రచయిత పరిచయము 


ఆచి శ్రీనివాసాచార్య ఎం.ఎ. 

జననము - శ్రీశాల (సిరిసిల్ల కరీంనగర్‌ జిల్లా) 
జననీ జనకులు - శ్రీమతి ఆచి వేంకట నరసమాంబ 

శ్రీ మదాచి వేంకట నృసింవాచార్య 

(ఆవునూరు) స్వామివారు 
వృత్తి - ఉపన్యాసకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేట 
(ప్రవృత్తి - ఉపన్యాసాలు, కాలక్షేపాలు, కవిత్వము 
(ప్రవేశము - శ్రీ రామయణ భగవద్గీ తా, శ్రీభాష్యాది సంస్కృతే! 

[గ్రంధాలలో భగవద్విషయాది తమిళ గ్రంధాలలో 
ఉపన్యనించిన పలాలు. యాదగిరి, హైదరాబాద్‌, విజయవాడ," 


శ్రీరంగాది ప్రముఖ స్థలాలలో 


ఉభయ వేదాంతాచార్య పీఠములో 


Srl Ramayananubhavam 


By Achi Srinivasa Charya 


శీ రామాయణానుభవము 
_ ఆచి శ్రీనివాసా చార్య 


శ్రీనివాస వ్రచురణములు :- 
(పతులు - వెయ్యి 

ప్రథమ ముద్రణము - అక్టోబర్‌ 4996 
(సిద్దిపేట) 


/ 
ధర - రూ.30-00 


ప్రతులరు: 


' ఆచి శకుంతలా దేవి 


బాంబే బిల్లింగ్‌ 12-5-41/5, 
విద్యానగర్‌ సిద్దిపేట 502 103 


ముద్రణ : శారద ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌, కరీంనగర్‌. 


అ రామాయనమః 


విషయసూ సూచిక) 


క శు భాశంసనము 


మంగళా శాసనము  ..”, 


ల రసా స్వాదనము 


ప్రశంసా సూక్తము 


పలికించెడు వాడు రామ భద్రుడే 

శ్రీ రామాయణమంటే . 

వేదమే రామాయణంగా 

రామాయణము ఒక ఇతిహాసము - ఊహాగానం కాదు 
ఇతి హాసంగా రామాయణ ప్రయోజనము 
వాల్మీకి చరిత్ర ర 

వాల్మీకి సందేహము - నారదా గమనము 
రాముడు పరమూత్మే 

శ్రీ రామాయణావతరణము - వాల్మీకి శాపము 
అయోధ్యాపురము 

బుష్యశృ్ళంగుడు 


_ అశ్వమేధ యాగము - పాపవినాశము  " 


పుత్ర కామేష్టి - పాయస విభాగము , 
దేవతల సృష్టి | 

శ్రీ రామావతారము 

నామకరణము 


విశ్వామిత్రతపము - దక్షిణ దిశ 
విశ్వా మిత్ర తపము. పశ్చిమ దిశ . 
విశ్వామిత్ర తపము - ఉత్తర దిశ 
విశ్వామిత్ర తపము - తూర్పు దిశ 


1-2 
3 

4-6 

7-8 
9-13 
14-25 
26-31 
32-39 
40-44, 
45-49 
50-58 
59-73 
74-82 
83-86 
87-89 

-. 90-92 
93-100 
101-102 
103-107 
108-115 
116-119 
120-124 
125-128 
129-130 
131-132 


విశ్వామిత్ర సమాగము 

అహం వేద్మి (నాకు తెలుసు) 
ఊనషోడశ - పదహారేళ్లెనా లేవు 

బల - అబల న్‌ 

కౌసల్యా సుప్రజా 

తాటక వధ 

సిధ్దాశ్రమము - వామనవృత్తాంతము 
విశ్వామిత్ర యాగ సంరక్షణము 
మిథిలానగర 'ప్రస్థానము 

డ్రౌచ్చిక్రీ చరిత్ర 


' కుమార సంభవము 


సగరయాగము 
భాగీరధీ అవతరణము 
సముద్ర మధన వృత్తాంతము 
సప్త మరుత్తులు 

అహల్యా శాపవిమోచనము 
శివధనుర్భంగము 

సీతా కల్యాణము 


పరశురామ. గర్వ భంగము - అయోధ్యా పునరాగమనము 


కృతజ్ఞతాంజలి 
ఉపయుక్త (గ్రంథావళి 
ద్రవ్యదాతలు 


శ్రీ కావవాయనవంః 'శషయసూచిక - 2 


133-1336 
137-140 
141-145 
146 
147-152 
153-156 
157-159 
160-163 
164-165 
166-167 
168-170 
171-173 
174-176 


. 177-180 


181-183 
183-187 
188-196 
197-202 
203-207 
208-209 
210. 
211. 


శుభాశ ంసనసము 


పనా లలల. 
ళో కరన 


త్రిదండి చిన్నశ్రీ మన్నారాయణ 
రామానుజ జీయర్‌ స్వామి 
జీయర్‌ ఎజుకేషనల్‌ ట్రస్ట్‌ 
సీతానగరం-గుంటూరు జిలా 
ఆంధ్రప్రదేశ్‌ - 522 501 జ్జ 
న బదరీనాథ్‌ -2-9-86 


శ్రీమతే రామానుజాయనమః 
ప్రియ శ్రీమాన్‌ ఆచి శ్రీనివాసాచార్య స్వామిన్‌ ! 
శ్రీయతే నారాయణాయ నమః 
అనేక మంగళా శాననములు. | 
“శ్రీ రామాయణానుభవాన్ని" గురించి మిరు వ్రాసిన లేఖ చేరింది. 
[గ్రంధం త్వరలో భాగపతోత్తముల కరకమలాల నలకరించబోవడం మాకెంతో 
' ఆనందాన్నిస్తోంది. త్వరలో మేము గూడ దాన్ని 'సేవించబోతున్నామనే ( పతీ 
ఎంతో సంతృప్తికరము గద! పొందడంకంటె ప్రతీక్ష ఎంత ఆనందమో! 
శ్రీరామాయణం ఎందరో మహానుభావుల మనోమందిరాలలో భావనా 


_జ్యోతినావిష్కరించి లోకాన్ని ప్రకాశింపచేస్తోంది. అది వాల్మీకి యొక్క 
'ప్రీహస్తా నికి ఉన్న మహత్తు, 


శ మన పూర్వాచార్యులు ఆ శ్రీరామాయణంలోని రహస్యాలను ప్రపన్న 
“జన హృదయకేదారాలకు నదీమాతృకంగా (ప్రవహింపజేసి. అందించారు. నాటికి 
నేటికి అదలా కొ నసాగ్గుతునే ఉంది. 


' శ్రీశైలపూర్ణులు శ్రీ శ్రీ ఆచార్య రామానుజ స్వామికి పదునెనమిది సార్టు 

' పదునెనమిది వీధాలుగా అందలి గంభీర సాం ప్రదాయకార్థ వేషాలను 

తిరుమలేశుని సన్నిధిని అనుగ్రహింపగ, ఆపై మన ఆచార్య పరంపర వాటిని ' 
. శ | 


ww. 
EN 


శ్రీరామాయనమః . "= = 
మరింత స్పష్టముగ మనకందరికి అందించారు. 
' ఎన్నెన్ని విధాలుగు ఎందరెందరందలి మహాదాలను. అనుష. 
అందించినా మరింత నూతనంగ అవి భాసిస్లు నే Pa 
అ విత్సపౌదుల ద్వారా 3 పెదల. చరా మారు (గ్రహించి మోరు 
CX Po (29 వ్‌ 
అనుభవించే వాటిని ఆధ్యాత్మిక బంధువర మందరితో పంచుకోవాలనే అర్హితో 
గ్రంధస్థంచేయడం మో జొదార్యానికి కి సూచకం. అందునా లలితమైన స్పృష్టమయిన 


మోదైనీ శెలిలో ఆ అర్జాలను ఈ అనుభవించే రుచికల వారందరికి అందుబొటులోకి 
మో గంధం తెస్తు దీని భావిస్తున న్నాం. 


మన శ్రీనమ్మాళ్వారు అనుగ్రహించినట్టు 
“కజ్త్రాల్‌ ఇరామ విర్వావై యల్లాల్‌ మత్తుం తజ్జులో ............ 
నాట్టిల్‌ వీఖందడు వడొదన వ్టు మునిళజ్సా.” 


- జ్ఞానమున్నందుకు పొందదగిన ప్రయోజనమును నిరూపించుకోదలచిన 
వారు శ్రీ రాముని కల్యాణ గుణాలను తప్పు వేరొకటి నేర్తురా? కారణం ఈ 
మానవుల కోసం ఎంత ఉపకారం చేసినా మరచి ప్రత్యుతః అపకారమునే 
చేయదలచే స్వభావం కల ఈ మనుష్యుల కోసం - అనుక్షణము అన్ని 
రకాలుగా ఆదుకొనే ఆత్మబంధువునే మరచిన ఈ మనుష్యులను బాగుచేయు 
ఆదర్శాన్ని స్థాపించడం కోసము-ఈ మట్టిపై నడిచి పడరాని పాట్టన్ని పడిన 
పరమోపకారకుడు కద శ్రీరాముడు!మనేసున్న ప్రతి జీవి తలప వలసినది 
తన్నే-అనుభవం అంటూ ఉంటే అతని కల్యాణ గుణాలనే కద! 


అదిచేసి, తరించి పదుగురిని తరింపచేయదలచిన మీరు అన్యులు 
మో ఈకృతి శ్రీరామచంద్రుడు (ప్రీతితో స్వీకరించుగాక! 


(సంతకము) 


తవ రా. జీయర్‌ స్వామి 


బదరీనాథ్‌ 
2-0-96. 


శ్రీరాయమాయనమః 


మంగళాశాసనము 


శ్రీమతే రామానుజాయ నమః 


తారం. రంగరామానుజాదానః శ్రీవానుదాన్యాశమం 
నడిగడ్డపాలెం 
(వయా చురిడూరు 


గుంటూరు జిల్లా -522 318 ఆం. (ప. 
17.6.1996 


శ్రీఉవే. శ్రీమాన్‌ ఆచి. శ్రీనివాసాచార్య స్వామివారిని సేవించి వ్రాసికొను 
విన్నపము. 

వాతావరణము చల్లబడినది. శ్రీమాన్‌ మాస్వామివారు పూర్తిగా కాకున్నా 
కొంత తేరుకున్నాడు. పూర్తిగా వినగలిగిన శక్తిలేక అచ్చటచ్చటగా' సాంతం 
(గ్రంధము విన్నారు వెషయవివరణమునకు చాల ) సంతోషించారు. అది తమకెంతో 
ఆనందమును. ఆసక్తిని, తృప్తిని కలిగించిందని దేవరవారికి విన్నవించుమన్నారు. 
ఇట్టే తక్కిన కాండలలోని విషయములను గూర్చియు న. 
వ్యాసములను లా పూరి 'ర్హిచేయగోరుచున్నారు. 


పరశ్శతం (ప్రణమతి, 
oo రంగరామానుజదాసః. 


శ్రీరామాయనమః 


"ఠసాస్వా దనము" 


' శ్రీరామాయణము వేదమే. వేదము అపొరుషేయం. శ్రీరామాయణము 
వాల్మీకి నుండి ఆవిర్భవించినది. శ్రీరామచంద్రుడు శ్రీమహావిష్ణువే ధశరథ 
పుత్రునిగా జన్మించాడు. వేదములలో రెండు భాగములు కలవు. పూర్వభాగము 
ధర్మప్రతిపాదకము. ఉత్తరభాగము జ్ఞాననిరూపకము. జ్ఞానము అనగా అర్థపంచక 
జ్ఞానము. మానవుడు క జ్ఞానార్థనము చేసి దానిని ఆచరీంచుచు 
తత్మశ్రేయము సంపాదించవలెను. బాహ్యముగా వేద పూర్వభాగమునందలి 
కర్మాచరణము చేసి పేయమును ఆర్జింపవలెను. ఈ రెంటిని వేదము రెండు 
భాగములలలో నిరూపించినది. వాల్మీకి నుండి ఆవేదమే రామాయణ 
మవాోాకావ్యముగ అవతరించినది. కావ్యములో వాచ్యార్థము, వ్యంగ్యార్థము. అను. 
రెండు అర్థములుండును. వాచ్యార్థముచే వేద పూర్వభాగమునందలి ధర్మాచరణము 
ఎట్టు చేయవలెనో ప్రతిపాదించినది. వ్యంగార్థముచే ఆత్మ ఉజ్జీవనమునకు 
అర్జపంచక జ్ఞానమును ఎరింగినవాడు ప్రవర్తించవలసిన విధానమును 
ఎరీంగించును” వేదములో రెండు భాగములను బాహ్యాంతరములుగా 
సంఘటితముచేసి “శ్రీరామాయణమను" న. 'శ్రవిర్భవించినది.-: 


శ్రీరామాయణము అజ్జాలకు, (ప్రాజ్ఞులకు విశేషబ్హాలకు కూడ 
సమాదరణీయమైనది. కథామౌత్రమునెరిగి అనందించు" సామాన్యులకు 
పరమరమణీయమైన కథ ఇందు నిబంధింపబడినది. ప్రాజ్ఞాలు అయినవారికి ' 
పాత్రలనడువడిచే నీతులను ధర్మమ క నిరూపించుచు కావ్యమునందు 
ఆవశ్యకములైన వర్ణనములచే, అలంకారములచే, రసపోషణచే ఆనందమును 


కలిగించును. శరీరముకం'కే వరన ఆత్మస్వరూపమును గుర్తెరింగిన పోషజ్జులకు _ * 


1. “బైక్టతిబంధమునుండి బిడువడీ వొాందవలెననికోండి (ప్రావుచేది? మ 
2 పొందెడీవాడు ఎవడు? వ 
౩ పొందుటకు డపాయమేమి? 

4. పొందుటవలన తలిగాడి భలమేమి? 

5. పొందకఠుండ నిరోదింబెడ్‌ (వోతిబంధకములు వీపి. 


భోరావమాయనమః 


అనెడి ఐదు విషయములను ఎరింగించును. ఇట్టు అంతర బావ్యాములలో 
(బహ్మధర్మస్వరూపములను. ఎరింగి ధర్మాచరణమేతో బ్రహ్మజ్ఞానముతో 
మానవుడయి జన్మించినవాడు పొందవలసిన పురుషార్థమును నిరూపించిన 
మహాకావ్యము శ్రీరామాయణము. 


నారదుడు వాల్మీకికి సంక్షేపసముగ ఉపదేశించుచు రామాయణమును 
"పవిత్రము, పాపఘ్నము, పుణ్యము” కనుక "వేదముతో సమము అయినది" 
అని అనినాడు. పవిత్రము అనగా మా లిన్యమును తొలిగించి శుద్ధి కలిగించునది. 
రామాయణమునందలి శబ్దములకు మంత శక్తి ఉన్నేది. అర్థము 
తెలియనక్కరలేదు. పారాయణ మాత్రముచేతనే పొందవలసీన ఫలములు 
పొందుట సులభము. ఇక ఇందలి అర్థములు హృదయమున ప్రవేశించినచో 
బుద్దిలో మనసులో ఉండెడి దోషములు తొలగి పవిిత మగును. 
రామాయణమందలి శబ్తార్దాములు ఎరింగినవారు సాత్వికమైన తా 
కలిగి సత్వమహితమైన 'ప్రవర్తనముతో ఉత్తమ మానవులుగ పవిత్రమైన 
జీవనము నడుపగలుగుదురు. 


భగవత్రాప్తికై లభించిన శరీరముతో దేనిని ఎట్టు పొందవలెనో ఎరింగి 
(ప్రతిబరధకములగు పాపములను తొలిగించుకొనుటికు శ్రీరామాయణమే 
సాధనము. భగవత్రాప్తికి ప్రతీబంధకము పాపము. అహంకార మమకారములు 
పాపము. నేను కాని. శరీరమును "నేను" అని తలంచుట అహంకారము 
శరీరమునకు చెందినదానిని "నాది". అని ఆత్మకు సంబంధించిన దానినిగా 
భావించుట మమకారము. ఈ రెండింటివలననే సుఖదుఃఖములు కలుగుచున్నవి. 
దీనికి కారణము కామము. కామము ఆవేశించిన మనసు అహంకార ' 
మమకారములను పెంచి ఆత్మను బంధమున ఉంచును. దానిని విడిపించుకొని 
భగవానునితో చేరవలెను. అవిద్యా, కామ, కర్మరుచి వాసనలచే (పేరితమైన 
ఇంద్రియ వృత్తులే ఆత్మను బంధించుచున్నవి. దాని నుండి విడువడుటకు 
, భగవానుని "శరణాగతి" చేయవలెను. కర్మా చరణముచే జ్ఞానముచే భక్తిచే 
"భగవానుని అభిముఖము చేనుకొని వాని అనుగ్రహముచే సత్సురుష సహవాసము 
లభించి ఆచార్యుని పొంది ఆత్మబంధమును వీడి భగవానుని చేరవలెను. ఈ 
రహస్యమునే వేదము ప్రతిపాదించినది. దీనినే శ్రీరామాయణము నిరూపించినది. 


బావ్యాముగ సమాజములో తాను సుఖమును అనుభవించుచు ఇతరులను 
సుఖింపజేయుచు జీవించుటకుచేయు వ్యాపారములే ధర్మములు. ఈ లోకములో 
నున్న ప్రాణులను దేవపితృవర్గమును తాముచేయు కర్మలచే ఆరాధించుట 
మానవ తరుము దీనినే శ్రీరాముడు కంల మానవుడు, బాహ్యముగ ఎట్టు 


శ్రీరామాయనమః 


ప్రవర్తించవలెనో నేర్చినాడు. తాము పొందవలసిన విధానమును లక్ష్మణ 
భరత శత్రుఘ్నల ప్రవర్త నచే నిరూపింపబడినది. ఇట్లు ఈ రామాయణము 
“ఉపనిషత్‌ అర్థప్రతిపాదకమై" ఆత్మ పరమాత్మ స్వరూపి విశదీకరణ సమర్థమై 
(ప్రకాశించుచున్నది. సమాజములో గురువువద్ద, తండ్రివద్ద, తల్లివద్ద, భార్యవీద్ద, 
భర్తవద్ద, మిత్రుని వద్ద, శత్రువు వద్ద. బుషుల వద్ద ఎట్లు 'ప్రవర్తింపవలెనో 
ఎరింగి వర్తించుట మానవధర్మము. తన ప్రవర్తనచే హౌరికి సుఖమును 
కలిగించి వారు సుఖించుటను చూచి తాను సుఖించుటకు చేయు వ్యాపారమే 
ధర్మము. అట్టి ధర్మములు 'అనంతములు. వాటిని ఆచరించుట మానవునకు 
ఎంత ఆవశ్యకమో అంత కష్టసాధ్యము. భగవానుడే స్వయముగ రామునిగ 
జన్మించి ధర్మములను తాను ఆచరించి మానవత్వమును లోకమున నిలిపి 
దానవత్వమును అంతమొందించినాడు. ఉపదేశము చేయడు. ఆచరణమే 
(ప్రధానముగ సాగిన అవతారము శ్రీరామావతారము. 


శ్రీమాన్‌ ఆచి _నవాసాచార్యల వార కళాశాలలో అధ్యాపకులు 
అగుటచే ఎట్టు సులభముగా హృదయ స్పర్శిగ విషయమును అందింపగలమో 
ఎరింగిన ఆచార్యులు. అరదునే విషయమును చక్కగ విడదీసి ఆయా 
ఘట్టములను విడమరచి అందలి ఇతివృత్తములోని సౌందర్యమును 
.హృదేయమునకు హత్తు కొనునట్లు వివరించారు. పాత్రల వర్తనమును చక్కగ 
ప్రతిపాదించినారు. అనంతరము ఆ సన్నివేశముచే ఎరుంగదగిన తత్వమేమో 
_ వివరించినారు. ఈ విధముగ బాలకాండను అన్వుభిన్నములగు శీర్షికలతో 
పోషించి పరమ రమ౭కీయముగ వ్యాఖ్యానించినారు. వీరి భాష విశదమైనది. 
నుకుమారమైనది. విషయ నిరూపణము విశదతరము. అంతరతత్వనిరూపణము . 
1 విశదతమము. ఈ విధముగ ఆంధ్రపాఠకలోకమునకు ఎరుంగదగిన విషయములను 
సులభముగ స్పష్టముగా నిర్దుష్టముగ అందించి ధన్యులై రామచరితామృత 
పానముచే ఆంధ్రలోకము “కరించునటు ఉపకరించినారు. వీరి కృషి 
(ప్రశంసనీయము. ఇంతకు ముందు ఎందరో వ్రాసినారు. కాని వీరి వివరణ 
విధానము ఒక ప్రత్యేకతను సంతరించుకొనినది.. అందుచే నూతనత్వమున్లు 
సంతరించుకొనినది. శ్రీమాన్‌ శ్రీనివాసాచార్యులుగారు ఈవిధముగ 
. శ్రీరామాయణమునంతను లోకమునకు అందించి శ్రీసీతారాముల 
అనుగ్రవాపాత్రులై ధన్యజీవులు అగుదురుగాక. శ్రీరామచరితామృత రసాస్వాదము 
కల్గించి పాఠకలోకము నానందింపచేతురుగాక! 


విశాఖపట్నం | ఇట్లు 
6-6-1996 శ్రీ భావ్యం. అప్పలాచార్యులు. 
| 6 . 


లానే 
. 


mn జ 


bad 


స 


._ శ్రీరాయమాయనమః. , 


ళ్‌ ఇ 

ప్రశంసా సూక్తము 
“అభినవ తిత్ళ నో కపికోకిలో “నుకనిభూవణ" 
“ఎద్దుత్భ వో - వేముగంటి నరనింవోచాడ్యులు 


శ్రీమదాచి వంశాంబుధి -శీతకిరణ! 
శ్రీనృసింహార్య దేశిక ప్రియ తనూజ! 


' శ్రీనివాస మనీషివరేణ్య గణ్య। 


అద్భుతము మోదు" రామాయణానుభవము"! 


శ్రీమనృసింహ నామసు 
ధీమణి కూరిమి కుమార! ధీమద్వర్యా! 
రామాయణ పారాయణ 
(ప్రమమయా! శ్రీనివాస విఖ్యాతాఖ్యా॥ 


రామాయణ దుగ్గాబ్ధిని 

ధీమంధానమ్ముతో మధించి సుధాధా. 
రామాధురి నందించియు 

ఈమెయి మము చేసినారు కృతకృత్యులుగాన్‌ | | 


వాచా మాధురి సాధురీతి సుమనో వాల్లభ్య రామాయణ 
శ్రీచందంబును అందమున్‌ మధురన స్పిగ్గమ్ముగా గూర్చుచో 
పూచెన్‌ మల్లెలు మొల్లలౌచు తెలుగుం బూదోటగా శ్రీనివా 
సాచార్యా! కృతకార్య! మా ప: కడున్‌ శ్చాఘ్యుంబుగా శోభిలెన్‌॥ 


శీరాయాయశరమః 


ద్‌, 


(ప్రతిభా. పాండిత్యంబులు 


- జతగా విలసిల్లి (శోతృ 'శవణానందా 


న్వితమై మా (ప్రవచన సం 

ప్రతిష్ట శోభిల్రెశ్రీ నివాసాచార్యా! 

మా ప్రజ్ఞయు మా విజ్ఞత 

మో (ప్రతిభావైభవమ్ము-మోచాతురియున్‌ 
దీప్రమె మా కీరితి 

కప్రమ్ము పరీమళించెకడలన్‌ తడలై॥ 


గాఢ (ప్రజ్ఞా పరిణతి 


~ రూఢముగో వ్యూఢముగను-రుచికర వచన 


ప్రొఢిమ చూపిన మికిదె 
బాఢ(ప్రశంసనము శ్రీనివాసాచార్యా! 


pn 


ఉభయ వేదాంత చింతనా భ్యుదయ కలన 
పండిత ప్రకాండాదర ప్రాప్తి గలిగి 
నిండు గుండెలో మేల్మిపండించుకొన్న 


ఆచి శ్రీనివాసాచార్య జోహారు మోకు” 


ale - 
OSs 


థీ 


శ్రీరామాయిశమః 


Scam REM ro మూ reece TEA 


“క్వాం మందనుతణి Dp వోదయం Br mE a 


“మందమతిశైన స ఉత? గంభీరవైన రామాయణమెక్స ఢ ” 


ఈ మాటలు అన్నది నాలాంటి ఆజ్ఞులు,అల్చ్పజ్ఞాలు కారు. తమ 
వ్యాఖ్యానంతో రామాయణ మహానముద్రములోనీ రత్నములన్నింటిని'పై పెకి త్రీసి 
మనకందించిన మహామేధావులు శ్రీ గోవిందరాజులవారు. గోవిందరాజుల 
శ్రీసూక్తి శ్రీమద్రామాయణ మవాసాగరము యొక్క లోతు అగాధమనితెలుపుటకే 
ఉద్దేశించినది. | 


'మానవ జీవితం విచిత్రమై మాధవుని కృపతో అనేకములైన మార్పులను 
కూర్చుకొంటుంది. 


మా పితామహులు ఆచిరాఘవాచార్యస్వామివారు. చిన్నతనం నుండి ' 
సరస్వతీ” కటాక్షం కొరకు తమ వారందరిని వదలి ప్రాణాలకు సైతము 
తెగించి పరితపించారు. తత్ఫలితంగా కృపాసముద్రులయన శ్రీ సీతారాములు 
వారి నాలుక. చివర శాశ్వతంగా నిలిచి నిరంతరం నర్తించారు. వారి 
శ్రీమద్రామాయణ ప్రవచనం జగత్ర ప్రసిద్ధి పొందింది. వింటే కూడలి (ఆచి) 
_ రాఘవాచార్యులవారి వలననే రామాయణం వినాలి * అనే ఖ్యాతి ఏర్పడింది. 
వారు తమ జీవితాంతము తమ విద్యార్థులను అనేకులను ప 
తీర్చిదిద్దారు. 


శ్రీ రామచంద్రుని కృపాకటాక్షము పూర్ణంగా ప్రశ "రత్నమాంబా 


స రాఘవార్యుల గర్భ (శక్తి ముక్తా ఫలంగా మానాన్నగారు ఆచి వేంకట 


నృసింహాచార్య స్వామి వారు అవతరించారు. 


"పపేదిరే ప్రాక్తన జన్మ. విద్యాః'అన్నట్టు అతి న వారు 
సరస్వతీ కటాక్ష పొత్రులయ్యారు"రామ శబ్దము తోడే (విద్య) ప్రారంభముంజేయ- 
రాముడే జీవనా శయమూనిచ్చాడు పన్నెండు ఘం లాల చిరుత ప్రాయంలోనే 
పురాణాలను (ప్రవచించారు. . 


శ్రీరామాయనమః 


పన్నెండు సంవత్సారాలు రాష్ట్రమంతటా సుప్రసిద్ధ నగరాలలో, 
భాగ్యనగరంలో రెడ్డి హాస్టలు వంటి ప్రసిద్ధ స్థ సలాలలో సురవరేం ప్రతాప రెడ్డి 
గారు, మాడపాటి " హన్మంత రావుగారు మూర్తుల రామకృష్ణా రావు గారీ 
వంటి విద్వన్మణుల అధ్యక్షతలో అనేకవందల అవధానాలు కావీంచి “అవధాన 
కుశల" బిరుదు పొందారు. వారు సాహితీ వేత్తలకు 
"శాస్త్రిగారు".సంప్రదాయాభిమానులకు "స్వామివారు." 

"బాలసరస్వతి"," ఉపన్యాసకేసరొ, బహుభాషా ప్రవీణ” "భగవద్విష 
విద్వానో మొదలైన బిరుదులకే బిరుదుగా నిలిచారువారు. 

వేలాది భక్తులకు పంచ సంస్కారాలను అనుగ్రపొంచి వారి జీవితాలను 
తీర్చిదిద్దిన ఆచార్యవర్యులయ్యారు. 

వారు సమకాలీన సమాజముపై ఎంతగాఢంగా ముదవేశారో 
“కవితాకళానిధి” శ్రీ ఉ.వే. వేదాంతాచార్య స్వామి వారు -వారి బహుముఖ 
వ్యక్తిత్వ ప్రభావానికి ముగ్గులై సమర్పించిన కమనీయ కవితా నీరాజనము 
అద్దము పడుతుంది దానిని దర్శిద్దామా! 


1. శ్రీమత్కూడలి రాఘవార్య తనయున్‌ - శృత్యర్థ సంస్థాపన 

+ (ప్రామాణ్య (ప్రవణున్‌ -శఠారి గురువర్య ప్రాప్త సద్వోధు- గీతా 
మాంగల్య వచస్సుధా ప్రకటు-గో దావైభవోల్ల్హాసు-మా 

శ్రీమద్వేంకట నారసింహ గురు-గీర్తింతున్‌ బుధారాధన = 

స్టేమస్వాదు కవిత్వ నిర్మితి కృతార్ణి భూత వైతన్యుడన్‌ 


2. ఆర్య సమాజవాది పటు హస్తుల పాలిట సింహశౌర్యమై 
వీర్యవదూహ నిర్గుణకుభృద్లణ ఖండన వజ్రసారమై '. 
- భూర్యవివేకనాస్తిక తమోగుణ దుర్చిన భాను తేజమై 
ధైర్య ధురంధరుండును విదాంవరు డయ్యెన. ఆచ్చి స్వామిదాన్‌ 


“10 


శ్రీరామాయనమః 

3. . ప్రతివాదులకు నెల్ల వాకట్టు వేంకట 
నారసింహాఖ్యమం (తాక్షరములు 
అసధర్ములకు గుండె యడలుగుహాముఖ 
పంచాస్య నినదవద్భాషణమ్ము 
"ఆత్మ" బంధులకచ్చమగు సుదర్శనము 
_బాలాతపప్రచుర దీవ్యన్ముఖమ్ము 
ఆస్తిక (శ్రోతల కమృత ధారాస్నాన 
మద్భుతా వహముపన్యాస శక్తి 
అనుచరుల దీర్చిదిద్దు దీవ్యదనుభావ 
భక్తి విశ్వాసమైన జీవనము పరమ 
భాగవత లక్షణమ్ము సంభావ్యమైన 
శాసకత మించె వెలిగె యాస్వామి మిగుల 


అనేక సంవత్సరాలు " వాల్మీకి " స్థానాన్ని అలరకరంది శ్రీరామాయణ 
కధాసుధను సంపూర్ణంగా స్వయంగా అనుభవించి, అనేక రాష్ట్రాలలో వేలాది 
శ్రోతలకు పండిత పామర రంజకంగా అందించిన అపర వాల్మీకులు వారు. 
"నా సౌభాగ్యకారణంగా తరుచుగా వారి ప్రవచనాన్ని శ్రవణం చేయడం 
జరిగింది. . ఫలితంగా శ్రీరామ భద్రుడు సీతాదేవి సమేతంగా నా, హృదయ 
సింహాసనముపై ప్రతిష్టితుడయ్యాడు. మా నాన్నగారు అంకురింపజేసిన 
శ్రీసీతారామభక్తిని విఖ్యాత విద్వాంసులు, (ప్రవచనపారంగతులయిన శ్రీ ఉ.వేప్ర 
మరంగంటి శ్రీరంగాచార్యస్వామివారు, వేదమూర్తులు వాగమృత వర్హకులయిన 
సంతం గోపాలాచార్యస్వామివారు - తమ వార్సుధావృష్టితో మరింత 

సింపజేశారు. 

నా " రామాయణాభిరుచి" మార్గంలో ఒక ముఖ్యమైన మలుపు త్రిప్పినవారు 
కులపతులు, ఉభయవేదాంత మహాసముద్రమంధరాయమానులు శ్రీ.ఉ.వే.ప్ర.. 
_తె.కం. గోపాలాచార్యస్వామివారు వారు అనుగ్రహించిన "రామాయణంలో 
వేదాంతార్జాలు *" అనే గ్రంధము పరిమాణంలో చిన్నదైనా (ప్రభావంలో 

1 


శీరామాయనమః 


చాల పెద్దది. ధశరథుడు, విశ్వామిత్రుడు, మారీచుడు మొదలైన పాత్రల 
ద్వారా "శ్రీమద్రామాయణము తో మన జీవితాలకు సమన్వయం ఎలా 
కల్పించుకోవాలో * మొట్టమొదట నాకు మార్గ నిర్దేశం చేసిన దేశికులు వారు. 
వారి "రామాయణ రత్నాకరం "కూడ ఏరుకొనేవారికి, వారి ఓపిక కొలది 
రహస్య రత్నాలనందించగల దివ్యప్రబంధము. ' 


అలాగే " శ్రీరామాయణ - తత్వదీపికల " ద్వారా అనేక రామాయణ 
రహస్యాలను ఆవిష్కరింపజేసిన మహామేధావులు, వ్యాఖ్యాన కళావాచస్పతులు, 
శ్రీ ఉ.వే.ప్ర. శ్రీభాష్యం అప్పళాచార్యస్వామివారు. వారు నా మనస్సులో వేసిన 
ముద్ర శాశ్వతమైంది. 


నాకు అసాధ్యమనిపించిన వేదాంతశాస్త్రములో ప్రవేశాన్ని కలిగించి, 
విద్వత్సభలలో " భగవద్విషయం “, “శ్రీ భాష్యం " గ్రంధాలలలోని విషయాలలో 
నాచే విజ్ఞాపనం చేయించిన, చేయిస్తున్న కృపామాత్రప్ర పసన్నులైన మా 
ఆచార్య వేర్యులు శ్రీ ఉ.వే.[[ప. కందాళ ( చిక్కుడుగాయల ) 
రంగాచార్యస్వామివారు. వారి బుణం ఎన్ని జన్మలలోనైనా తీర్చుకోవడానికి 
వీలులేనిది... 


అదే విధంగా "పునశ్చరణ" స్థాయిలో న శ్రీభాష్య, "గీతాభాష్యాది" 
శాస్త్రాలలోని అతి గంభీర విషయాలను అతి సులభంగా (ప్రవచించిన 
విద్వద్దరిష్టలు, "ఉభయ వేదాంతాచార్యులు" మా మేనమామగారు - శ్రీశిరిశినగళ్‌ 
కృష్ణమాచార్య (శతావధాని ) న. వారి నామ స్వరూప సంస్మరణము 
సకల శుభాస్పదమైనది. 


ఏ మహనీయులు తమ బాల్యంలోనే " చదువులలో మర్మములన్ని టిని 
పూర్తిగా తమ అఖండ మేధాన పత్తితో గ్రహింపగలిగారో, సాంసారిక విషయముల ' - 
బురదలో కాలిడకుండానే. " సన్యసించి ", *, భగవద్రామానుజులవలె అశేష “' 
భక్తసమూహములను దేశవిదేశాలలో తమ శ్రీసూక్తి సుధ ద్వారా 
ఉజ్టూతలూగిస్తు స్తున్నారో, ఎవరి కటాక్షప్రసారాన్నిై భక్తకోటి తవహతవాలాడిపోతుందో 
- అట్టి మహాత్ములు , శ్రీశ్రీశ్రీ పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉభయ 
వేదాంతపీఠాధ్యక్షులు, త్రిదండి. చిన్న శ్రీమన్నారాయణ జీయర్‌ స్వామివారు. 
'వారి కృపాకటాక్షము నన్ను నిత్యము పులకాంకితుని కావిస్తోంది. | 


శ్రీరాయమాయనమః 


నా జీవితమును ప్రభావితము చేసిన మరొక ముఖ్యవిషయము మా 
మాతృదేవతా కటాక్షము. నన్ను మొదటి నుండి ఉన్నతాశయముల గురించి 
(ప్రబోధించి, ప్రోత్సహించి నా ఉజ్వల భవిష్యత్తు గురించి కలలు కంటున్న 
మా "అమ్మ" కలిగిస్తున్న ప్రభావాన్ని నా మాటలలో వర్ణింపగలనా ? 


ఇదుగో ఇంత మంది మహానుభావుల అభిమానము, జగత్పితరులైన 

శ్రీసీతారాముల నిర్హేతుక కృపావిశేషము ఆజ్ఞాడనైన నన్ను ఉత్తేజపరిచి, నాద్వారా 

* శ్రీరామాయణానుభవాన్ని " పాఠక లోకోనికి అందిస్తోంది. చివరలో మరొక 
మారు గోవిందరాజుల శ్రీసూక్తిని స్మరించుకొంటాను. 


“కో ఖార్యోత మమన్తుయం కులగురుః - కోదండపాణి? - ల్పువొ 
కూపొరో రభయత్తాధ నృువటి మే జివపో౮(గ్రనింపోననోొ 


“రామాయణ రచన నాకేమి భారము? నా కుల గురువు, కృపాసముద్రుడు 
కోదండపాణి అయిన శ్రీరామచంద్రుడే నా జివ్వోాగ్ర సింవాసనము పై ఆసీనుడై 
తన రామాయణ కథా పోషాలను తానే రచించుకొంటాడు. ఇప్పుడు "శ్రీ 
రామాయణానుభవ "రచనలో నాకు మాత్రమేమి తక్కువ! "ప పలికించెడువాడు 
రామభద్రుడే" కదా! 


Fe 


ఇతిశం. 


13 


కరా యాయనమః 


శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః 


" శ్రీరమాయణమంటే...? " 


శ్రీమదామాయ ఏలమొక విశ్వశ్రేయస్కరమైన కావ్యము. ఈ కావ్యపఠనముచే 
నోక కలా ౪9౦ జరుగుతుంది. శ్రీరామాయణమొక గొప్ప ఇతివోసము. నిజంగా 
రిగిన ఒక మహత్తర చరిత్ర. వేదమే వాల్మీకి వదనారవిందము నుండి 
రామాయణ మధువుగా జాలువారింది. 

శియఃపతి దుష్టశిక్షణ, "ఇష్టరక్షణ, అధర్మనిర్మూ లనము, ధర్మ సంస్థాపనము" 
౨నే అవతారప్రయోజనాలను నెరవేర్చడానికి శ్రీరాముడయ్యాడు. 

శ్రీరామాయణ పారాయణము మన జీవితాలను ధన్యం చేసికోవడానికి, 
మాజగ్రేయస్సు కొరకు పాటుపడడానికి తోడ్పడుతుంది. 


ముఖ్యంగా రామాయణంలోని ప్రతిపాత్ర, ప్రతినంఘటన -మన జీవితానికి 
ఏంబంధించిందే. శ్రీరామభ(ద్రుడు స్థాపించిన ఉత్త మాదర్శాలన్ని టిని మనము 
పాట్రించవలసిందే. అయితే శ్రీరామాయణమరకే ఏమిటో మనము పూర్తిగా 
కలిసికోవాల్సిన ' అవసరమెంతైనా ఉంది. 


“రామాయణము” అనే పదానికి “రామన్య అయనం" అనే వ్యతృత్త 
అర్ధము ఉంది. 

"అయనమ్‌"అంటే 1. "చరితము" 2. " ప్రతిపాదనము"3. "ఉపాయము". 
ఫలము (స్థానము, ఆధారము)" అని వివిధార్థాలు ఉన్నాయి. 


. రాముని బలితమే రామాయణము -- 


శ్రీ రాముడు కౌసల్యా దశరథుల సంతానము, తల్ది , దండ్రులకు 
ఏంధుమిత్రులకు, సకల ప్రాణులకు, నమస్త లోకవాసులకు పాతాన్ని, ఆనందాన్ని 
ల్లించాడు. | | క 


విశ్వామిత్ర మహర్షి వెంట వెళ్లి, తాటకా, తాటకేయులను ముక్కపచ్చ 
కారని వయస్సులో సంహరించాడు. "అద్భుతంగా శివధనుర్భంగము కావించి 
సీతాదేవిని వివావాం చేసికొన్నాడు. పితృవాక్యపాలనమున్రై సంతోషంగా కఠినమైన 


14 


ఆశరామాయనమః 


కాననలకు వెళ్లాడు, బుషలను రక్షించి, రాక్షసులను శిక్షించాడు. ఇంతటి 
అద్భుత చరిత్ర (ప్రపంచంలో ఏమవహా వీరునికి లేదు. ఏ మహాపురుషనికి 
లేదు. అటువంటి అత్యద్భుత రామచరితమే శ్రీరామాయణము. 


I. శ్రీ రామతత్తుమును ( అయనము (వతివొదనము చేసేది. 
రామాయణము:- (అయ్యతే= ప్రతి పాద్యత్తేఒక సామాన్య విషయాన్ని మామూలుగా 
తెలుపడంకంకు ఒక విశిష్ట విషయాన్ని సూచనగా తెలుపడాన్ని (ప్రతిపాదనము 
అంటారు. 


రాముడు ఒక పరిపూర్ణ మానవుడుగా సమస్త లోకాదర్శాలను స్థాపించాడు. 
అయితే ఆయన కేవల మానీవుడుకాదు. ఒక నాగ సర్పము పడగ ముడుచుకొని 
సాధారణంగా సంచరించినట్లు తన పరమాత్మ తత్వాన్ని మరుగు పరుచుకొని 
సామాన్యమానవుడిగా సంచరించిన మహనీయుడాయన. 


రావణవధార్థము దేవతలచేత ప్రార్థింపబడి, పురుషునిగా అవతరించిన 
పరమపురుషుడు. “ భార్గవరామునిచే, తారచే, మండోదరిచే, బుషులచే 
ఆవిష్కరింపబడిన పరత్వము గలవాడు శ్రీరాముడు. రావణ వధానంతరము. 
(బహ్మాదిదేవతలచే (ప్రస్తుతింవ బడిన వరదైవము ఆయన. ఈ విధంగా 
శ్రీరాముని పరమాత్మగా ప్రతిపాదించిన తత్వ శాస్త్రము శ్రీరామాయణం. 


గ శ్రీరాముని ఉవొయంగా ( అయనంగా తలివే (ena 
. శ్రీరామాయణము. 


" అయ్యతే ప్రాప్యతే అనేన ఇతి అయనమ్‌” దీనిచే పొందబడుతున్నాడు" 
అనే వ్యుత్పత్తిని బట్టి అయనము అంటే ఉపాయము. 


ఉపాయములన్ని టిలో శరణాగతి గొప్పది. రామాయణ మొక దీర 
శరణాగతి కావ్యము.. దేవతలు, బుషలు, సుగ్రీవుడు, జటాయువు విభీషణుడు 
మొదలైన ప్రాణులందరు తరతమ భేదాలు లేక శ్రీరామునే ఆశ్రయించి తమ 
'తమ ఫలాలను. పొందారు. శరణాగతికి- అర్హతలతో, ఫలాలతో నిమిత్తము 
లేదని, సమస్త ప్రాణులక్తు సమాశ్రయణీయుడు త్రీరోముడై అని తెలుపుతుంది 
శ్రీ రామాయణము 


IV. శ్రీరాముడే పొందదగిన "ఫలమని" ( అయనమని) తెలిపే 
శాస్త్రమే శ్రీరామాయణము. కః 


is 


అ్రోరాయమాయనమ= 


సీతాదేవి. లక్ష్మణుడు, హనుమ, భరతుడు శ్రీరాముని సేవించడమే 
(ప్రధాన ఫలమని నిష్కర్షగా తెలిపారు శ్రీరామాయణము ద్వారా. అందువలన 
మనము అందరము కోరదగిన ఫల స్వరూపము శ్రీరామసేవయే. 


అయితే రామాయణ మంటే గ. రాముని అయనము మ్మాతమే 
కాదు. 


(1 రామాయణ మంకు "రామి యొక్క అయనముకూడ “ 
“రామాయాః అయనం"- రామ అంక ఎవ్వరో కాదు సీతాదేవియే. 

" అయనము" అనే శబ్దానికి గల పూర్వార్గాలను స్మరించుకొన్నష పండు 
రామాయణమంకే 


2. "సితాచరితము" :- వాల్మీకి రామాయణ మంటి సీతాయాశ్చరితం 
మహత్‌" అని వివరించాడు. 


రామాయణంలో రాముని ఒక్కనిచరిత్ర చాల స్వల్పము. సీతాదేవి 
చరిత్రే చాల గొప్పది “అభ్రమేయం పాతత్తేజూయన్థునా జనకాత్మజా" అన్నట్టు 
రామునికి తేజస్సును సమకూర్చింది సీతాదేవియే. | 
సీతాదేవిని పొందకముందు శ్రీరాముడు సాధించిన విజయం కేవలము 
తాటకను, మారీచ. సుబాహులను నిరసించడం మాత్రమే. అలాగే సీతాదేవి 
భూమిలో ప్రవేశించిన తరువాత శ్రీరాముడు సాధించింది ఏముంది? అవతారము 
చాలించడమ కదా! 


" సీతాదేవిని" నారీణాముత్తమా 'వధూఃో అని వాల్మీకి వర్ణించాడు. 
సీతమ్మ తల్లి స్త్రీ జాతికే రత్నము. రామాయణంలో కౌసల్య, సుమీత్ర, కై కెక, 
తార,' మండోదరి. మొదలైన అనేక స్త్రీల విశిష్ట చరిత్రలు ఉన్నాయి. అయినా 
సీతాదేవి ముందు వారెంతటి వారు? 


శ్రీరామునికి వనవాసము విధింపబడింది. సీతమ్మకు విధింపబడలేదు. 
శ్రీరాముడు పదునాలుగు ఏండ్లు అడవిలో తిరిగి వచ్చేదాక సీతాదేవి అయోధ్య 
అంతఃపురంలో హాయిగా కాలము గడుపవచ్చు. ఆమెను. అంతఃపురంలో 
హాయిగా కాలం గడుపుమనే శ్రీరాముడు ఆజ్ఞాపించాడు. సకనల్యా మ. 
దశరథాదుల అభిమతముగూడ అదే. 


16 


శ్రీరాయాయనమః 


అయినా . రాజ్య సౌఖ్యములను తృణ ప్రాయంగా భావించి. కఠిన . 
కాంతార .సంచారమే, శ్రీరాముని సాహచర్యమే తనకు స్వర్గ తుల్యమనే 
నిశ్చయం కలిగిన నారీమణి సీతాదేవి. 


అదే విధంగా శ్రీరాముడాజ్ఞాపించిందే తడువుగా లంకలో అగ్నిలో 
సైతము దుముకడానికి వెనువీయనీ "శేషత్వ సంపన్నురాలు" సీతాదేవి. 


శ్రీరాముడు తనను వదిలివేసినా- తాను శ్రీరాముని తప్పువేరే దేనిని 
కోరుకొన లేదని నిరూపించడానికి భూప్రవేశం చేసిన "పారతంత్ర్య పరిపూర్ణురాలు" 
పరమ సాధ్వీమణి సీతాదేవి. ఇంతటి చరిత్ర సీతాదేవికి తప్ప మరేవ్వరికి 
సాధ్యముకాదుగదా! 


Il. లక్షీ దోవియ నీత. " రాఘవత్వే౭భవత్‌ సీతా" శ్రీ (లక్ష్మీ) దేవి.- 
శ్రీమన్నారాయణుని విడిచి ఒక్క క్షణమైనా ఉండజాలదు. పరమపదములో 
స్వామితో నిత్యనివాసినిగా ఉండడమేకాదు. అవతారాలలో కూడ స్వామి 
వెంటే తాను కూడి ఉంటుంది. 


శియపతి- శ్రీరాముడుగా 'అవతరిస్తే- శ్రీదేవి స్వయంగా సీతాదేవిగా 
అవతరించింది. స్తాయికి చిత్త పా గుర్పిన్సుడు 393 ఉండడమే 
"ఆత్మ తత్వమని" నిరూపించిన తల్లి సీత, 


అంతేకాదు బావిలో పడిన పిల్లలను పైకి తీయడానికి స్వయంగా 
తాను బావిలో దుమికిన తల్లి వలె" లంకలో “రావణ నిర్బంధంలో ఉన్న 
కన్యలను: సంరక్షించడానికి తాను స్వయంగా లంకలో ప్రవేశించిన లోకజనని 
సీతమ్మతల్లి ఈ విధంగా సీతమ్మను సాక్షాత్తుగా లక్ష్మీ దేవిగా ప్రతి పాదించింది. 
_ శ్రీరామాయణము. 


// నీతాదోవి ఉవాయ ( వురువకార్తో న్మాయావిఖ్‌:- 


శ్రీరాముడే మనకు ఉపాయము - అయితే ఆయన సాక్షాత్తుగా 
ఉపాయంకాదు. ఆయనను సూటిగా ఆశ్రయింపకూడదు. ఆయననే నేరుగా 
కోరిన శూర్చణఖ అవమానము పాలయిందికదా! 


ముందుగా సీతమ్మను ఉపాయంగా ఆశ్రయించాలి. ఆమె యాతో 
రాముని ఆశ్రయించాలి. అప్పుడు మనశరణాగతి. ఫలిస్తుంది. ఇందుకు 
లక్ష్మణుడు, విభీషణుడు ఉదాహరణములు" శ్రయతే, శ్రీయతే- మనచే 


17 


శ్రీరామాయనమః | 
ఆశ్రయింపబడి తాను స్వయంగా పరమాత్మను ఆ(శయించేది, మనకు 
పరమాత్మను అందించేది శ్రీ(సీతా) దేవి. 


శ "నీతామువాబాతియళాః 'రాభువంబ్‌ మవ్యోవతం"” 


తనను వెంట అడవులకు తప్పక తీనిక వెళ్లాలని లక్ష్మణుడు సీతా 
మక్షంలో శ్రీరాముని ప్రార్థించాడు. సీతా దేవి సన్నీధిలో ఉన్న రాముడు 
పు. అభిమతాన్ని కాదనలేక పోయాడు. 


2. అదే విధంగా ఎిభీవణుడు - తన భార్య ద్వారా, కూతురు ద్వారా 
సీతా దేవికి సేవలు -చేయించాడు. తరువాత శ్రీరాముని ఆశ్రయించాడు. 
అందుకే సుగ్రీవాదులు నిషేధించినా- శ్రీరాముడు విభీషణునికి అభయమిచ్చాడు. 


Iv. నమానంగా (వొవ్వురాలు నీతాదోవై- శ్రీ దేవి ద్వారా శ్రియః 
పతిని మనము ఆశ్రయింప వలసి ఉంటుంది. (శ్రీమన్నారాయణ చరణౌ 
శరణం (ప్ర పద్యే) అలాగే శ్రీదేవితో కూడిన స్వామిని సేవించడమే మనము 
కోరదగిన ఫలము ( శ్రీమతే నారాయణాయ నమఖ- 


లక్ష్మణుడు సీతారాముల సేవయే ప్రధానఫలంగా కన 
"భవాంస్తు సహ వైదేవ్యో | 


గిరి నొనువు లంగ్భూతో 
అవాం నర్జుం కరివ్వాయి 
జగతః స్వవతళ్టుతో 
" అన్నా! నీవు పర్వత (ప్రదేశాలలో సీతాదేవితో రమించు. మా ఇద్దరికి 
జాగ్రత్‌, స్వప్నా వస్థలన్నిటిలో సకల విధసేవలను చేస్తాను. ఇదే నాగాఢమైన 
కోరిక*' అని రాముని వేడుకొన్నాడు. 


3. ఆత్మ కథ రామాయణ మంటే సీతకథ అని అర్థము కదా- 
సీతాదేవి చరిత్ర అంటే " ఆత్మ కథ" అని అర్థము- మన అందరి" ఆత్మలకు", 
ప్రతీక సీత. ఆత్మలన్ని పరమాత్మతో ఎప్పుడు విధేయంగా కలిసిఉండేవే." ' 
దాసభూతాః. స్వతస్సర్వే హ్యత్మానః పరమాత్మనః" 

1. నీతాదోవి శ్రీరామునితో అయోధ్యలో పన్నెండు సంవత్సరాలు 
కలిసి 'ఉంది. మనము కూడా పరమాత్మతో కలిసి ఉండే వాళ్లమే. " దేవానాం 
పూరయోధ్యా" పరమాత్మ ఉండే స్తానానికి అయోధ్య అని పేరు “మనమందరము 
భగవంతునితో కలసి అయోధ్యలో ( అరశపదంల్ల) ఉండవలసిన వాళ్తమే. 


శీరాయాయ నమః 


MH. అయోధ్యలో ఉన్న సీతమ్మ శ్రీరామునితో అడవికి తరలివచ్చింది. 


అయోధ్యలో ఉండవలసిన మనము కూడ ట్‌ వచ్చాము. 
ఈ సంసారమే ఒక అరణ్యము 


అడవికి వచ్చినా సేతమ్మకు తక్కువేమి య. లేదు. శ్రీరాముడు 
వెంటనుండగా సీతమ్మ అడవిలోనే అధికంగా సుఖములను అను భవించింది. 
ళ్‌ తక్కు వోమి “మనకు రాముడు (వక్ష నుండువరకు”- మన నాలుక 
రామనామ సుధా స్వాదనము చేస్తున్నంత వరకు మనకు ఈ సంసారంలో 
సుఖదుఃఖాలు సమానంగా ఆనంద దాయకంగానే ఉంటాయి. 


- & నీతమ్మ మారీచ వృగాన్దు అభిలవంబింది. దానికొరకు శ్రీరామునే 
దూరంగా పంపించింది. అంతేకాదు తనకు రక్షకుడుగా శ్రీరామునిచేత 
నియమింపబడిన. లక్ష్మణునికూడా (క్రూరంగా నిందించి దూరంగా తరిమివేసింది. 

అదుగో అప్పుడు కష్టములు మొదలయ్యాయి సీతాదేవికి. 


రామ లక్ష్మణులిద్దరిని దూరం చేసికొన్న సీతమ్మను రావణుడు 
చెరబట్టాడు. . దూరంగా లంకకు తీసిక వెళ్తాడు దుర్మార్గులైన రాక్షసస్త్రీల 
నిర్బంధంలో ఉంచాడు. తనను వరించుమని బెదిరించాడు, 


మనము కూడ మారీచ మృగము వంటి మృగమరీచికలను ( 
ఎండమావులను) లేక ప్రకృతి సుఖాలను గాఢంగా కోరుకొన్న ప్పడు- వాటికొరకు 
భగవంతుని, భాగవతోత్తములను దూరంగా మన మనస్సు నుండి నెట్టి 
- వేసినప్పుడు మన ఆత్మ అహంకారగ్రస్త మవుతుంది. 


- ఆ అహంకారము ( రావణుడు) మన ఆత్మను ఈ శరీరంలో (లంకలో) 
అణచి ఉంచడం జరుగుతుంది. దుష్టవిచారముల (రాక్షసుల) మధ్య మన 
ఆత్మ బంధింప బడుతుంది... అహంకారము ఆత్మను బెదిరిస్తుంది. 


1V. అయితో మారీచ మృగమును మోపాంబిన అ ఒత్స బెడ్డళ్షణుంలో 
తన్హ) నీతమ్మ తల్లి మరొన్హుడు రాముని తం జే అతరములను “కోరలేదు. 
మ విరహము తసాధ్వికి దుర్భరమయింది. అత్యధిక దుఃఖాన్ని కల్గించింది. | 
"రామయమే వానుధ్వాయంతీ నిత్యం శోళకవరాయణా 


రామునే తలచుకొంటూ అనుక్షణము ఆసాధ్వి పరితపించింది. 
లంకావైభవాన్ని ఆతల్లి కన్నెతైనా చూడలేదు. రావణు నంతవానిని గడ్డి 


10. 


శ్రీరామాయనయః 


పోచలాచూచింది. అయోధ్యా సాఖ్యాలనే. స్మరించింది. శ్రీరాముని తక 
గాఢంగా కోరుకొంది. 


V.- రామునిక్‌ నీతమ్మ వట్డు కరుణ తలింది. హనుమను సీత 
దగ్గరికి పంపాడు. తరువాత తానే వెళాడు. 'రావణునీ నిర్దించాడు. సీతమ్మను 
స్వీకరించాడు. అయోధ్యకు తనతో పాటు తిరిగి తీసికవెళ్లాడు. 


మనముకూడ ఈ ప్రకృతి భోగాలను తృణీకరించి, ne కావాలని 
పరితపించినప్పుడు, అహంకారమును పూర్తిగా నిరసించినప్పుడు, ఈ శరీర 
బాధలతో అపరిమితంగా దుఃఖించే మనను ఆయన కరుణించి 


ఆచార్యుని పంపి, తద్వారా మనును స్వీ కరించి, తన శాశ్వత నివాస 
స్తానానికి తీసికొని వెల్లి, మనను షం ఆనందింప జేస్తాడు. 
"ఏవ ప్యోవానందోయాతొ 


4. పొలన్త్య వధమిత్తోవ:- ( పాతాళ వధయే): వాల్మీకి 
శ్రీరామాయణాన్ని వివరిస్తూ" పౌలస్త్య వధమిత్యేవ" రావణ వధయే 
రామాయణము" అని తెలిపాడు. శ్రీరామావతార ప్రయోజనము ముఖ్యంగా 
రావణ వభయే. 


భగవదవతారము యొక్క ముఖ్య ప్రయోజనము దుష్టశిక్షణే. సురులను, 
సాధువులను హింసించి, స్త్రీ లోలుడై, అనేక స్త్రీలను చెరబట్టి, లోకాలన్ని టిని 
ఏడిపించిన రావణుని న బ్రహ్మా వురస్సరంగా . .దేవతానీకము 
" శ్రీహరిని ప్రార్థించింది. రావణుని వధించి దేవతలను కాపాడడానికే శ్రీహరి 
శ్రీరాముడుగా" అవతరించాడు. 


రావణుడు మూర్తీ భఎవింబిన అవాంకారము- అహంకారము విజ్జవీగి 
యుక్తాయ్యక్త విచక్షణను కోల్పోతుంది. సాధువులను, సత్స్పురుమలను, స్త్రీలను, 
దీనులను అందరిని తన నిర్బంధంలో ఉంచుతుంది. వారిని హింసిస్తుంది. 
అటువంటి సమయంలో ఆ అహంకారము దుష్కామంగా మారుతుంది. సాధు 
పరిత్రాణముకొరకు శ్రీహరి . స్వయంగా పూనుకొంటాడు- అహంకారమును 
దుష్కామమును నిర్మూలిస్తాడు. 1 


రావణునికి తోడుగా ఉన్నవారు కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు మొదలైన" 
వారు. ముందు అహంకారమునకు తోడయ్యెది మేమకారము. ' 


20 


ఆఅోరామవాడునమః 


"కుంభకర్ణుడు మూర్తీ ర్రీభవించిన మమకారము. మమకారము" ("నా "అన్న" 
అన్న కారణంగానే ఆయన చివరిదాకా రావణుని అంటిపె పెట్టుకొని, సర్వనాశనము. 
చెందాడు. కుంభకర్ణునికి రావణునివట్టమాత్రమేకాదు. ఆయనకు ప్రకృతి భోగముల 
పట్ట కూడ అమితమైన మమత ( (ప్రేమ) ఉంది. ఆయన పనులు రెండే 
1.తీనడం, 2: నిద్రించడము. 


_ రావణునికి ముఖ్యంగా అండగా ఉన్నవాడు ఇంద్రజిత్తు అహంకారము 
విబ్దివీగి దుష్కామముతో ప్రతి విషయము తనకే వశంకావాలనుకొంటుంది. 
తనేకు విషయాలన్ని వశంకాకపోయినప్పుడు, అది ప ది." “కామాల్‌ 
 (కోధోఖిబాయతో 


ఇందద్రజిత్తు- క్రోధ "స్వరూపమే. ఆయన తన a ఇంద్రుడిని 
కూడ జయించాడు. 


రావణుని మొదటి నుండి హెచ్చరించినవాడు విభీషణుడు. విభిషణుడంకే 
వివేకము... మంచి" చెడులను వేరుగా చూపించేది వివేకము. చెడును 
అనుసరించకుండా హెచ్చరించేది వివేకము. 


రావణునికి ప్రదీయతాం దాశరధాయ మైథిలీ" శ్రీరామచంద్రునికి 
సీతాదేవిని సమర్పించుమని సదుపదేశం చేసిన వాడు విభీషేణుఢు. చివరకు 
తన మాట వినక, తననే పరాభవించినప్పుడు- అన్న అనే ఆలోచనను కూడ 
వదులుకొని" రామో విగ్రహవాన్‌ ధర్మః" అన్నట్టు ధర్మ న్వరూపుడైన శ్రీరాముని 
ఆ(శయించినవాడు, విభీషణుడు మన వివేకమే విభీషణుడు. వివేకమెప్పుడు- 
అహంకార, మమకార, mo నిరసించి, ధర్మమునే ఆశ్రయించుమని 
ఉపధేకిన్తు ౦ది. 


క్‌. రావణు తథ అంజు మనను ర్‌ం సంస్కృత భాషలో మనస్సును 
"మనః" అంటారు. "మనః అనే పదంలో" మనః" అనే రెండు 
అక్షరాలున్నాయికదా. ఆరెండు అక్షరాలను తల క్రిందులుగా (త్రిప్పితే “నమః 
అవుతాయి. “మనః” ఎప్పుడు "నమః" అనే పదానికి వ్యతిరేకము. 

“నమః అనే పదానికి రెండు అర్థాలున్నాయి. ఒకటి ఒకే పదంగా 
. ఉన్నప్పుడు "నమస్కారము" అని అర్థము" 

రెండవది "ని "మళ అనే రెండు ss రెండు. వేర్వేరు పదాలుగా 
ఉన్నప్పుడు-"మకళి నాకు నేను"న" కాదు అని అర్హము. 

21 క్ష 


శ్రీరామాయనమః 


“నాకునేను స్వతంత్రుడిని కాదు అని అర్థము. మొత్తము మోదో 
నమః” అనే పదము పారతంత్ర్యాన్ని బోధిస్తుంది. 


రావణుడు అంకే మనస్స వ్రరూపం అందుకే ఆయన నమ మనస్సుకు 
వ్యతిరేకము" ద్విధా భజ్యేయ మప్యేవం ననీమేయంతు. కస్యచిత్‌" 


“నన్ను ఇలా రెండు ముక్కలుగా కోనినా- నేనెవ్వరికి, ఎట్టి పరిస్థితులలో 
కూడ నమస్కరించను" అని ప్రకటించుకొన్నవాడు రావణుడు. "క 
ఆయన నమస్సుకు వ్యతిరేకమైన మనస్స్వరూవము. అంటీ అవాంకారన్వరూపము. 


11. అంతేకాదు "రొావయతీతి రావణళ అని వ్యుత్పత్తి ఉంది. 


“ రావయతి" అంట ఏడిపించేవాడు, హాహాకారాలు చేయించేవాడు 
అని అర్థము. 


రావణుని వలె మన మనస్సుకూడ మనను ఎప్పుడు ఏడిపించేదే. 


కుబేరుని నుండి పుష్పుకాన్ని లాగుకొన్నా, నందనవనంలో నుండి 
. మొక్కలను పెకిలించి, తెచ్చి తన అశోక వనంలో నింపినా రావణుడు వశం 
చేసికొన్నది పరులసంపదనే. అభిమానించింది. పరుల అర్దాన్నే- 


“మన మనస్సు కూడ లోకంలో ఉండే సకల పదార్దాలు తనకే- “స్వంతం 
కావాలని కోరుకొంటుంది. 


I "రావయతొ అంటే ఇంద్రియములతో అక్రందనము చేయించేది. . 
మనన్సు ఇంద్రియములెప్పుడు తమకు విషయ సుఖాలను మరీ మరీ అవారంగా 
సమర్పించుమని ఆక్రందనం చేస్తుంటాయి. ఉన్న నుఖాలతో ఇంద్రింయములకు 
తృప్తి కలుగదు. 


“న జాతు కమనాచుసాం ఉవభోగేన bes వాబిషాక్ళవ. 
వర్ణా వ భూయాభూయా భివర్లతో 


ఎన్ని హవిస్సులు వేసినా అగ్నికి తృప్పికలుగదు. ప్రతి హవిస్సుద్వారా 
అగ్ని ఇంకా తన నాలుకలను చాస్తూ మరింత విజృంభిస్తుంది. మన 
మనస్సులోని కామాగ్ని కూడ ఎల్లప్పుడు. బ్వలిస్తునే- ఉంటుంది. రావణుడు : 
అటువంటివాడే. ఆయన ధర్మ పత్ని అతిలోకసుందరి. మండోదరి లోకాతీత + 
సౌందర్యము, ఆమె పరిపూర్ణయవ్వనం ఆమె అద్భుత స్త్రేత్వము రావణునికి 
తృప్తినివ్వలేదు- ధాన్యమాలిని మొదలైన సుందరతరుణులను స్వంతం! 
- | 22 భక | 


శ్రీరామాయనమః. - 


చేసికొన్నాడు. అప్పటికి కూడ ఆయన కామాగ్ని చల్లబడలేదు. రంభ, పుంజికస్థల 
మొదలైన అప్పరస్త్రీలను" బలాత్కరించాడు. వారి మూలంగా శాపాలకు 
గురిఅయ్యాడు. అయినా కళ్లుతెరవలేదు- ఆకామాంధుడు. అనేక కన్యలను 
చెర బెట్టాడు. శస తా చివరకు లోకమాతనే నిర్బంధించాడు 
ఆ అవివేకి. 


"అర్థ తామములకు వరవశము దుర్మా ర్లాన్చి అనునరింబో రావణుని 
వంటి మనన ఏన తన్ను శ్రీరామాశయంతో నిగ్రపొంవ్రుమని” బోధ ౦ది 
శ్రీరామాయణము. 


రామాయణ మంటే సీతారాముల, రావణుల చరిత్రలు మాత్రమే 
కాదు. మరింత .విశాలంగా పరిశీలించినప్పుడు "రామాయణమం జే" 


6. రాముడో అయనంగా ( ఆధారంగా కలవారిందరి బర్యత అని 
కూడ అర్హమవుతుంది. దేవతలు, దశరథుడు, కౌసల్య, సుమిత్ర క కెకేయి, 
సీతాలక్ష్మణ, భరత శతృఘ్నులు, జటాయువు శబరి, అహల్యా, 'సుగ్రీవ 
విభీిషణిలందరికి శ్రీరాముడే అయనము లేక ఆధారము- అందువలన వారందరి 
చరిత్ర కూడా రామాయణమే. మనకు కూడా మనమనస్సులకుకూడ రాముడే 
ఆధారము- అందువలన రామాయణ మంట మన చరిత్ర ఖత ప 
చరిత్రకూడ. 


7. అదే విధంగా రామునికూడ అయనమయిన (ఆధారమైన) వారు 
కొందరున్నారు. ఉదావారణకు లక్ష్మణ, వానుమను(గ్రీవాదులు వారందరి చరిత్రలు 
కూడ రామాయణమే. శ్రీరామునికి సేవ చేసిన ఒకగ్రద్ద (జటాయువు ఒక 
బోయ (గుహుడు) మొదలైన వారున్నారు. వారి చరిత్రలు కూడ శ్రీరామాయణ 
భాగములే. ' 


ఈ విధంగా విశాల పరిశీలనగావించినప్పుడు విశ్వజనీనమైనది 
రామాయణము. సర్వప్రాణి మనోహరమైనదిశ్రీ రామాయణము. నీచోన్నతుల 
అంతరమును పాటింపక గద్ద నుండి "దేవతల వరకు సమస్త ee 
సమానంగా సంభావించేది శ్రీరామాయణము. 


మనకు సంబంధించినంతవరకు, మన మనస్సుకు సంబంధించినంత 
వరకు 1. రాముని ఎదిరించే రావణతత్వాన్ని నిర్మూలించాలి. అర్థకామముల | 
బలమైన బంధనాల నుండి విముక్తులము కావడానికి ప్రయత్నించాలి. 


23 


శ్రీరామాయనమః 


2. అంతేకాదు రాముడు అడవికి వెళ్లాడని తెలువగానే తన ప్రాణాలనే 
పరిత్యజించిన దశరథుని మనస్తత్వాన్ని భగవంతుని ఎడీబి శండబాలని 
మనన్ఫ్టభావాన్స్చు అలవర్చుకోవాలి. "వలమ భ్లళ్తీనో అలవర్చుకోవాలి. 
"పునర్విశ్లేషభీరుత్వం పరమాభక్తిరుచ్యతే" - 

3. రాముడు వద్దన్నా అడవికి వెళ్లడానికి సిద్ధపడి రాముని ప్రార్థించి 
ఒప్పించి మెప్పించి, శ్రీరాముని సేవలోనే, సావచర్యంలోనే. తమ జీవిత 


_ సాఫల్యాన్సి వెదుకు కొన సీతాలక్ష్మణుల స;భావాలను మనము కూడ 
SY ప కె స్వ 


స్వంతం చేసికోవాలి. "శేవబ్తూ మపామనూ" గుర్తించాలి. 


4. రాముడు మనకోరికను మన్నింపక, స్వాతంత్రంతో -తన ఆజ్ఞా 
(ప్రకాశమే మెదులుకొమ్మని శాసించినా - మనను తనకు అతిదూరంగా తరిమి 
పెపిసా- నొముని పట్ట ఏమాతము నిరాదరణ లేక- రామునే ప్రియాతి 
ప్రియంగా. మన నర్వస్వ ంగా భావించి శ్రీరామ సమాగమము కొరకు గడీయనా క్ర 
యుగంగా సహిస్తూ . భరిస్తూ (ప్రతీకిస్తూ. రామాబ్లా నిర్వహణలోనే కాలం 
గడిపిన భరతుని “కీ భల NTN తపశలాన్ని, మాహాత్మ్యాన్ని, 
వి ప మన మ! బఒప్‌కొవాలి. 


మన మధ్యలోనే ఉలికి స్తున్న {భర రకం టి భాగవతో: త్త ములను. rae 
వాదిని భగవంతుని కంటి అధికంగా సంభావించిన ఢతృఘ్నుని భాగవతనిష్టను 
మనము అలవాటు చేసికోవాలి. 


ఇదే మనకు రామాయణ మందించే ముఖ్య సందేశము. ఇది మనకథ: 
ఇదే మన మనస్సు కథ. ఇదే శిష్ట రక్షణ కథ. 


మన కథే, మన మనస్సు కథే. = కనుకే మనకు, మనమస్సులకు 
శ్రీరామాయణము అత్యంత రమణీయమైనది. నిజానికి రామాయణము- 
ఇరువైమూడు మహాయుగాలకు ముందు “జరిగిన అత్యంత ప్రాబీన చరిత్ర. ' 
అత్యంత ప్రాచీనమైనా అత్యంత నవీనులమైన మనందరి మనస్సులలో 
ఇాశ్వ్యతమై మెన ముద్రను - వేయగలిగిన మధుర" ఘర హార మహేతి హాసం 
వ్రీరామాయణము. 


అరావాయనమా 


ఈశ్రీరామాయణాన్ని ఎన్నో మారులు, మరెన్నో మారులు అత్యంత 
శ్రద్ధతో, ఆసక్తితో, భక్తి ప్రపత్తులతో అధ్యయనం చేసికొంటూ, శ్రీరామునికి 
ప్రియాతి ప్రియంగా న్న జీవితాలను మలచు కొంటూ, ఆయన ఆదర్శాలను 
(వీలయి నంత వరకు)ఆచరిస్తూ విశ్వశ్రేయస్సుకు పాటు పడడము ద్వారానే 
వాల్మీకి మునీం(ద్రుని([బుషి) బుణాన్ని. కొంతవరకై నా మనము 
తీర్చుకోగల్లుతాము. శ్రీరామావతార తా కొంతవరకైనా తోడ్పడ 
గలుగుతాము. 


ఇతిశం 


శ్రీరామాయనమః 


n a [| 
"వేదమే రామాయణంగా 
"వేదవెద్దేం నరేప్రంసా' జాతో దోరధాల్ళు జో 
వోదః (పాచత' సాదానీల్‌ సాక్షాత్‌ రామాయణాల నా" 
వేదవేద్యుడైన పరమ పురుషుడు(పరమాత్మ) దశరథ నందనుడైన 
శ్రీరాముడుగా అవతరించాడు. పరమాత్మను విడిచి ఉండజాలని వేదము 
రామాయణముగా వాల్మీకి ద్వారా అవనిపైకి అవతరించింది. 


" వోదోయలీతి బోద అంటారు. తెలిపేదివేదము. ఏమితెలుపుతుంది? 
వేదము పూర్వభాగము ద్వారా కర్మలను, చివరి భాగముద్వారా జ్ఞా జాన ears 
పరబ్రహ్మను తెలుపుతుంది. 


"వోదాలచ్చ్రి టి బోతనోనో తొలువ బడుతున్హా ను" గీతాచార్యుడు" వోదాళ్ల) 
నౌ రా ౧రవామేవ వోద్య్‌ వేదము యొక్క ముఖ్య లక్ష్యము. wie 
తెలుపడమే అని వివరించాడు. 


వేదమును పూర్తిగా లోతుగా పరిశీలించినప్పుడు వేదము పరమాత్మ యొక్క 
మూలస్వరూపాన్నే కాక, శ్రీరామభద్రుని అవతారస్వరూపాన్ని కూడ గంభీరంగా 
తెలుపు తుందని తెలుస్తుంది. 

1. ఉదాహరణకు “జుగ్లోదంలోని ఒక మంతమూ రామచరిత్రను 
ఎలా ప్రకాశింపజేస్తుందో చూద్దాము. 
బుగ్వేద మంత్రము" ఖ్నదో భోదోయా నబమాన ఆగాజ్‌ 
స్వసారం జారో2 భ్యేతి హృత్‌ 
: సుప్రకేతైః(ద్యుతిభిః పుష్కలాభఖి 
అగ్నిర్వితిష్టన్‌ వరై_రభిమస్తాత్‌ 
తస్యైషా పరాభవతి, తస్యోత్త రాభూయసే 
నిర్వచనాయ, .శుభవచనాయ" 


ఈ మంత్రము. యొక్క సామాన్యార్థము:-" ఫుకు భద్రతో కలిసి 
వెళ్లాడు. జారుడు తన సోదరి పైకి వెల్లాడు, తరువాత కమనీయ కాంతులతో 


26 


శ్రీరామాయనమః 


. అగ్నినిలిచి అభిరాముని స్తుతించాడు. ఆమె అతని యొక్క పరాశక్తి అం 
ఆయన అభివృద్ధికి, శుభానికి ఆమెకారణమగుచున్న ది" + 


ఎవ్వరీ భ(ద్రాభద్రులు?. విరెక్కడికి కలిసి వెళ్లారు? ఎవ్వరీ ' జారుడు? 
ఆయన ఎందుకు తన. సోదరిపైకి ఎదురు వెళ్లాడు? అభిరాముడెవ్వరు? 
ఆయనను అగ్ని ఎందుకుస్తు తించాడు? ఆమె ఎవ్వరు? ఏవిధంగా ఆయన 
పరాశక్తి అయింది? ఎందుకు అయింది? : 


ఇవన్నీ ప్రశ్చలే. వీటికి. ఒక ఆనుపూర్వికనబడడంలేదు. ఈ. ప్రశ్నలకు 
సాధారణంగా సమగ్రార్థము స్పష్టము కావడంలేదు. అయితే ఈ వేదార్గాన్ని 
రామాయణార్థంతో లా ప ఈ మంశత్రార్గము 
ఎలాస్పష్టమవుతుందో చూద్దామా? 


*(భద్రుడు) రామభద్రుడు  (భద్రతో) శభకరియైన సీతాదేవితో కలిసి 
అడవికి వెళ్ళాడు: వ్యభిచారమే. 'ముఖ్యవృత్తిగా కల్గిన రావణుడు( జారుడు) 
సోదరీ స్వరూపిణి అయిన సీతాదేవి (సోదరి) పైకి ఎదురుగా వెల్లి అవవారించాడు. 

తరువాత శీల. పరీక్షా: సమయంలో అగ్నిదేవుడు సీతాదేవిని తీసిక 
వచ్చి అందమైన కాంతులతో... 'శ్రీరాముని ముందు నిలిచి ఆ అభిరాముని 
స్తుతించాడు. “ఆగీతాదేవియే శ్రీరామచంద్రుని(' అతని) ' పరాశక్తి. ఆమెయే 
ఆయనకు శుభాన్ని, వృద్ధిని, 'ప్రసిద్ధిని కలిగిస్తుంది" | 

| ఇప్పుడీ" భద్రోభద్రయా" అనే 'బుగ్వేదమంపత్రము శ్రీరామ చ చరి త్రన నంకటిని - 
ఎలా తనలో ఇమిడ్చుకొందో మనకు స్పష్టమయింది కదా!. - 

"మరొక రకంగా కూడ వేదము రామాయణార్తాన్ని ఎలా ల 
చూద్దామా? 


2. వేద మంత్రాలలో గాయత్రీ మంత్రము సర్వ శ్రేష్టమైనది కదా! 


*" నగాయత్ర్యాః పరోమంత్రఃొ అన్న వ్యాసోక్తి నుప్ర ప్రసిద్ధమైనది. ఆగాయత్రీ 

_ మంత్రము శ్రీరామాయణార్దాన్నే తెలుపుతుంది. అప్పుడు Sr గాయత్రుల 
ee పరిశీలిద్దామా! 

. 1. గాయత్ర్యాః..... విశ్వామిత్ర బుషిః:- వేద మంత్రాలలో గాయత్రీ 

మంత్రాన్ని గుర్తించి, నిరంతరము అనుసంధించి, సిద్ధించుకొని, దాని సమగ్ర 

స్వరూపాన్ని సేవించి, లోకంలో (ప్రకాశింపజేసి' "గాయత్రీ బుషి" గా ప్రసిద్ధ 

నందినవాడు విశ్వామిత్ర మహర్షి. : 

27 


శ్రీరామాయనమః 


.. గాయత్రీ మంత్రానికి. దైవము శ్రీరాముడే" అహంవేద్మి. మహాత్మానం = 
రామం సత్యపరాక్రమమ్‌" సత్య పరాక్రముడైన శ్రీరాముడే పరమాత్మ" అని 
నాకు స్పష్టంగా తెలుసునని, శ్రీరాముని పరమాత్మ తత్వాన్ని దశరథుని 
సభలో సమస్త మహర్షుల ముందు స్పష్టముగా తెలిపి, ఆతరువాత తాటకవధ, 
మారీచసుబావువుల వధ, తనయాగ రక్షణల ద్వారా శ్రీరాముని సత్యపరాక్రమాన్ని' 
లోకానికంతటికి చాటిన ధీశాలి వ్య్వామిత్రమునీంద్రుడేకదా! 


2." చతస్రః చతస్రో వ్యాహృతయః, తాయోవేదసవేదబ్రహ్మ” 

* భూః, భువః, సువః మహః అని నాలుగు వ్యాహృతులు ఉన్నాయని 
వేదము వివరిస్తోంది. ఈ నాలుగు వ్యాహృతులు కూడ శ్రీరామునే 
ప్రకాశింపజేస్తున్నాయి. వాటిని చూద్దామా? | 

(1) “భూరితివా. అగ్నిః "భూః" అనే వ్యాహృతి అగ్నిలో (పతి 
ష్టను పొందుతున్నది. “ శ్రీరాముడు అశ్వమేధ, పుత్రకామేష్టియాగాగ్సు ల ద్వారా 
అవతరించాడు. విశ్వామిత్ర . _యజ్ఞాగ్నిద్వారా ప్రసిద్ది వడసి, జనరుని 
సవనాగ్నిద్వారా సీతను 'పెండ్డాడాడు. 

సీత అగ్ని ప్రవేశము ద్వారా మహత్తర తేజస్సంపన్నుడయ్యాడు చివరకు 
అశ్వమేధయాగాగ్ని ద్వారా సార్వభౌమ వ పదాన్ని లవకుశులను . లభించాడు. 

2. "ఖువరిలతివాయోొ ". భువః అనే వ్యాహృతి వాయువులో ప్రతిష్ట 
నందుతుంది. 

మారీచుని వాయువ్యాస్త్రముతో శతయోజన వీస్తీర్లమైన హిందూ 
మహాసముద్రము యొక్క చివరలో పడగొట్టి మిగిలిన రామాయణ కథ 
నంతటిని నడపడానికి కారణమై శత్రువులచేత ప్రఖ్యాతి వడసిన పరాక్రమ 
వంతుడుగా శ్రీరాముడు ప్రతిష్టను పొందాడు. 

3. ses సువః" అనే వ్యాహృతి ఆదిత్యునిలో ప్రతిష్టను ' 
పొందుతుంది. 


శ్రీరామభద్రుడు ఆదిత్య వంశసంజాతుడై ఆ( (సూర వంశాన్ని 
మణిదీపమువలె ప్రకాశింప జేశాడు. 


అంతేకాదు” ఆదిత్య వృదయాన్ని" అరం అరివీర భయంకరుడైన 
రావణాసురుని" చిత్రవధ" గావించి లోక కల్యాణాన్ని కలిగించాడు. 


28 


శ్రీరామాయనమః 


4'() “మవా అతి చమాామవా అనే వ్యాహృతి చంద్రునిలో 
స్థిరత్వాన్ని కలిగి. ఉంటుంది.” చంద్ర కాంతాననుడు" శ్రీరాముడు, చంద్రునివలె, 
వంద్రుని కంక కూడ సుందరుడు శ్రీరామచంద్రుడు. 

(1). మహళఇతి సి మవ అనే వ్యాహృతి “re 
(పకాశిస్తు ౦ది. 

బ్రహ్మతేజస్సుతో సర్వ క్షత్రియ" మహావీర భయంకరుడై లోకాతీత 
పరాక్రమ సంపన్నుడైన భార్గవ( పరశు) రాముని వైష్ణవ ధనుస్సును (గ్రహించి 
విష్థ్వరావత్తారుడ్డైన ఆమవో "వీరుని నిర్వీర్యుని గావింనీ తన పరబ్రహ్మతత్వాన్ని 
(ప్రకాశింప జేశాడు శ్రీరామభద్రుడు. 


" అక్షయ్యం మధుహంతారం- 

జానామిత్వాం సురేశ్వరం" 

* శ్రీరామా! నీవు అక్షయుడివి, మధుసూదనుడిని, సురేశ్వరుడివొ అని. 
తెలుసుకొన్నాను అని. భార్గవ రాముడు రామభదునిస్తుతించాడు. . _ 

6. గాయ్యతీ బతుర్జిగ్‌ శంత్యక్షరా- గాయత్రికి ఇరువైనాల్సు అక్షరాలు. 
గాయత్రి సాధారణంగా సూర్యుని. ప్రతిపాదిస్తుంది. సూర్యుడు "పవార్రీ కిరణుడు. 


గాయత్రీ మంత్రంలోని ఒక్కొక్క అక్షరము ల వేయికిరణాలను 
(పకాశింపజేస్తుంది. 


గాయత్రీ మంత్రాధి దైవము రామదివాకరుడేకదా. Cass గాయత్రీ 
మంత్రంలోని ఇరువైనాల్లు అక్షరాలు రామాయణంలో ఇరువైనాలుగు వేల 
కోకాలుగా విస్త్ప్రతమయ్యాయి. 


ఇంకొక విషయము అహహా (ప్రతి వేయి శ్లోకాల ముందు 
ఒక్కొక్క గాయత్రి అక్షరాన్ని నిక్షిప్రం చూడు వాల్మీకి మహర్‌ 


అంతే కాదు. రామాయణంలోని ముఖ్యమైన ఇరువైనాల్లు శోకాలను 
దగ్గర చేర్చగా” గాయత్రీ. రామాయణము'గా ప్రసిద్దమైంది. 


త (తవదాగాయ్యతీ :- గాయత్రీ మంత్రంలో (1) తత్సవితుర్వరేణ్యం) 


స హన. ధీమహి" (3) ధియోయోనః ప్రచోదయాత్‌ అని మూడు పదాలున్నాయి. 


రామాయణంలో కూడ మూడు పదాలు ( స్థానాలు) ఉన్నాయి 
(1) అయోధ్య(2) కిష్కింధ (3 లంక 


5. షట్ము క్తి గాయత్రీ మంత్రంలోకుషీ భూతములైన( ప్రధాన) పటు 
ఆరు కా. (1)తత్సవితుః (బవరేణ్యం()భర్లోదేవస్య(4)ధీమహి(6) ధియో 
29 


శ్రీరామాయనమః 


(9 యోనః ప్రదేదయాతరామాయణంలో గర్భభూతులైన ( ముఖ్యులైన) 
వారు ఆరుగురున్నారు. 

(1) శ్రీరామచంద్రుడు (సీతాదేవి) లక్ష్మృణుడు(్రభరతుడు(3 
శతృఘ్నుడు(హనుమ గ 

(5) తతృఎితుర్ప భరేబ్సుం : “తతొ శబ్దముచే(ప్రస్తు తింపుప్రతిపాదింపబడిన 
ఆ(రామ) సవితయొక్క గొప్పుదైన 

(6) భర్లో దేవస్య ధీమహి:- భగవత్‌ తేజస్సును(అప్రమేయం హితత్తే జః 
[యస్యసాజనకుత్మజా అన్నట్టు శ్రీరాముని తేజస్స వ్ర రూపమైన సీతాదేవిని) 
ఆశ్రయిస్తు న్నాను. 

(7) ధి యోనః ప్రచోదయాత్‌: ఎవ్వడైతే మన బుద్ధులను ప్రేరేపిస్తాడో. 

ఈ విధంగా. గాయత్రీ మంత్ర వివరణమే కను అంతేకాదు 
మరికొన్ని వేద వాక్యములుకూడ శ్రీ శ్రీరామాయణేతి వోసంలో అర్జవంతములైనవి. 
గ) "వితావు(తోరు విత్సమానీయోనియోనో :- తండ్రి ప్రతి జన్మలో 

కొడుకునే తండ్రిగా వరిస్తాడు. శ్రీరామావతారంలో జగత్సితయైన శ్రియఃపతి 

శ్రీరాముడుగా. అవతరింపదలిచి, లోకంలో అందరు జీవాత్మలవలె తనకు 
ఒక కొడుకు అయిన దశరథుని- తన తండ్రిగా ఎన్నుకొన్నాడు. 

“ పితరం రోచయామాస- తదాదశరథం నృపం," 

ae రాళ్ళుకూడ నీళ్లలో తేలుతున్నాయని మరొక 
వేద వాక్కు. 

వానరులద్వారా శ్రీరామచంద్రుడు హిందూ (లవణ) స్త్ర రులు. 
సేతువును నిర్మింపజేశాడు. తద్వారాలంకలో (ప్రవేశించాడు. 
. “సేతు నిర్మాణ వృత్తాంతాన్ని చారుల ద్వారావిన్న రావణుడు 
రామాదులకు తెలియకుండా వచ్చి సేతువును దర్శించి తనలో ఈ [95 
విధముగా అనుకొంటాడు. 

“ అప్పు పాషాణాః ప్లవంతే కాలస్య కుటిలాగతి?” _ 

"ఆశ్చర్యము నీళ్లల్లో. రాళ్లు తేలుతున్నాయే, కాలమెంత విచిత్రమైనది?” 

(3) ఇంకా అహల్యావృత్తాం ౦తము, కొంచపక్షుల విషయము మొదలుకొని 
అనేక రామాయణ సంఘటనలు వేదాంతర్గతములే. అని' విజ్ఞాలు సెలవిస్తారు. 

4. అంతేకాదు శ్రీరామాయణంలోని సప్తకాండలు కూడ గాయత్రీ 
మంత్ర శబార్రములను (ప్రకాశింపజేస్తు న్నాయి. 

థి. 
: లె “30 


శ్రీరామాయనమః 


. 1) బాలకొండ :- తు స్వామిని సూర్య వంశ సంజాతునిగా 
వర్ణించడం ద్వారా"తత్పవితుః శోశబ్లాన్ని వివరిస్తుంది. = | 


(2) అయోధ్యకాండ i శ్రీరామచంద్రస్వామి కల్యాణగుణగణాలను 
పొరజానపదులద్వారా వర్ణింపజేయడంద్వారా “వరదం” శబ్లార్గాన్ని 
తెలియజేస్తుంది. 


{3)&(4) అరకు, కీవ్బి ౦భాకాండలు = వాలిని, విరాధ, కబంధాది 
రాక్షసులను సంవారించడానికి మూలమైన శ్రీరాముని జ తేజస్సును 
వర్ణించడం ద్వారా" భర్గ" శబ్దార్థాన్ని సూచిసు స్తున్నాయి. 


(5) సుందరకాండ :- సీతాసమక్షంలో ఆంజనేయస్వామి చేత 
శ్రీరామచంద్రుని దివ్యమంగళ విగ్రవోన్ని సంపూర్ణంగా వర్షింపజేయడం ద్వారా" 
దేవస్య" శబ్దార్థాన్ని తెలుపుతుంది. 

(6) యుద్ధకాండ -" విభీషణ శరణాగతి" ద్వారా" ధీమహి" శబ్దార్థాన్ని 
(ప్రకటిస్తుంది. 

(7: డత్తరకాండ. :- అయోధ్యావాసులందరికి కహ సమాప్తి 
సమయంలో: "మోక్షము. లభించినట్లు ప్రస్తావించడం ద్వారా " ధియోయోనః 
(ప్రచోదయాత్‌ శబ్లాలను వివరిస్తో రది. 


ఈవిధంగా వేదవాక్యములకు అతత ₹ ( వివరణును కల్పించి, 
జ. మంత్ర రాజాన్ని వివరిస్తుంది శ్రీరామాయణము. స్వయంగా శ్రియః 
పతి శ్రీరాముడుగా అవతరించగా, శ్రీపతిని తెలిపే. వేదముకూడ. ఈ 
_భూమండలముపైకి వాల్మీకి వదనారవిందమును పొదనయుగా చేసికొని 
రామాయణ మకరందంగా అవతరించింది. జన్మ, వ్యాధి, జరా, విపత్తి, 
మరణదుఃఖాలను తొలగించే అమృతమై ఆవిర్భవించింది. వాల్మీ ముఖ 
పర్వతమునుండి సంభవించిన రామాయణ మవోనది వృదయాలనే పోలాలలో 
భక్తి సస్యాలను పండిస్తుంది. వాల్మీకి కని. సింహముఖము నుండి వెలువడ్డ 
రామాయణ మహానాదం పాఠక, వక్త్ర, శ్రోతృ జనాలకు శ్రీరామ ప్రాప్తినీ 
కలిగిస్తుంది. 


ఇతిశం .' 


31 


శ్రీరాయాయనమః 


|| రామాయణము ఒక ఇతి హాసము ఊహాగానం కాదు 

ఈ మధ్యకాలంలో రామాయణ మవాభారతములు యదార్ధ నంఘటనలా?- 

ఈ రెండింటిలో ఏది మొదటిది?అనే మోమాంసను కొందరే అంతర్జాతీయ 

. చరిత్రకారులు కల్పించి. ఈ. రెండు కావ్యాలు కూడ కల్పితగాధలే" అని- 


కొందరు-ఈ రెండింటిలో మవాభారతమే మొదటిదని మరికొందరు నిర్ణయించారు. 
నిజానికి వారి తెలివితేటలకు నవ్వుకోవడం తప్ప చేయదగింది ఏమిలేదు. 


రామాయణ మవాభారతములు రెండు ఇతివోసాలు. వాస్తవంగా జరిగిన 
సంఘటనలను తెలిపే చరిత్ర (గంధాలు. ఈ రెండింటిలో రామాయణము 
క్రమాన్ని బట్టి చూచినా- ప్రాధాన్యాన్ని బట్టి చూచినా మొదటిది. 


"వాల్మీశేస్తు వచస్సత్యం" అని అభిజ్ఞాల నిర్ణయము. (బహ్మవాల్మీకికి 
వరమిస్తూ" నతేవాగనృతాకావ్యేకాచిదత్ర భవిష్యతి." అని శ్రీమద్రామాయణంలో- 
వాల్మీకి "వాక్కులలో ఒక్క. అక్షరం కూడ అసత్యముకాజాలదని చెస్తు 
బాలకాండ తెలుపుతోంది. 


- యుద్దకాండలో చివరిసర్గలో ఫలశృతిని 'తెలుపుతూ వాల్మీకి 
కూడ"పూజయేంశ్చ, పఠంశ్చేమం ఇతివాసం- పురాతనం" 


శ్రీరామయణాన్ని పూజించ దగిన- పఠింపదగిన పురాతన ఇ వోసంగా 
పేర్కొన్నాడు. 

ఇంతకు" ఇతిహాసము" అనే శబ్దానికి గల అర్దాన్ని తు 

1. "ఇతిహాసం పురావృత్తం" అని నిఘంటువులో" 

2. ఇతిహాసం కర్మవృత్తం" అని అర్థములు నిర్ణయింప బడ్డాయి. 
ఇతివాసమంమే జరిగిన పనిని (సంఘటననులేక విషయాన్నీ తెలిపే పేగ్రంధమని 
అర్థము. 
" ఇతిహాసం" అనే పదానికి గల; వ్యుత్పత్తిని బట్టి కూడ దాని అర్థాన్ని 
నిర్ణయింపవచ్చును కదా! ఫ్‌ న 

“ఇత్రిహాో ఇట్లు జరిగరినదని ' 

"ఆస్తే" ఉంది 


శ్రీరామాయనమః 
"అస్మిన్‌"ఇందులో - 


అని ఇతివాస శబ్దాన్ని పదవిభజన చేసి- దాని హా wee 
జరిగిన సంఘటనలగురించి వివరణ ఇచ్చే గ్రంధమని- అంటే చరిత్ర 
(గంధమనే తేలుతున్నది కదా! 


ఈ విధంగా రూఢ్యర్థము, వ్యుత్పత్తి అర్థము రెండింటినిబట్టి 
"ఇతివోనమం జే బర్మితో అని శబ్దార్థ నిర్ణేతలు ' నిర్ణయించారు. 


ఇంతకు రామాయణము ఎవ్వరి చరిత్రను తెలుపుతోంది? 1. "రామస్య 
అయనమ్‌" అని రాముని చరిత్రను,” 2. "సీతాయాశ్చరితం మహతో'సీతాదేవి 
యొక్క గొప్ప చరిత్రను..3. " పొలస స్య్యవధమ్‌, అని రావణ న్‌. తెలిపే 
(గ్రంధమే రామాయణము. 


ఆనాటి "భారతదేశ చరిత్రను. పరిశీలిస్తే స్తే ప్రధానంగా ప్రాంతాల చరిత్రలు 
కనబడుతాయి. 


(1) మానవ సామ్రాజ్య చరిత్ర:(2వానర నూ మ్రైజ్య చరిత్ర (3దానవ 
సామ్రాజ్య చరిత్ర 

[100మాసవ సామ్రాజ్యము:- ఇది ఈత పక తతో ఉత్తర 
భారతమంతావిస్తరించి ఉంది. పశ్చిమంలో సింధు, ఫౌొవీర రాజులున్నారు. 
మధ్యోత్త తర దేశంలో కోసల సామ్రాజ్యముఉంది. దాని అధిపతి 'ఇక్ష్వాకువంశ 
hae దశరథుడు. కొంచెము తూర్పు దక్షిణాలుగా అంగదేశము దానికి 
రోమపాదుడు అధిపతి. తూర్పు ఉత్తరాలుగా కేకయసా(మాజ్యము. దానికి 
అధిపతి అశ్వపతి. దానికి ముఖ్యపట్టణము గిరివజము. ఇదేనేటి మగధ ఈ 
దేశములో 'మాగధీనది అంతటా. ప్రవహిస్తుంది. గిరివ్రజానికి చుట్టు ప్రక్కల 
కౌశాంబి, మహోదయము, ధర్మారణ్యము అనే నగరాలు ఉన్నాయి. ఇది 
ఈనాటి బీహారు భాగము. దీని దగ్గలోనే వంగ, మత్స్యదేశాలున్నాయి. ఇవే 
నేటి బెంగాల్‌ రాష్ట్రభాగాలు. ఉత్తర భారతంలోనేకాశీ, రాజ్యము ఉంది. 


తూర్పు. ఉత్తరములుగా విదేహసా(మ్రాజ్యముఉంది. ఇది నేటి నేపాలు. 
భాగమనవచ్చును. దానికి మిధిలానగరము రాజధాని. ఆసా(మాజ్యము జనక 
చక్రవర్తుల ఏలుబడిలో ఉండేది. | 


ఉత్తర భారత రాజ్యాలన్నిటిలో (ఇక్షా సళుకోనల సామ్రాజ్యమే బలమైనది. 
దానికి రాజధాని అయోధ్య.” ఇక్షా గ మాలామయంఖూమిః న్గశాల వనకాననా" 
33. నట . 


అత్రరామాయనమః 


" నర్వాంవూర్లుమియం- యేపామానీత్‌ కతా వనుంధరా” అనే ప్రసిద్దోకుల 
ద్వారా ఈ విశ్వమంతా మొదట ఇక్ష్వాకుల అధీనంలో ఉండేది. దశరథుని 
పాలనకాలం వరకు- మధ్యోత్తర భారతదేశము మాత్రమే. మిగిలి పోయింది. 
అయినప్పటికి దశరథసామ్రాజ్యము. మిగిలిన సామ్రాజ్యాలన్ని టికంటే బలమైనది. 
బలాన్ని బట్టో, బంధుత్వాన్ని బట్లో మిగిలిన రాజాలందరు - దశరథునికి 
వశులైనవారే.. 
ఆనాటి ప్రజలు ధార్మిక జీవనాన్ని గడిపేవారు" రాజ్జిధర్మిణి ధర్మిష్టాః 
a అన్నట్లు ఆనాటి రాజులవలె ప్రజలుకూడ ధార్మికులే. అందరు ధనధాన్యే 
సమృద్ధికలవారే. అందరు సంతుష్టులుగా, ఉదారులుగా, సత్యవాదులుగా ఉండిరి. 
అరదరు కిరీటాలను, పూలమోలలను, సుగంధద్రవ్యాలను, అనులేపాలను 
ధరించేవారు. దశరథునికి అనేకమంది రాజ పత్నులున్న ట్లు తెలుస్తోంది 
'బహుశఃరాజులకు "బహుభార్యాత్వం" ఆనాడు ఆచారంగా ఉండేదేమో. ఆనాటి 
ప్రజలు ధర్మార్థకామాలనే త్రివర్గాలను సంపూర్ణంగా సాధించేవారు. మోక్షంకొరకు 
ప్రయత్నించేవారు. అయితే అక్కడక్కడ బహేీశజైకేయివంటి సవతి తల్టులు, 
మంధర వంటి దురోబథకులుఉండేవారేమో కాని వారందరు తరువాత శ్రీరాముని 
కల్యాణ గుణాలచే ప్రభావితులై ఉత్తములయ్యారు. 
చీ.వానర సామ్రాజ్యము:-వింధ్య పర్వతముల దిగువ భాగాన్సుండి దక్షిణ 

దేశము ప్రారంభమవుతుంది. దక్షిణంలోని “కిష్కింధ” వానర సామ్రాజ్యానికి 
రాజధాని. వానరులంకే ఈ నాటి కోతులుకారు. వారు దైవాంశ సంభూతులు. 
ఇంద్రుడు, సూర్యుడు, మొదలైన' దేవతలకు వానరస్త్రీలలో జన్మింనవారు.. 
ముఖాలు వాలములు ఈ నాటి వానరములకువలె “ఉండేవి. చాపల్యము 
వారికి కూడ ముఖ్య స్వభాముగా ఉండేది. ఆనాటి మానవ సామ్రాజ్యంలోని 
మహోన్నత సంస్కృతి ఆనాటి వానరులకు అబ్బలేదు. వాలి, సుగ్రీవ, అంగదాది 
మహావీరులలో సైతము వానరులచేష్టలు, చపల సంస్కృతి కొట్టవచ్చినట్టు 
కనపడేది. 


ఇకవారి పారఘక శాప పరిశీలిస్తే- భర్త చనిపోయిన సీ స్త్రీని ఆనాడు .+ 
అనాధగా: వదిలివేసే వారు కాదు. సమిప ఏ బంధువులెవ్వరో పెండ్డాడేవారు. 
అన్న చనిపోతే, వదినను మరిది 'పెండ్తాడేవాడు. దీనిని “*దేవరన్యాయం" 
అంటారు. అలాగే తమ్ముడు చనిపోయాక మరదలును బావ వెండ్లాడే భావర 
సాయం కూడ. అమలులో ఉండేదేమో. 


34 


శ్రీరామాయనమః 


తార మొదలు వాలి భార్య. యుత దుందుభితో జరిగిన యుదంలో 
దీర్ణకాలము వాలి బిలంలోనే గడిపినందువలన- ఆయన చనిపోయాడనుకొని 
ఆమె సుగ్రీవ పత్ని అయి- కిష్కింధా సింహాసనాన్ని అధిష్టించింది. 


వాలి జీవించాడని తెలిసి- తిరిగి ఆయన పత్నిగా వానర సామ్రాజ్యాన్ని 
పరిపాలించింది. తిరిగి వాలివధ తరువాత మల్లీ రుమతోపాటు "సుగ్రీవ 
మహిాషి' అయింది. ఆ దేశాచారాన్ని రాముడు కూడే ఆక్షేపించలేదు. నిజానికి 
వాలి సుగ్రీవులు వానర రాజులైనా- ఆనాటి వానర సామ్రాజ్యం మొత్తానికి. 
తార మాసే వేదవాక్కు. “కారణం తారగొప్ప రాజనీతిజ్ఞారాలు. 
అఖండ ప్రజ్ఞావంతురాలు. ఆమె సలవోను "పెడచెవిన పెట్టినందుకే తాను రాముని 
చేతిలో దుర్మేరణం పాలయ్యానని, ఆమె సలవో ప్రకారమే సకం చేయుమని ' 
సుగ్రీవునికి వాలి హితము చెప్పుతాడు. 


తన ప్రియోక్షుల ద్వారా తారలక్ష్మణుని కోపాగ్నిని చల్లార్చి సుగ్రీవునికి . 
రక్షణ. ఎలా కల్షించిందో రామాయణ పొఠకులందరికి పరిచయమే కదా! : 


' అయితే భర్త జీవించి ఉండగా, ఆస్త్రీని ఇంకొక పురుషుడు బలాత్కారంగా 
చేపట్టడం ఆనాటి వానరులలో పాపంగొనే భావింప బడేది.. . 


అన్నను కాదని తమ్ముడు వదినను చేపట్టడం ఆనాడు జరుగనే లేదు. 
ఆనాడు జ్యేష్ణుడే కప్పుడు ల భ్రాతా రుం అనే నం బలంగా 
ఉండేది. 

ఇక తమ్ముని వెళ్తగొట్టి, ఆయన భార్యను అన్న స్వాధీనం చేసికోవడం 
వాలివిషయంలో వలె: తక్కడక్కడ జరిగేదేమో. కాని అదికూడ. పాపమే అని" 
దానికి కఠినమైన మరణమే తగిన శిక్ష అని అంగీకరింపబడింది. 


* జెరసీం, భగినీం చాపి! భార్యాంచాప్యనుజస్యచ 
'ప్రచరేత నరః కామాత్‌ | తస్యదండో వధః స్మృతః" 


ఆనాటి వానర సామ్రాజ్యంలోనికి కూడ శ్రీరాముని ఆదర్శ లక్షణాలు 
వ్యాపింపజొచ్చాయి. కూతురు, సోదరి,. మరదలు ముగ్గురు సమానులే అని 
వారివిషయంలో కామపరశుడైన వానికి మరణ దండనీమే తగిన శిక్ర అని 


వానరులలో కూడ బలంగా "విశ్వసింపబడింది. 


అంతేకాదు. అన్నమరణం తరువాత కూడ వదినను చేపట్టడం (దేవర 
న్యాయం) కూడ నేరమే అనే భావన వానరులలో అప్పటికే వ్యాపించడం ' 
మొదలైంది. | 
35 


శ్రీరామాయనయు ' 


స్వయం ప్రభ గుహనుండి బయటకు వచ్చిన తరువాత అంగదుడు . 
వానరులతో"అయ్యో! మాసం గడువు తీరిపోయిందే ఇప్పుడు. వెళ్తే మాతల్లిని 
చేపట్టిన దుర్మార్గుడైన సుగ్రీవుడు మనను క్రూరంగా శిక్షింపక వదిలి పెడుతాడా” 
అని “వాపోతాడు. , 


ఆనాటి వానర క మిక్కిలి బలోడే పేతమైంది. వాలి. సుగ్రీవ, 
సుషేణ, అంగద, హనుమ, జాంబవదాది విరులు “రాక్షసులను సైతము 
నిర్దింప సమర్హులే. అందుకే కిష్కింధ పొలిమేరలను సైతము రాక్షసులు సమాౌపింప. 
సోహసించలేదు. అంతేకాదు ఆనాటి వానర సామ్రాజ్యము సకల సంపదలకు 
నిలయంగా ఉండేది. 

3.రాక్షస సామ్రాజ్యము:-కిష్కంధకు ఉత్తర దక్షిణాలుగా రాక్షసులు 
వ్యాపించారు. గహనారణ్యాలలో జనపదాలలో కూడ రావణుడు తన 
సామ్రాజ్యమును విస్తరింపజేశాడు: జనస్తానంలో ఖర దూషణ త్రిశిరస్కులనే 
సేనానుల ఆధిపత్యంలో పదునాలుగువేల “సైన్యాన్ని రావణుడు నిలిపి ఉంచాడు. 
రావణుడు సింహళదేశాధిపతి. ' 

' రాక్షసులు స్వేచ్చాచారులు. దౌర్ధన్యము వారివృత్తి. మాంసభోజన ర్తక్తమద్య 
పానీయములు” వారికి విహితాలు. " మానవులనుకూడ కొందరు రాక్షసులు 
భక్షించేవారు. 


రాక్షసుల రాజైన రావణుడు ధాన్యమాలి మొదలైన Ses 
స్వంతంచేసికొన్నాడు. రంభ,. పుంజిక మొదలైన. అప్పరసలను బలాత్కరించాడు. 
అనేక రాజకన్యలను నిగ్రహించాడు. 

"స్వధర్మో రక్షసాం భీరు! సర్వదైవ నసంశయః 

గమనం వా పరస్తీణాం! హరణం సంప్రమధ్యవా" 

సీతా!రాక్షసులకు. పరస్త్రీ గమనము, వారణము, బలాత్కారము మొదలైనవి 
స్వధర్మములే" అని ఆనాటి రాక్షస. ధర్మాలను రావణుడు తెలుపుతాడు. 
శూర్చణఖ యొక్క స్వేచ్చా ప్రవృత్తి కూడ ఆనాటి రాక్షసుల. ఆచారాలకు ఒక + 
ఉదాహరణము. 
- రావణుడు సీతాదేవిని బలాత్కరించక పోవడానికి అనేక కారణాలు 
ఉన్నాయి, . 

1.సీతాదేవి యొక్క సౌకుమార్యము పట్ల రావణుని (పేమ, 

న | 36 / వ్‌ 


శు 


' బలాత్కారమువైపు అతని మనస్సును పోనీయకుండవచ్చును. (ప్రేమ వష తేపై 
బలాత్కారమునకు అవకాశముఉండదు కదా! 


"2. బ్రహ్మ, నలకూబరుల శాపాలు రావణుని నిలువరింప వపు 


3. అన్నిటికంటె ముఖ్యముగా సీతాదేవి యొక్క దుర్నిరీక్ష్య పాతివ 
త్యతేజము రావణుని ముందడుగు వేయనీయలేదు. 


అది ఆనాటి భారతదేశ భౌగోళిక, సాంఘిక చరిత్ర. "నరా వూర్చుమయం . 
యేషాం ఆనీల్‌ లతా వనుంధరా ఇక్షాతూణాం అయం భూయః 
- న్లశౌెల వనకాననా అనే ఆనాటి ప్రసిద్దోక్తులు సముద్ర, గిరి పరీవృత మైన 
"సమస్త భూమండలానికి ఇక్షా కు ప్రభువీలే అధిపతులు అనే పాల 
బలపరును స్తున్నాయి. 


సింహళము, బర్మా, జావా, సుమిత్రా మొదలైన భూభాగాలు భారత 
దేశాంతరతాలే. ఆనాటి భూమండలము"సప్త ద్వీపావసుంధరా"అన్నట్లు 
ఏడుద్వీపాలను కలిగి ఉండేది. 


' శ్రీరామాయణేతివోసం. ఆనాటి చరిత్రను తెలుపుతోంది. ఆనాటి భూగోళ 
స్వరూపాన్ని కిష్కంధ కాండలో సుగ్రీవుని ద్వారా వాల్మీకి తెలియజేస్తాడు. 
జిజ్ఞాసువులు ఆవిషయాన్ని అక్కడగమనించాలి. 


శ్రీరాముని కాలంలోని నదులు, పర్వతాలు, భూభాగాలు ఇప్పటికి అవే 
పేర్హతోనో, పేర్లు మారో అలాగే ఉన్నాయి. 


అయోధ్యను. రామజన్మస్థలంగా, నివాసస్థలంగా: ఇప్పటికి మనము 
(ప్రాణప్రియంగా చూచుకొంటున్నాము. 

అయోధ్యకు పరిసరాలలో ప్రవహించిన "సరయూనది" పేరు” గోగ్రాగా ' 
- మార్చుకొని గంగానదిలో సంగమించడానికి ఇప్పటికి ఉరకలు వేస్తునే ఉంది 
దండకారణ్యము, రాముడు నివసించిన పర్ణశాల, స్నానం చేసి తరించిన 
గోదావరీనది ఇప్పటికీ. మనమనస్సులను (ప్రభావితం చేస్తునేఉన్నాయి. 


కన్యాకుమారి. రామేశ్వరాలకు హో ఇప్పటికి రామసేతువు మన బంధాలను 
తొలిగిస్తునే ఉంది. మనకు రాముని అందిస్తునే ఉంది. 


శ్రీరాముని కౌలంలో అనేక వనచర రాజులు, గిరిజన రాజులు చక్రవర్తి 
పాలనను వటిష్టం చేసేవారు. సమ్రాట్టు వారిని ప్రాణ ప్రదంగా చూచుకొనేవాడు. 
గుహుడు శ్రీరామునికి ఆపదల జగం. సఖుడు ' 


(ప్రాణ సమస్సఖా) | 
37 | 


. శ్రీరామాయనమః 


ఈ నాటి చరిత్ర కారులు ప్రముఖంగా పేర్కొనే  ఆర్యద్రావిడుల 
సంస్కృతుల మధ్య అసహ్యము శ్రీరామాయణంలో కనపడదు. 
రావణుడు శ్రీలంకా (ప్రభువు. ఆయన 'ద్రావిడనేత. అయితే ఆర్యుల 
= ప్రమాణగ్రంధాలుగా పేర్కొనే వేదాలలో ఆయన విద్వాంసుడు. ఉదాత్త 
అనుదాత్త, స్వరితాలను, ఘన, జటలను వేదాలకు కల్పించిన ఆవిష్కర్త. 
టకా కివపూజాధురంధరుడు. ఆయనను ఆనాటి మానవులు, దేవతలు 
ద్వేషించింది ఆయన ద్రావిడుడని కాదు. ఆయన ఒక దుర్మార్గదానవుడని. 


"అపో రూప మహో ధైర్యం! అహో సత్వమహోద్యుతిః 
అహో రాక్షస రాజస్య! సర్వ లక్షణయుక్తతా!" 


మొట్ట మొదట శయన మందిరంలో నిద్రిస్తున్న రావణుని రూపాన్ని 
చూచిన హనుమకు ఆశ్చర్యంతో కల్గిన భావాలివి. ఓహో ఏమి రావణుని 
రూపము! ఎంతధైర్యమో!ఎంత బలమో।బలమో ఎంతటి కాంతియో! ఈ రాక్షస 
రాజులో సర్వశుభలక్షణాలు రాశి పోసినట్టున్నాయికదా! అని విస్మి తుడవుతాడు 
హనుమ. లంకానగరాన్ని చూచిన హనుమ దాని వైభవానికి ఆశ్చర్య పరవశుడై 


" స్వర్లో౭యం, దేవలోకో౭యం, ఇంద్రసే స్యేయం పురీభవేతో 


ఇది దేవతల స్వర్గలోకమా! ఇది ఇంద్రుని రాజధాని అయిన అమరావతీ 
నగరమా! అని ముగ్గుడవుతాడు. "నిజంగా రావణుని తేజస్సును పరికిస్తే- 
ఈయన ఇంద్రునితో “కూడిన త్రైలోక్యాన్ని పాలింపసమర్దుడే! అయితే ఇతడు 
అధర్మ పరుడు అదే ఇతని బలహీనత" అనుకొంటాడు “హనుమ 


"యద్యధర్మోన బలవాన్‌[స్యాదయం రాక్షసేశ్వరః 

స్యాదయం సురలోకస్య[సశక్రస్యా౭పిరక్షితా" 

ఒక |ద్రావిడుని రూపానికి, ధైర్యానికి, బలానికి, ప్రాభవానికి వాల్మీకి 
సమర్పించిన నీరజనమిది. అయితే అంతటి రాక్షస రాజు మూర్తీ భవించిన" 
అధర్మము! ' మూర్తీ భూతదుష్కామము! అందువలననే ధర్మమూర్తి అయిన 
రాముని చేతిలో దశగ్రీవుడు సైతం చిత్రవధ గావింపబడ్డాడు.. 

ఈనాటి చరిత్ర. కారులు నిరూపించ ప్రయత్నిస్తున్న ' మరొక విచిత్ర 
విషయం ఆర్యుల జన్మస్థలం. ఆర్యులు మధ్య ఆసియా అంకే రష్యా మధ్య 
భాగానికి చెందిన వారని ఆధునిక చరిత్ర వ్యాఖ్యానిస్తోంది. 
: 38 | | భై 


ల 


శ్రీరామాయనమః 
వాస్తవం అయితే ఆర్యులు మనదేశానికి. ఎక్కడనుండో వచ్చిన వారు 
కాదు.. భారతదేశంలోనే. జన్మించినవారు. భారతదేశమే వారి పుట్టిల్లు. ఈ. 


దేశానికి. 'ఆర్యావర్తము" (అర్యుల' దేశము)అని పేరు. ఆర్యులంటె ట మరెవ్వరోకాదు 
వేదమును ప్రమాణముగా నమ్మే మన వంటి వారందరు: 


ల అధిగచ్చేత రాజేంద్ర! దేవికాంలోకవిశృతాం! 
.. (ప్రసూతిర్యత్ర ఆర్యాణాం[శ్రాయతే భరతర్హభ" 


"శ్రీ భరతర్హభా!. ఆర్యులు పుట్టినది-హి. మవత్వర్వతాల దిగువ ప్రవపిస్తు న్న 
"ప్రసిద్ధమైన * దేవా: నదీతీరమే" అని ఇతిహాసం ఆర్యుల జన్మస్థానం గురించి 

. స్పష్టంగా తెలుపుతుంది. 

= .ఈ. విధముగా" శ్రీరామాయణము ఒకసత్యేతివానం, అయినా bade, 

కుహేఘారతాలు కల్పితకావ్యాలని, ఈ రెండింటిలో మవాభారతమే మొదటిదని, 

విచిత్రంగా వాదిస్తుండే: .పండితమ్మన్యులను జూచి జాలి పడడముకంటే 

మనము చేయదగినది ఏముంది.? . 


ఇతిశం. 


hel 
Ks 


: 39. 


'శ్రీరామాయనముః 


శ్‌ ఆన ఆ - ళో | 

IV ఇతిహాసంగా రామాయణ ప్రయా జనము 

' శ్రీమద్రామాయణము ఒక ఇతిహాసము. రామాయణ, భారతములలో 
రామాయణమే (ప్రథమము, (ప్రధానమైనది. ఒక ప్రముఖ ఇతిహాసంగా 
శ్రీరామాయణమొక అనన్య సాధారణ ప్రయోజనాన్ని నిర్వహిస్తోంది. 


శ్రీమద్రామాయణము యొక్క ముఖ్య ప్రయోజనం 'వోదానికి ఉవబ్బంవాణము' 
కావించడమే. 


వేదమొక చీకటి గుహవంటిది. బయటి వెలుగు ప్రపంచము నుండి 
ఆగుహలోకి ప్రవేశించినవారికి అందులో కన్నుపొడుచుకొన్నా ఏ వస్తువు 
కానరాదు. ఆగుహలో చివరిదాకాప్రయాణించే. ఓర్పు, నేర్పు అందికిరి ఉండవు. 
'ఆచీకటిలో చివరిదాకా ప్రయాణించిన వారికి ఒక అద్భుత ప్రకాశముగో చరిస్తుంది. 


ఇక్కడ బయట వెలుగు అంటే సంసారప్రకాశము. అందులో నుండి 
ప్రయాణించినవారికి. గుహలో అంతా 'చీకకే. సంసార .(ప్రకాశమునకు 
సుఖసంతోషాలకు అలవాటు . పడినవారికి వేదగుహలోని ని. భగవత్తత్వము 
అంతాచీక కే. అందుకే గీతాచార్యుడు 


"యానిశాసర్వభూతానాం- తస్యాం జాగర్తి సంయ మొ, ప్ల. 


యస్యాం జాగ్రతి భూతాని- సానిశాపశ్యతో మునేః" అని. వివరిస్తాడు. 
సర్వ భూతములకు రాత్రి అయిన భగవత్‌ విషయములో సంయమి. జాగరూకుడై 
ఉంటాడు. సకల ప్రాణులు జాగరూకులై ఉన్న సంసార విషయములో ముని ' 
రాత్రివలే వ్యవహరిస్తాడు. 


వేదగుహా నిశీధములో చివర వరకు ప్రయాణించిన వారికి "యోవేద 
నిహితం(విహితం)గుహాయాం" వేదగుహాంతరములో అద్భుతంగా ee 
భగవత్తత్వము చేతికి లభిస్తు ౦ది. 


వేదమొక నముద్రమువంటిది. నముద్రముయొక్క లోతుకు అంతు. ఉండదు. 
అంతటి అగాధ జలములో ఈదగల్లుట మహాకష్టము. సముద్రములో 
ఈదగల్లిన[గజఈతగాళ్లకు స సముద్రము యొక్క అడుగులో ఉండే రత్నములు, 
వజములు, నిక్షీపాలు “అందుతాయి. అలాగే వేదరత్నాకరములో సంపూర్ణంగా 
ఈదగల్లినవారికి వేదవేద్యుడు ous J" లక్ష్మీ దేవికే న పద 


అతున శ్రీపతి టలు. 
40 


అరామవాయనమః 
గుహవలె, సముద్రము వలె వేదము అతి (అగోచర)గహనమైైందని 

తెలిసికొన్నాము. అంతటి గంభీరమైన వేదానికి. అర్థము తెలుపడం 
అసాధారణమైన విషయము. వేదార్ధ విశదీకరణకు వేదాంగవపీల (షడంగముల) 
సంపూర్ణజ్ఞాసము ఉండాలి. వేదోపబ్బంహణములైన స్కృతీతివాస పురాణ 
జ్ఞానముకొవాలి. వేదముల యొక్క"సర్వశాఖా ప్రత్యయ న్యాయము తెలియాలి. 
'శీర్వవేదాంత ప్రత్యభిజ్ఞ' ఉండాలి. అనగా వేదములోని అన్ని శాఖల అర్థము 
తెలియాలి. అన్ని ఉవీనిషత్తుల సమన్వయ జ్ఞానము ఉండాలి. ఇంతటి 
జ్ఞానగరిమ సాధారణ విద్యావంతులకు సాధ్యమో? 


. అయితే. ఈ. ఆధునిక కాలంలో ప్రతి సాధారణజ్ఞాడు కూడా వేదార్థ 
ప్రవచనానికి ముందు కొచ్చేవాడే. ఇటు వంటివారిని చూచి, 'అయ్యా!వీడునన్నెంతీ 
చెడగొట్టుతాడో?అని వేదము భయడుతుందట. 


ష్‌ ' బిభేత్యల్పశృతాత్‌ వేదః, మామయం ప్రతరిష్యతి " 


వేదార్థ నిర్ణయములో క్రాంత దర్శనులైన వ్యాసాది మునీంద్రులు మనకొరకు 
ఒక సులభమార్గొన్ని తెలియజేశారు. 


“'వోదారో మడుతి: యిడువదు న్మృ్రతీతివోనవురాణంగలాలో లోక 
గురువులు స్క్రతీతివాస పురాణముల శరా వేదార్థ నిర్ణయం చేయాలని 
సెలవిచ్చారు. 


వేదములో పూర్వోత్తరములని రెండు షల ఇందులో పూర్వ 
"భాగము కర్మకు సంబంధించింది. యజ్ఞయాగాది కర్మలు అన్ని “అందులో 
వివరింపబడ్డాయి. = | 


ఉత్తర భాగాన్ని వేదాంతము అంటారు. తత ఉపనిషత్తులున్నాయి. 
వీటికే వేదశిఖలు అనికూడపేరు.. ఇవన్ని బ్ఞానమునకు సంబంధించినవి. 
జ్ఞానస్వరూపమైన పరబ్రహ్మకు చెందినవి. | 

"ప్రాయేణ పూర్వభాగార్థః- ధర్మశాస్త్రేణ కథ్యతే ఇతి హాస = 
వేదాంతార్లోపబ్బంహణం”" 


"వేద పూర్వభాగాన్ని ధర్మశాస్త్రాలు వివరిస్తాయి. వేదాంతముల' యొక్క 
అర్దాన్ని ఇతిహాస పురాణాలు నిర్ణయిస్తాయి. 


ఇతిహాస పురాణాల్లో. ఇతిహాసములకే 'ప్రాధాన్యమివ్వబడింది. అలాగే 
ఇతివోస ద్వయమైన శ్రీరామాయణ, మహాభారతములలో ప 


త CS 
స్‌ స ° ప. 


శ్రీరామాయనమః. 


. ౯ వోదోవబ్బింవాణార్థాయ- తావ్యగావాయత్యోవభుః వేదములను 
వివరించే శ్రీరామాయణ ప్రచొరముకొరకు లవకుశులను వాల్మీకి భగవానుడు 
నిర్ణయించాడు. 


"కూజంతం రామ రోమేతి-మధురం మధురాక్షరం 

ఆరుహ్య కవితా శాఖాం-వందే వాల్మీకి కోకిలం" 

కోకిల రసాల శాఖను అధిరోహించి మధురంగా కూజితం చేస్తుంది. 
వాల్మీకి కోకిల కవితా శాఖను ఆరోహించి మధురంగా మధురంగా, అక్షరంగా 
"రామ రామి” అంటూ కూజితం చేసింది మధురం "మ" నుముందుగా కల్లిన- 
"రా2క్షరం'రా అనే అక్షరం 'మధు' మధువే. వాల్మీకి కోకిల చేసిన మొదటి 
కూజిత మాధుర్యము శబ్దముల మాధుర్యము. 

రెండవ మాధుర్యము అర్థ మాధుర్యము. 

ఇక అక్షరత్వము రసమునకు సంబంధించినది. 

రామాయణములో శబ్ద మాధుర్యము, అర్థ మాధుర్యముతో పాటు రసములో 
అక్షరత్వమున్నది. రసము ఎల్లప్పుడు అంతరార్థమునకు సంబంధించి ఉంటుంది. 
రామాయణములోని అంతరార్థము అక్షరమైనది" అక్షరమనగా నాశనములేకుండుట. 


నిజముగా నాశనము (మార్చు) లేనిది ఆత్మతత్వమే. అందువలన 
రామాయణము యొక్క అంతరార్థము ఆత్మతత్వమునకు సంబంధించినది. 


ఈవిధంగా రామాయణము అంతరంగా ఆత్మతత్వమును వివరించుతుంది. 


వేదము పరమాత్మతత్వమునే . తెలియజేస్తుంది. ఆత్మతత్వమునకు 
. సంబంధించిన నిగూఢ వేదార్థమును రామాయణేతిహాసము వివరిస్తూ తన 
విలక్షణ (ప్రయోజనాన్ని నెరవేరుస్తా ౦ది. 


రామాయణము బాహిరంగా” రామస్య అయనమ్‌" అన్ని రామకథను, _ 
_ "రామాయాః అయనమ్‌ొ అని సీతాదేవి యొక్క మహాచరిత్రను" పౌలస్త్య 
వధమిత్యేవ" అని రావణ వధను వివరిస్తోంది. 

“సీతారాముల మిధునత్వానికి రావణుడు అడ్డుగోడగా నిలిచాడు. రామ 


వియోగమును భరింపలేక సీత అమిత వ్యధను" “పొందింది. శ్రీరాముడు 
హనుమను దూతగా పంపి సీతా వృత్తాంతమును తెలిసికొన్నాడు. రావణుని 


42. 


శ్రీరాయమాయనమః 
. వధించి తిరిగి సీతమ్మను స్వీకరించాడు” ఇది రామాయణము యొక్క 
బాహ్యకథ. 
అయితే అంతరంగా ఆలోచించినప్పుడు శ్రీరాముడు పరమాత్మ. సీత 
జీవాత్మ. జీవాత్మ పరమాత్మల కలయికకు అవరోధంగా నిలిచేది అహంకారము. 
అహంకారమే రావణుడు. అహంకారస; (రూపమైన రావణుని వృత్తాంతమును 
తెలియజేసిన వానుమ ఆచార్యుడు. వానుమ పురుషకారంతో సీతమ్మను శ్రీరాముడు 
స్వీకరించిన్తే ఆచార్యుని పురుషకారముతో విరోధిగ్రస్తమైన జీవాత్మయొక్క 
విరోధిని నశింపజేసి" ఆ జీవాత్మను పరమాత్మ స్వీకరిస్తాడు 
ఈ విషయాలను మన సంపద యములోో అర్థ పంచకము"అంటారు. 
చకమంటే అయిదు అర్లాలు. కోక అయిదు విషయా లు. 
1. స్వః స్వరూపార్ధము:- నేనెవ్వ రిని?- నను దాసుడను దూసిన. 
2 పర స్వరూపార్థము:- నెనవ్వరిన్‌ పొందాలి? పరమాత్మను. 
3. ఉపాయ న్వరూపార్ణము:ఎలా పొందాలి? ప్రపత్తిద్వారా 
4. విరోధి స్వరూ పాధము;_ పొందడంలో అడ్డు పడేడేడి%అహంకారమునకు 
మూలమైన సంసారము స . 


ద్‌. ఫలస్వరూపార్థము: -పొండి సత వలన ఫలమేది? పరమాత్మనే సేవా 
రూపమైన బ్రహ్మానందము. 


ఈ అర్థ పంచకమును వేదము తెలియజేసింది. జప వివరించడం. 
కొరకే పురాణేతివాసములు రచింపబడ్డాయి. 


ప్రాహ్యస్య బ్రహ్మణో రూపం- ప్రాప్తుశ్చ Sis 
'ప్రాప్యుపాయం;ఫల ప్రాప్తే తథా ప్రాప్త్పివిరోధిచ 
వదంతి సకలావేదాః; సేతిహాస పురాణకాః 
మునయశ్చ మహాత్మానో- వేదవేదార్థ వేదినః" 


అర్థ పంచక జ్ఞానమే తెలిసికోదగినదని- మునులు, మహాత్ములు వేద 
వేదార్థ వేత్త లందరు ఉద్దోషిస్తారు. 


అతి నిగూఢమై, వేదగువాంతర్ణతమైన ఈ అర్థపంచకబ్దాన భాండారమును 
43 


శ్రీరామాయనమః 


తన తపస్సుతో, బ్రహ్మవరంతో, నారదప్రసాదంతో బయలు పరచాడు వాల్మీకి. 
వేదమునకు ఉపబృంహణముగా రామాయణ మహేపహాతివాసాన్ని సాహితీ 
(ప్రపంచములోనే మొట్టమొదట అక్షర బద్దంగా శ్రోకమయంగా మనకందించిన 
వాల్మీకి మునీంద్రునికి “అశ్చనయనాలతో కృతజ్ఞతొంబలిని ఘటించడం కంకొ, 
మనము చేయగలిగిందేముంది? ఆ రోమాయణాన్ని, నిరంతరము 
అనునంధించుకొంటూ, ఆమవోనందాన్ని వానుమ వలె పరిపూర్ణంగా మనముకూడ 
దోసిళ్ల నిండా అందుకొంకే- ఇంకా కావలిసిందే ముంది? 


ఇతిశం . 


శ్రీరామాయనమః 


వాల్మీకి రామాయణంలో వాల్మీకి చరిత్ర లేదు. అయితే ఇతర పురాణాలు 
కొన్నింటిలో ఉంది. ముఖ్యముగా వాయుపురాణం, అధ్యాత్మరామాయణం, 
ఆనంద రామాయణం, పాద్మ, స్కాంధ, బ్రహ్మాండ పురాణాలలో వాక 
చరిత్ర ఉంది. 


ముఖ్యంగా వాయు, స్కాంధోప పురాణాలలో వాల్మీకి కథ ఒకే రకంగా 
ఉంది. అందువలన ఆ కథనే ప్రమాణంగా గ్రహించాలి. 


వాయు, స్కంధోపపురాణములలో:- వరుణలోకంలో వరుణుడుఒకనాడు 
సనకాది మునులను తన ఇంటికి ఆహ్వానించాడు. . వారి గోష్టిలో అనేక 
భగవద్విషయాలు చర్చకు వచ్చాయి. అందులో శ్రీహరి శ్రీరామచంద్రస్వామిగా 
“అవతరించడం, రావణవధ మొదలగు విషయాలు (ప్రసంగింపబడుతున్నాయి. 

ఇక్కడ మనకు ఒక సందేహము కలుగవచ్చు. వాల్మీకి జన్మించడానికి 
ముందే రామాయణ. కథ ఉందా? అని రామకథ ఎంత్తో ముందు నుండి 
దేవలో కాలలో ప్రచలితంగా ఉంది. అది బ్రహ్మకృతము. శతకోటి (ప్రవిస్తరము 
ప్రత్యక్షరపవిత్రమైన రఘునాథచరితము. 

ఆకథను తన్మయత్వంతో మునులు చర్చించుకొంటూ ఉండగా వరుణుని 
చిన్నకుమారుడు "హరితుడు" ఆటలలో నిమగ్నుడై - తన దగ్గర. ఉండే 
నెమిలిని తరుముతూ, దాని కేకలకు ఆనంద పరవశుడగుచుండెను. అయితే 
హరితుని ఆటలు, అరుపులు, నెమిలి కేకలు, సనకాది మునుల ప్రసంగాలకు 
ఆటంకాలను కల్పించాయి. 


అప్పుడు సనత్కుమారుడు కుపితుడై "లోకోత్తర మైన రామ కథకు 
దర్చముతో విఘ్నాన్ని కలిగించావు. కనుక నీవు వ్యాధుడవై అడవిలో మృగ 
పక్షుల మధ్య జీవించుమని" బాలహరితుని శపించాడు, అప్పుడు వరుణుడు 
తన కుమారుని అపచారాన్ని, బుషిశాపాన్ని. గ్రహించి విచార గ్రస్తుడై, 
తనకుమారుని క్షమింపు మని, సనత్కుమారుని ప్రార్థించాడు. కృపామయుడైన 
సనత్కుమారమునీంద్రుడు తన శాపాన్ని సవరించీ *' సపర్షి ప్రసాదంగా" 
రామనామమును లభించి తదనుసంధాన సుధాపానము ద్వారా = ఉజ్జీవిస్తా డని" 
; : “బీర్‌ 1 


(శ్రీరోమాయనమః 


అనుగ్రహించాడు, వరుణుని పెద్దకుమారుడైన .భృగువంశములో ప్రచేతసుడనేముని 
జన్మించి, పెద్దవాడై వేదవేదాంగ .విదుడై, దండకారణ్యము లో తప 
మాచరిసు స్తున్నాడు. ఆమేనికి కుమారుడుగా వరితుడు శాపవశంగా జన్మించాడు. 
తండ్రి అయిన ్రచేతనుని ' 'దగ్గర వేదవేదాంగములను' అభ్యసించాడు. ఒక 
రోజు ఆబాలుడు సమిధలను తీసికొని రావడానికి నవాచరులైన మునికుమారులతో 
కలిసి అడవికి వెళ్లాడు. 


పూర్వజన్మ కర్మ ఫలంగా, ప్రాచేతసుని మనస్సును ఆవనసొందర్యము 
అక్కడి మృగ వక్ష సంతతులు ఆకర్షించాయి. హరితుడు తన ఇల్లు పరిసరాలను 
మరచి, అవనంలోనే ఉంటూ, వ్యాధవృత్తితో జీవిస్తూ, తన ఏ భార్యా పుత్రులను 
పోషించుకోవడానికి ఎందరినో హింసింపసాగాడు. . 


ఒకనాడు సప్తర్లులు అడనిలో ఆదారిలో వెళ్లసాగారు. వారిని వ్యాధుడు 
" నిర్బంధించి హింసి ౦పసాగాడు. ఆ బుషులు వ్యాధునితో “ఓయీ! నీవు నీ 
భార్య, పుత్రుల: పోషణకై ఈ హింసావృత్తిని అనుసరిస్తు స్తున్నావు కదా! దాని 
వలనీ నీకు కలిగే పాపంలో వారుపాలుపంచుకొంటారా? లేక నీవొక్కడివే ఆ 
పాపాన్నంతా అనుభవిస్తావా? అని అడిగారు. 


+ సప్పర్లుల ప్రశ్న వ్యాధుని హృదయంలో సందేహాన్ని క కల్పించింది. ఆ 
తం. అక్కడే నిర్బంధించి, ఆయన ఇంటికి వెల్లి భార్యాపుత్రులను ఈ. 
విషయము అడిగాడు. కుటుంబ యజమానిగా వారీని పోషించే భారము 
. అతనిదే - కనుక సంపాదనలో ని పుణ్య పాపములతో తమకు పని లేదని 
వారు సమాధానమిచ్చారు. ఆ సమాధానము వ్యాధుని మనస్సులో ముల్లులా 
కుచ్చుకొంది. 


అదే సమయంలో అక్కడ ఒక పక్షి ఎగురుతూ వెళ్ళుతోంది. వ్యాధుడు 
దానిని చంపితినడానికి దానిపై బాణము పోడు. ఆబాణము ఆ పక్షికి 
తగులలేదు. ఆశ్చర్యంగా ఆశరము తిరిగి వచ్చి వ్యాధునికే తగిలింది. ఆ, 
శరాఘాతము వ్యాధుని శరీరానికి తీవబాధను కలిగించింది. 

ఒక వైపు భార్యాపుత్రుల సమాధానము, మరొకవైపు శరాఘాతము వ్యాధుని 
మనశ్శరీరాలకు తీవ్రంగా ఒక్కుమ్మడిగా దుఃఖాన్ని కల్పించాయి. 


' ఆ బాధను తట్టుకోలేక వ్యాధుడు సప్తర్దులను సమాశ్రయించాడు. 
కరుణామయులైన ఆమహార్తులు- వ్యాధునికి స రామ" నామాన్ని"మధురంగా" 


జీ5 


_అరామాయనమః 


_ "మధురాక్షరాన్న ముందు మ" కలిగిన మధువు వంటి "రా అక్షరాన్ని 
"మరా" అని అనగా.:..తలక్రిందులుగా ఉపదేశించారు. తేనె కన్నా తీయని 
ఆరామనామానుసంధానము తల[క్రిందులయినా తక్షణమే వ్యాధుని బాధలను 
తొలిగించింది. పరవశుడైన వ్యాధుని శరీరముపై చీమలు పుట్టను పెట్టాయి. 
కొంతకాలానికి ఆ పుట్టపై పె వరుణుడు కరుణించి ) వర్తింపగా పుట్టకరిగి, వాల్మీకి 
బహిర్గతుడయ్యాడు. స్కేంధపురాణంలో వాల్మీకి "ఈ విషయాన్ని seve 
బ్రహ్మే చెప్పుతాడు. 

అధ్యాత్మ రామాయణంలో కొద్ది తేడా ఉంది. భృగువంశంలో ప్రచేతస 
మహర్షికి పదకొండుగురు పుత్రులుండిరి. వారిలో చివరి వాడు "బుక్రుడు- 
బుక్షుడు తీవ్రతపమాచరిస్తుండగా ఆయన శరీరముపై పుట్టవె పెరిగింది. వరుణుని 
అనుగ్రహముతో ఆ వల్మీకముపై వర్దము కురువగా ఎ అందులో నుండి 
బయలువెడలిన బుక్షుడు"వాల్మీకొఅయ్యాడు. 


ఆనంద రామాయణంలో వాల్మీకి కధ చాల భిన్నంగా 4 ఉంది. కృణుడనే 
బుషీశ్వరుడు ఒక సరోవర. తీరంలో ఆహారమును, విసర్జించి తీవ్ర తపములో..: 
ఉండగా, ఆయన కనుల నుండి నీరు స్రవించెను. 'ఆకన్పీటిని ఒక నాగకన్య 
(మింగి ఒక బాలుని ప్రసవించెను. ఆబాలుడావనంలో కిరాతులచే పోషింపబడెను. 
మిగిలిన కధ అంతా మామూలే. ఆయన వ్యాధ వృత్తి ల్లో ఉండగా సప్తర్షుల 
కృపాఫలంగా రామనామాన్ని లభించి వాల్మీకి అయ్యాడు. * 
."అధ్యాతొఆనంది రామాయణాలలో వాల్మీకి చిత్రకూటంలో ఆశ్రమంలో 
ఉండి-తనను దర్శించడానికి వచ్చిన సీతారామ లక్ష్మణులకు తన కథను 
వివరిస్తాడు-"పు ట్టుకతో బ్రాహ్మణు . డనైనా, కిరాతుల ee 
వ్యాధుడనయ్యానపా. వాల్మీకి తెలుపుతాడు. 


శ్రీరాముడు భరతునికి పాదుకా ప్రదానం చేసి చిత్రకూటము వదిలి 
వెళ్లాక, వాల్మీకి మహాముని కూడ చిత్రకూటాశ్రమమును విడిచి, గంగా నదికి 
ఉవనది అయిన "తమసానది" తీరంలో ఆశ్రమ జీవితం గడిపాడు. "తమసానది" 
అలహాబాదు సమిపంలో గంగా నదిలో సంగమిస్తుంది. 


గర్భవతి అయిన సీత అరణ్యంలో రామునిచే పరిత్యజింప బడినప్పుడు 
'ఆమెను వాల్మీకి తన ఆశ్రమానికి తీసికవెళ్లాడు. వాల్మీకి ఆశ్రమంలోనే సీతాదేవి ' 
పన్నెండు సంవత్సరాలు ఉంది. అక్కడే అవత్తుతుల జననం జరిగింది. 


47. 


శ్రీరామాయనమః 
ఇంచుమించు అదే సమయంలో వాల్మీకి రామాయణ రచనను. చేశాడు. 
పటాభిషేక సరవరకు (వ్రాశాడు. తదనంతరము సీతాపరిత్యాగము, రాముని 


అశ్వేమేధయాగీమ - లవకుశులయుద్ధం, సీతా భూప్రవేశం మొదలయిన 
సంఘటనలతో ఉత్తరకాండ ఏర్పడింది. 


రామాజ్ఞ్జతో శతృఘ్నుడు లవణాసుర సంవారం కొరకు మధురకు వెళ్తూ 
వాల్మీకి ఆశ్రమాన్ని దర్శించాడు. అప్పటికి సీతపూర్ణ గర్భిణి. తిరిగి శత్రుఘ్నడు 
మధురనుండి అయోధ్యకు వెళ్తూ మరొక సారి వాల్మీకీ ఆశ్రమాన్ని సందర్శించాడు. 
అప్పటికే లవకుశులు జన్మించారు. 

కనుక శ్రీరాముడు రావణుని వధించి వచ్చి పట్టాభిషిక్తుడు అయ్యాకే 
వాల్మీకి రామాయణ రచన చేశాడని స్పష్టమవుతోంది. 

"ప్రాప్త రాజ్యస్య రామస్య! వాల్మీకిర్భగవానృషిః 

చకార చరితం కృత్స్నం! విచిత్ర పదమాత్మవాన్‌ 


"స్కా ంభవురాణము" శ్రీరాముడే వాల్మీకి మహర్షిని తన చరిత్రను . 
వ్రాయడానికి ఎన్నుకొన్నాడని వివరిస్తోంది. శ్రీ రామభూపాలుడు బ్రహ్మను 
పిలిచి తాను ఖర. దూషణాది రాక్షసులను సంహరించిన సమయంలో 
"'శంఖుకర్ణుడనే' రాక్షసుడు తప్పించుకొన్నాడని - ఆయన తదనంతరము ' 
భార్యాద్వితీయుడై అడవిలో క్రౌంచపక్షుల రూపంలో తిరుగుతూ-బాటసారులైన 
మునులను జనులను, మృగములను రాక్షసరూపంతో భక్తిస్తున్నా డని ఆయనను 
వధించడానికి తాను వ్యాధుని రూపంలో వెల్లి బాణము వేస్తానని- ఆ పరమార్ధము 
తెలియక ఆ హింసాదృశ్యాన్ని చూడ లేక కౌరుణ్యభావంతో తనను శపిస్తా డని- 
ఆశాపమే రామాయణానికి మూలక్లోకమవుతుందని" తెలుపుతాడు. 


నారదుడొకసారి బ్రహ్మదేవునితో ' '" కమల గర్భా! వశిష్ట విశ్వామిత్ర, 
అగస్త్య, దుర్వాసాది- అనేక సమకాలీన మునులు, మరెందరో తదనంతర 
కవులు రామాయణ రచన చేశారు కదా! వారందరిని విడిచి వాల్మీకి ఒక్కనికే 
ఎందుకింత గౌరవము?" అని అడుగుతాడు సమాధానంగా వాల్మీకిని స్వయంగా 
రామభద్రుడే రామాయణ రచనరు ఎన్నుకొన్నాడని బ్రవ్మానారదునికి తెల్పుతాడు. 


"వాల్మీకి రామనామాను సంధానముతో విగతకల్మషుడై చరాచరములలో 
ప్రతి వస్తు వులోను, ప్రతి ప్రాణిలో ను (తనను) భగవంతుని దర్శింపగల్లుతాడని, 
సృష్టిలో ఏ ప్రాణికి ఏ కొద్ది బాధకల్లినా, తనకే ఆ బాధ కలిగినట్టుగా. 


శ్రీరామాయనమః 


భావించు .కొని పరదుఃఖమును తన దుఃఖంగా అనుభవిస్తాడని అటువంటి 
" సన్మనుష్యుడైన " వాల్మీకియేశ్చంగార విరలము (తక్కువ శృంగారము)దుః 
ఖాయాసబ హుళ మైన రామాయణ రచనా గౌరవాన్ని అందుకోవడానికి 
తగిన వాడని నిర్ణయించానని" బ్రహ్మకు శ్రీరాముడు తెలియ జేస్తాడు. 


అంతే కాదు" స సరస్వతిని (ప్రేరేపించి, వాల్మీకి నాలుక పై నిలుపుమని 
- వాల్మీకి వ్యాధుని శపించి, పరితప్తుడయ్యే సమయంలో స్వయంగా వెళ్లి ఆ 
శాపమే రామాయణ రచనకు ఆధారవుతుందని తెలిపి వాల్మీకిని 
ప్రోతృ్సహించుమని"శ్రీ రాముడు బ్రహ్మను ఆజ్ఞాపిస్తాడు. 


ఇక: నారదోపదేశం 'ద్వారా వాల్మీకికి. న్‌్‌! తొలిగి, తమసానరికి 
స్నానానికి వెళ్లడం మొదలయిన విషయాలు ముందు చూద్దాం. 


"ఇతిశం 


49 


జి స గ్‌ 
శ్రీరామాయనమః 


V1." వాలీ కి సందేహము - నారదాగమనము" 


అణాల లల మ స యాను 
వాల్మీకమం'కే మట్టితో చేయబడిన మనశరీరమే వరుణుని వర్ణముతో 


పుట్టనుండి బయలు వెడడీమంటే దేవాత్మా భిమానం వదులుకోవడమే దానికి 
భగీవత్కృపావృష్టికా వాలి. నిరంతర రామ నామాను సంధానమువలననే 


భగవత్కృపావర్తము కలుగుతుంది. 
"తప స్సా ప్రధ్యాయ నిరతం -తపస్వీ వాగ్విదాం వరం 
నారదం పరిపప్రచ్చ -వాల్మీకిర్ముని. పుంగవం"” 


తపస్వి అయిన వాల్మీకి -తపస్సా వ్రధ్యాయ నిరతుడు, వాగ్విదాం, వరుడు, 


' ముని పుంగవుడైన నారదుని చక్కగా ప్రశ్నించెను. 
ఇది రామాయణంలోని మొట్టమొదటి శ్రోకము-తపశృబ్దముతో ఆరంభమైన 


శ్లోకము. గాయశత్రీమంత్రంలోని మొదటి అక్షరము “తొతో రామాయణము 


ముడలటుందీ: 


, ఇందులో శిష్యుడైన వాల్మీకి లక్షణము, ఆచార్యుడైన నారదుని లక్షణాలు 
చక్కగా వివరింపబడ్డాయి. ఈ లక్షణాలను గూర్చి పూర్తిగా తెలిసికొనే ముందు 
తపశ్శబ్దానికి అర్లాన్ని స్పష్టంగా తెలిసికోవాలి. 

ఎ యి శి e 

తపశ్ళ్శబానికి అనేక అర్లాలు ఉన్నాయి. 
తవాఅనువ్తానో "తవనంతావే” :- 

తపస్సు అంటే కృభ్భృ చాంద్రాయణాది వ్రతానుషానము దీనిద్వారా 


శరీర భోగము తగ్గి శరీరము తపించి కృశిస్తుంది. రజస్తమో గుణాలు నశించి 
సత్వగుణము ప్రవృద్ధ మౌతుంది. సత్వగుణవృద్ది భగవద్విషయాన్ని 


తెలిసికోవడానికి అవసరమైన శారీరక మానసిక స్థితులిను కల్పిస్తుంది. 


2.తప “ఆలోచనే":- భగవద్విషయ ఆలోచనమే తపస్సు దీనికే 
"బ్రహ్మజిజ్ఞాస" అనిపేరు. ఆచార్యుడు ఉపదేశించిన విశేష: అర్థాలను వగా 


మననం చేసి కోవడం కూడ తపస్సే.. 
తవస్సు అంట Se "తపయోగే” ఒయోగమంకే అపూర్వలాభమ, 
50 


శ్రీరామాయనమః 


నిత్యానుభవంలో ఉండే సుఖదుఃఖములు మొదలైన అల్ఫాస్థిర విషయాలను 
విడిచి-అపూర్వమైన పరమాత్మను పొందడమే తపస్సు. 


4. యోగః కర్మను కౌశలం:- చేసే వాడిని నేను అనే కర్పృత్వావంకారమును 
వీడి ఫలాపేక్ష లేక, కర్మలను (కొశలము)నేర్చుతో చేయడం కూడా యోగమే-. 
తపస్సే. 


5.స్వాధ్యాయ ప్రవచనేవేతి నాకో మౌద్గల్యః తద్ధి తపస్తద్ధి తపః:- 
ముద్గల వంశజుడైన నాకుడనే ముని స్వాధ్యాయ, ప్రవచనములు రెండు 
కూడ తపస్సే అనెను. అదే తపస్సు అన్నాడు. 


"ఇక్షావల్లి"స్వాధ్యాయ ప్రవచనాభ్యాం నప్రమదితవ్యం" స్వాధ్యాయ 
ప్రవచనాలయందు ప్రమత్తత (ఏమరి పాటు /నిర్హక్ష్యంకూడదని ఉపదేశించింది. 

నాకముని స్వాధ్యాయ ప్రవచనాలను రెంటిని కలిపి తపస్సు అన్నాడు 
కదా!మరి వాల్మీకి "తప స్పాధ్యాయ' నిరతం"తపస్సు స్వాధ్యాయములను 
రెంటిని వేరుగా పేర్కొన్నాడు. శిక్షావల్లి రూడ స్వాధ్యాయ "ప్రవచనాలను 
వేరుగావించింది. ఇప్పుడు "తపస్సు" శబ్దానికేమర్థము? 

శాస్త్రములో "గీోబలీ వర్దమనే న్యాయము "ఒకటుంది. లం 
గోశబ్తానిక్‌ అర్థము నిర్ణయింపబడుతుంది. 


= గ అంకే 'ఆవు'కావచ్చు, “ఎద్దుకావచ్చు అలాగే 
"బలీ వర్దమంటే- "ఎద్దు"అని "పోతు'అని అర్థాలున్నాయి. "గో బలీవర్గాలు"అనే 
రెండు శబ్దాలు కూడ “"ఎద్దు"అనే ఒక సాధారణ అర్థాన్ని తెలుపుతున్నాయి. 
కనుక గోవు! అనే శబ్దానికి “(బలీవర్తమనే శబ్దాన్ని జతచేసిక్కడ "ఎద్దు"అనే 
అర్దాన్ని నిర్ణయించడం జరుగుతుంది. 


అలాగే "తపస్వాధ్యాయములు"రెంటిని విడివిడిగా వాల్మీకి ప. 
నాకముని "స్వాధ్యాయ, ప్రవచనములను రెంటిని కలిపి తపస్సు" అన్నాడు. 
"స్వాధ్యాయము'అనే శబ్దము ఒకసారి విడిగా (వాల్మీకి ప్రయోగంలో)మరొక 
చోటనాకమునిప్రయోగంలో తపశ్శబ్ద ముతో కలిపి వాడబడుటచేత 
"స్వాధ్యాయము"అనే “శబ్దానికి స్వాధ్యాయమే (వెదాధ్యయనమే)అని అర్థము 
తెలిపి, . తపస్సు అంటు, “మిగిలిని ప్రవచనమనే "అర్ధాన్ని పరశేషన్యాయంగా 
అభిజ్ఞాలు నిర్ణయిస్తారు. కెనుక వాల్మీకి అభిప్రాయాన్ని బట్టి ee అంకే 
ప్రవచేనమే. 


జ్‌ 


శ్రీరాయమాయనమః 


శ్రీరామాయణము -తపశబ్దాన్ని వాల్మీకి, నారదుల విషయాలో శో వేర్వేరుగా 
తెలుపుతుంది. 


వాల్మీకి "తపన్వి"మాత్రమే 

నారదుడు - -"తపస్సా వ్రధ్యాయ నిరతుడు" 

"తాచ్చీల్యేణినిః" అనే వ్యాకరణ సూత్రము "ప్రకారము "తపస్వి ne 
"తపశ్శీలొ, తపస్సు చేసే స్వభావం కలవాడు. 


ఇక నారదుడో తపోనిరతుడు “ప్రవచనం చేయడంలో నిష్ణాతుడు ల 
' నేర్పరి. 


ఈ అర్గాన్ని బట్టి చూచినప్పుడు వాల్మీకి భారద్వాజాది మునులకు 
వేదాన్ని ప్రవచేనం చేసేప్పుడు, ఆయనకు నిస్పందేహమైన సమగ్రమైన వేద 
విజ్ఞానంలేదు.. ఆయనను అనేక సందేహాలు బాధిస్తుండేవి. ముఖ్యంగా కొన్ని 
వేదేవాక్యములకు వాల్మీకికి సమన్వయార్థము స్పష్టము కాలేదు. 


ఉదాహరణరు:- ” 1. అపిగ్రావాణః ప్ల పవంతే "రాళ్లు ఆలుత్మన్మారు ఎ 
న ఎందుకు 


"పితాపుత్రేణ పితృమాన్‌ యోనియోనౌ" జన్మ "జన్మలలో తండ్రి 
తష. తండ్రిగా చేసికొన్నాడు. (ఎవ్వరు ఎవ్వరిని) 


3. "భద్ర భద్రయా సచమాన ఆగాత్‌ "భద్రుడు 'భద్రతో కలిసి 
వెళ్లాడు (ఎవ్వరీ భద్రుడుభద్ర ఎవ్వరు?వారిద్దరు కలిసి ఎక్కడికి వెళ్లారు?) 


4.తస్మిస్‌ యదంతః -తదుపాసితవ్యం "దానిలో ఏదుందో దానిని 
ఉపాసించాలి. (దేనిలో దేనిని ఉనాసరబాన్రి కల్లాం వేదంలో అనేక సందేవోలు 
వాల్మీకిని బాధించాయి. 


అంతేకాదు వాల్మీకికి మరొక ముఖ్యసందేవామేర్చడింది. తాను సప్త ర్లుల 
ద్వారా ఉపదేశము పొందిన "రామ" నామాన్ని తాను చాలా కాలము జపిరచి- 
పాపవిముక్తుడయ్యాడే- ఆ రాముడెవ్వరు? ఆయన పరమాత్మేనా? లేక సిద్దుడా? 
ఒక వేళ ఆ రాముడు పరమాత్మే అయితే ఇప్పుడు ఈ లో కంలో (అస్మిన్‌ 
సాంప్రతం లో కే) ఆయన అవతార రూపంలో ఉనా ్నాడా? లేక ఆయన 
అవతారము గడిచి పోయిందా? లేక ఆ అవతారము ముందు రాబోతుందా? 


(ప్రస్తుతము అయోధ్యను పాలించే రాముడు ఉన్నాడు కదా! ఈయన 
తనను పవిత్రుని గావించిన ఆ నాముడు ఒకడేనా? లేక ఇద్దరు వేరా? 


హారం పర మ 


శ్రీరాయాయనమః 


ఈ అయోధ్యాపతి అయిన శ్రీరాముడు భగవంతుడా? అయినచే ఆయనలో 
భగవంతునికి ఉండవలసిన షోడశ(16) గుణాలు రాశిపోసినట్టు . స్పష్టంగా 
ఉన్నాయా? 

ఇవి వాల్మీకిని నిరంతరము దహిసు స్తున్న ముఖ్య సందేహాలు. 
భగవద్విషయానికి సంబంధించిన సందేహాలు 

భగవద్విషయాలకు సంబంధించిన ప్రశ్నకు "పరిప్రశ్న అనిపేరు. వాల్మీకి 
వీటికి సంబంధించే ప్రశ్నించాడు కాబట్ట "పరిప పప్రచ్చ" అని రామాయణం 
తెలుపుతోంది. 


సాధారణ విషయాలకు సంబంధించిన ప్రశ్న-ప్రశ్చయే. వాటి గురించి. 
అడిగితే " ప్రపచ్చ" అంట సరిపోతుంది 


గీతాకారుడు- -భగవద్విషయంలో సందేహాలు ఏర్పడినప్పుడు-వాటినెలా 
తీర్చుకోవాలో తెలుపుతూ. 


"తద్విద్ధ్వి ప్రణిపాతేన, తనన సేవయా" | 
తత్వదర్శనులయిన జ్ఞానులను సందర్శించి ప్రణిపాతము (దండ 


సమర్పణము) ద్వారా, పరి ప్రశ్చద్వారా సేవధ్వారా సందేహనివృత్తి చేసికోవాలని, 
ఉపదేశించాడు... . | 


శ్రీరాముని సాధారణ కథ జగద్విదితమైందే- జనులు ఆ రోజుల్లో 
- రాముని గురించి కథలు, కథలుగా చెప్పుకొనేవారు. | 


"రామో రామో రామ ఇతి జనానా మభవన్‌ కథాః 


ఇక వాల్మీకి అప్పటికే ఒక మహర్షి కదా! ఆయన అంతటి వానికి 
రాముని సాధారణ కథ తెలియకుండా ఉంటుందా? 


అంతేకాదు సీతారామలక్ష్మణులు స్వయంగా చిత్రకూట పర్వత 
(ప్రాంతంలోని వాల్మీకి ఆశ్రమాన్ని దర్శించి, ఆయనను: అభినందించినట్లు 
రామాయణమే వివరిస్తోంది. 


"తతస్తా పాదచారేణ జ గచ్చం. సహసీతయా 
రమ్యమోసేదతుణైలం-చిత్రకూటం మనోరమం 


| ' అభిగమ్యాశ్రమం సర్వే వాల్మీకి మభివాదయన్‌" a Sie 
53 . 


శ్రీరామాయనమః 


అందువలన వాల్మీకికి కలిగిన సందేహాలు రాముని సాధారణ చరిత్ర. 
గురించి కాదు. రాముని పరమాత్మ తత్వం గురించి ఏర్పడ్డవే. 


-వాల్మీకికి కలిగిన సందేహాలు స్వయంగా తీర్చుకోగలిగేవి కాపు ఆ 
చార్యుని సన్నిధిలో మాత్రమే తీర్పుకోగలి గేవి. ఆచార్యుడిద్వారా కాక స్వయంగా 
సముపార్థించు కొన్న విద్య వీర్యవంతమైనది కాదు. 


"ఆచార్యానుపది ష్టాయాః - విద్యాయాః వీరశూన్యతా" 


స్వయంగా సాధించు! కొన్న విద్య దుర్పలమైంది. అనేక సందే హ్‌ ] 
బాధితమైంది- అజ్ఞానసమమైంది. 


సంకహములు కలిగిన వాడు చేయవలసిందేమిటి - అనే ప్రశ్నకు వ వేద 
సమాధన మోవిధంగా ఉంది. 


"సగురుమేవాభిగచ్చేత్‌- సమిత్పాణిః శశోత్రియం బ్ర్మనిష్టం" 
అనుమానములు కలిగిన వాడు -"భగవద్విశ్వాసము కలిగి, 
జ్ఞానానుష్టానములు.. చక్కగా కలిగిన అచార్యుని ఆశ్రయించాలి. ఆచార్యుని 


ద్వారా పొందిన విద్య పటిష్టమైంది. సాధిష్టమైంది. "ఆచార్యాద్మై వ విద్యా 
సాధిష్టంప్రాపతో 


న... ఇప్పుడు వాల్మీకికి కూడ శ్రీరామ పరమాత్మ తత్వాన్నిగరించి ప్రబల. 
సందేవోలు. కలిగాయి కదా!తయుతే ఈ సందేహాలు తీర్చగల తచార్యుడెవ్వరో, 
ఆయనను ఎలా. ఆశ్రయించాలో వాల్మీకికి అర్థముకాలేదు. 


భగవంతుడు ' కరుణామయుడు. తసుకన జిజ్ఞాస (ఆర్తి రలిగిన 
వాడికి - తానే ఉత్త మాచార్యుని (ప్రసాదిస్తాడు. 


“ఆచార్య లాభం -భగవానాలే"ఆని లోక గురువులు సెలవిస్తారు. ఒక 
ఉత్తమా చార్యుడెలా ఉంటాడు?-బలమైన విత్తనాలను కలిగిన ఒక కృషీవలుడు 
(రైతు) తన విత్తనాలను చల్లడానికి తగిన సారవంతమైన క్షేత్రము (నేల) 
కొరకు అన్వేషించిన - ఒక ఉత్తమ గురువు తద దగ్గర తన్ను అపురూపమైన | 
భగవద్దా ఆనే సంపదను అందుకోగలిగిన ఒక సచ్చిష్యునీ కొరకు వెదుకుకొంటూ 
వెళ్ళు ౦టొడు. 


భగద్విషయంలో ఆర్తి గల్గిన వాల్మీకిని -ఆచార్య ్రేష్ణుడైన నారదుడు 
స్వయంగా వెదుకు కొంటూ వాల్మీకి ఆశ్రమానికే వెల్లాడు"వెదుక 


షష! తగిలింది". 
ర్‌4 


శ్రీరాయమాయనమః 


ఒక ఉత్తమాచార్యునిలో మూడు లక్షణాలు ముఖ్యంగా ఉండాలి అని 
రామాయణం వివరిస్తుంది. 


1 తపస్స్వాధ్యాయ నిరతత్వము 
2 వాగ్విదాం వరత్వము' 
3 మునిపుంగవత్వము 


1తపస్వాధ్యాయ నిరతత్వము :- నారదుడు వేద విజ్ఞానమంతటిని 
స్పష్టముగా కలిగిన వాడు. అంతేకాదు- ఆజ్ఞానాన్ని పూర్తిగా అనుష్టానంలో 
పెట్టు కొన్నవాడు. జ్జానా నుష్టాన పూర్ణుడు తయన, . 


2 వాగ్విదాం వరత్వము :- - తనకు Se తెలియడము ఒక 
ఎత్తు అయితే ఇతరులకు వాటిని సుస్పష్టంగా, సమగ్రంగా చెప్పగల్లడం 
మరోకఎత్తు రెండవ లక్షణం ఇది. దీనికొరకు అపార శబ్దబ్ఞానం ఆచార్యుని 
ఆధీనంలో. ఉండాలి. నారదుడు ప్రవచనంలో కూడనిష్టాతుడే. 

౩ మునిపుంగవత్వము:- ఆచార్యుని మూడవ లక్షణం మనన శీలము. 


ఆచార్యుని భగవద్దా వనం ఇతరులకు చెప్పడం కొరకు మాత్రమే కాదు. 
స్వయంగా అనుభవిస్తూ ఆవేందించడం కొరకు కూడ ఇది మననము ద్వారా 
సాధ్యమవుతుంది. 


నారుదుడు నిరంతరం. భగవన్నామానుసంధానామృతమును పానము 
చేసేవాడు ఈ మననము వలన (ప్రవచనము. సులభమవుతుంది నారదునిలో- 
మరో మూడు ఆచార్యలక్షణాలు విశిష్టంగా ఉన్నాయి. 


1కలహ శీలిత్వము ' 2. నారాయణ పరాయణత్వము 

3. త్రిలోక సంచారము. 

1కలహశీలిత్వము:- ఆచార్యుడు ఎక్కడైనా కలహ శీలాన్ని 
కల్లిజంటాడా? + 

ఈ ప్రశ్న విడ్డూరంగా లేదా? 

సమాధానము:- ఆచార్యుడు ఎప్పుడో కాదు-నిరంతరం కలహశీలాన్ని 
కల్లి ఉండాలి. ఇందులో విడ్డూరము మాటలేదు. .. 

అయితే కలహమే విషయంలో -ఎవ్వరితో?ఎందుకు? 

55 


అీరామాయనమః 


అచార్యుడు కలహించేది. అధర్మంతో, అధర్మపరులతో ఆచార్యుని 
మనస్సులో ధర్మాధర్మముల మధ్య నిరంతరం ఘర్షణ ఏర్పడుతుంది ఆ 
ఘర్షణలో ధర్మమే గెలుస్తుంది. ఎందుకు.? 


“ఆచినోతి హి శాస్ట్రాణి - ఆచారాన్‌ స్థాపయత్యపి 
స్వయమాచరతే యస్తు- స ఆచార్య (ప్రకీర్తి తః 


ఆయన నమస్త శాస్త్రాలను అధికరించినవాడు, ఆచారాలను స్టాషించే 
వాడు, స్వయంగా ధర్నాన్ని అచరించే వాడు కనుక. ఆచాచ్యుడు. 


._ 2నారాయణ పరాయణత్వ్యము:- నారదునికే కాదు ప్రతి ఆచార్యునిలో 
కూడా నారాయణుడే పరదైవమనే విశ్వాసముండాలి ఈ ఫృష్టికి పూర్వము 
_ నారాయణు డొక్కడే ఉన్నాడని శృతి తెల్పుతోంది. "ఏ కో హవై నారాయణ 
ఆసితో . 

అంతే కాదు ఆయనే ప్రతివస్తువు లోపల, బయటకూడ ను చ్‌ 
హాశ్చ వ్యాప్య. నారాయణ సి తః ._ 

ఆయనే సకల ఫలప్రదాత" ఫలమత ఉపపత్తేః" పి మధ్యేకాదు. 
' రాక్షసులమధ్యలో కూడ నిర్భయంగా నారాయణ పరాయణుడై సంచరింప 
దగిన ఉత్తమోత్తమ ఆచార్యుడుదృఢ (రక్షణ) విశ్వాసశాలి నారదుడు. 


3. త్రిలోకసంచారము:- ఆ చార్యుని మూడవ లక్షణము " త్రిలోక 
- సంచారము" నారదుడెప్పుడు త్రిలోక సంచారే ఎందుకు తిరుగుతుంటాడాయన? 
తనకు భగవత్కృప వలన లభించిన జ్ఞానాన్ని శ్రీ మన్నారాయణ నామామృతాన్ని 
అందరికి పంచాలని, అందరి ఆర్తిని, దుఃఖాలను తొలిగించాలని. 


ఒక ఉత్తమా చార్యుడు ఎందుకుజ్ఞానో పదేశం చేస్తా డు? 


1 ధనాపేక్షతోనా? :- ఎంతమాత్రము కాదు సదాచార్యుడెప్పుడు 
దురాశాపరుడుకాడు. భగవత్కృపతో ధర్మబద్ధంగా ఎంత లభిస్తే-అంతటి తోనే 
తృప్పిపడే వాడు ఆయనొయదృచ్భాలాభసంతుష్టుడు.” . 


2. శిష్యులు కోరినందువలననా? :- కొంత వరకు కావచ్చు "నాపృష్టః 
కస్యచిత్‌ బూయాతో అడుగనిదే శాస్త్రాన్ని చెప్పకూడదనే నియమము. ఉంది 
కనుక. అడుగకుండా అందరికి చెప్పితే ఆ విషయముపై అనాదరము 
ఏర్పడుతుంది కనుక అయితే ముఖ్యంగా ఎందుకు ఆచార్యో పదేశము? 


అత్రరావాయనమః 


3 ఉపదేశించకుండా ఆచార్యుడు. ఉండజాలనందువలన:- భగవత్‌ 

సంపదలేక కోటానుకోట్ల జీవులు అనేక దుఃఖాలను అనుభవిస్తున్నారు. 
న దుఃఖాన్ని చూచి "పర దుఃఖ దుఃఖిత్వము గల కరుణా మయులైన 
ఆచార్యులు సహింపజాలక ఉపదేశిస్తారు. 


' అంతే కాదు ఆచార్యులు కర్మబంధము లేని వారు. కేవలము కృపతో 
భగవత్సన్ని ధినుండి మనదగ్గరకు వచ్చినవారు. అందుకే వారు భగవంతుని 
దగ్గరకు స్వేచ్చగా తిరిగి వేళ్లగల్లుతారు వారొక్కరే వెళ్లడం కాదు- వారిని 
ఆశ్రయించిన వారందరిని తమతో తీసిక వెళ్తగల్లుతారు. “అంతటి సమర్గులు, 
ఉదారులు ఆచార్యులు. 


"పశుః మనుష్యః పక్షీవా-యేచ వైష్ణవ సంశ్రితాః 
తేనైవ తే ప్రయాస్యంతి- తద్విష్టోః పరమంపదం" 
_ నారదుడు అటువంటి ఆచార్యుడే. 
అంతే కాదు ప్రతి సదాచార్యుడు నారదుడే. ఎందుకు '? 


ఆచార్యుడు మనలో అనంతకాలం నుండి గూడుకట్టుకొని ఉన్న 
(నారంఎిఅజ్ఞానాన్ని (ద్యతి) నిర్మూలిస్తాడు. అంతేకాదు ఆయన మనకు 
అక్షయమైన భగవతజ్ఞానాన్నిగనారం) కల్గిస్తాడు దదాతి, 


ఇటువంటి సమస్త ఆచార్య లక్షణములు కలిగిన నారద మహాముని 
వాల్మీకి అదృష్టవశంగా వాల్మీకి ఆశ్రమానికే వచ్చాడు. 


వాల్మీకి అప్పుడొక ఉత్తమ విద్యార్ధి, ఒక సచ్చిష్యుడు, గురువుగారు 
ప్రబోధించిన శాస్త్రార్థముల పట్ట విశ్వాసము కల్లి(శాస్త) విశ్వాస శాలీ) వాటిని 
నిరంతరము అనందంతో మనీనము (తపస్సు) చేసికొంటూ ఉండే"తపస్వి" 
ఆయన. 


తపశ్శీలమే నచ్చివ్య లక్షణము. "తపసా బ్రవ్మావిజిజ్హానన్వ" అని వరుణుడు 
తన కూమారుడైన భృగువుతో డాలు బ్రహ్మను తెలుసుకో అని 
ఉపదేశించాడు. 


సచ్చిష్యని సందేహాలు పతన ఆసక్తిని కల్గిస్తాయి అనురాగాన్ని 
* వెఖచుతాయి. ఆలోచనలను రేకెత్తిస్తాయి. తప్పక శిష్యుని సేందేవిలను లర్చాలనే 
పట్టుదల ఆ వలో విరుగుతుంది, 


శీరామాయనమః 


వాల్మీకి సందేహాలు కూడ నారదునిలో ఆసక్తిని కల్గిస్తాయి. 'ఆయన 
. అడిగే భగవంతుని షోడశ భగవద్గుణాలు ఒక నరునిలో ఉండడము దుర్హభమని, 
అయినా అట్టి గుణాలన్ని రాశిగా ఉన్న నరుని(మనుష్యుని, భగవంతుని) గూర్చి 
(బుద్దా) ఆలోచించి తెలుపుతాను, జాగ్రత్తగా వినవలిసింది (శూయతాం) 
అని తన ఉపదేశాన్ని Ga రామాయణం(సంక్షేప సర్గ) లో 
bo 


"ఇతినం" 


' శ్రీరామాయనమఃః 


_(వాల్యీతీ (వుళ్ళలు - - నారదుని నమాధానములు) 


తపస్సు అనగా ఆలోచన “తప ఆలోచనే" అని నిఘంటువు ఒకే 
విషయాన్ని గురించి నిరంతరం ఆలోచించడం తపస్సు దీనినే మననము 
అంటారు" క్రోత్రవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్యః ఒక విషయాన్ని జాగ్రత్తగావిని, 
' దానిని మనస్సులో మాటిమాటికి పునశ్చరణ చేసి కొంటూ, ప్రత్యక్ష 

సమానాకారంగా దర్శించడాన్ని, (భావించ డాన్ని) తపస్సు అంటారు. 


సప ప్తర్లుల ఉపదేశం ఫలితంగా- వాల్మీకి రామతారకాన్ని మంత్రో పదేశం 
పొంది - దానిని నిరంతరము అనుసంధిస్తూ, భగవత్తసాదమువలన దాని 
అర్దాన్ని (ప్రత్యక్ష సమానాకారంగా అనుభవించి - దాని మాధుర్యానికి ఆనంద 
పరవశుడయ్యాడు. వాల్మీకి ఆ విధంగా తపస్వి అయ్యాడు. 


అయితే తనను పవిత్రం చేసిన నామము రామునిదికదా! ఆయన 
పరమాత్మే కదా!'ఆయన ఇప్పుడు భూమండలములో అవతార రూపంలో 
ఉన్నాడా? లేక ఆయన అవతారము గడిచిపోయిందా? లేక ముందు రానుందా? 


తనను పవిత్రంచేసిన నామముగల రాముడు (ప్రస్తు తము అయోధ్యను 
పరిపాలించే రాముడొక్కడేనా? లేక వేరా? భగవంతునికి అసాధారణములైన 
16 గుణాలు ఉన్నాయి కదా! | 


"తస్మిన్‌ యదంతస్త దుపాసితవ్యం" అని ఆభగవద్దుణాలను ఉపాసన 
చేయాలని వేదము తెలుపుతోంది కదా! అటువంటి గుణసంపత్తి (ప్రస్తుతము 
అయోధ్యాపాలకుడైన రామునిలో ఉందా? 

ఇది వాల్మీకి మెదడును అనాది కాలంగా తొలుస్తున్న సందేహ పరంపర. 
. సగురుమేవాభిగచ్చేత్‌ సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్టం" . 
అటువంటప్పుడు వేదవేదాంగ విదుడు, భగవద్విశ్వాస శాలి అయిన 
ఆచార్యుని ఆశ్రయించాలని వేదము వివరిస్తుంది. 

అయితే ఎవ్వరా ఆచార్యుడు ? ఎవ్వరిని ఆశ్రయించాలోఅని సన్మనన్సుతో + 
వాల్మీకి ఆలోచిస్తుంటే = భగవత్ర సాదంగా సాక్షాత్తుగా నారదుడే ("వెదుక 
య. 59 . = 


ళ్‌ 


శ్రీరామాయనమః 


బోయిన తీగ కాలికి తగిలినట్లు వాల్మీకి దగ్గరకు వచ్చాడు. ("అచార్య 
లాభం భగవానాలోఅంటారు పిళ్లలోకాచార్య స్వామి వారు. 

నారదుడు వాల్మీకి సందేపోములను నివృత్తి చేస్తూ పరమాత్మ అయిన 
రామచంద్రుడే ఇప్పుడు ఈ లోక పాలకుడని -చంద్రుని లోని పదవారు 
కళలవలె, రామ చంద్రునిలో పదవోరు భగవద్లుణాలు ఉన్నాయని- చంద్రునిలో ని 
షోడశ కళలు బుధులకు (దేవతలకు) ఆహారము అయినకేు నే రామచంద్రునిలోని 
“షోడశ గుణాలు బుధులకు (సజ్జనులకు) ధారక పోషక, భోగ్య రూపమైన 
ఆహారమవుతాయని ఉపదేశిస్తాడు. 


శ్రీరాముని లోని షోడ శభగపద్గుణాలను-(వాల్మీకి (ప్రశ్నలకు 
సమాధానాలను) వివరించడం చాలకష్టము. అయినప్పటికి ముందు చక్కగా 
ఆలోచించి (బుదా 9) సమాధానములు చేబుతానంటాడు వాల్మీకి మునీంద్రునితో 
నారదమునీంద్రుడు "తైర్యుక్తఃశ్రూయతాం నరణి అటువంటి దుర్లభము లైన 
గుణములు గల నరుని గురించి వినుమని తనసమాధానాన్ని ప్రోరంభిస్తాడు 
నారద ముని. 


సాధారణంగా నరుడు అంటే “eee మానుషం మన్యే" 
అని రామభద్రుడుతనను మానవుడి గానే చెప్పుకొన్నాడు. చాలా మంది 
దృష్టిలో ఆయన దశరథాత్మజుడైన మనుష్యుడు. 


కాని పరమార్గదృష్టితో చూచినప్పుడు రాముడు పరమాత్మ "రింగ్‌" 
"క్షయే" అని ధాత్వర్జము- రక అంకేు క్షీశించేవాడు. "నరక" అంటే ఆద్యంతములేని 
పరమాత్మ | . 

ఇక వాల్మీకి అడిగిన గుణ సంబంధమైన గురించిన ప్రశ్ననులలో 


ఒక్కొక్క గుణాన్ని గురించి ప్రశ్నను - ఆగుణము రాము పరమాత్మకు 
కూడ ఎలావర్తిస్తుందో గమనిద్దాము. 


(1గుణవాన్‌:- ఈ లోకంలో ప్రస్తు తము (సు) గుణవంతుడైన వ్యక్తి 
ఎవ్వరైనా ఉన్నాడా? అని వాళ్ళీకి . మొదటి ప్రశ్న గుణములనేకంగా ఉంటాయి. 
గుణములన్నిటిలో " సౌశీల్యముప్రధానమైనది. 


. సౌశీల్య మంటే-పె పెద్ద వారితోను, చిన్నవారితోను ఏమాత్రము తేడా 
శకతపండా నీరులోనీరు పోసినట్టు కలిసి పోడవడం. 
"మహతో మందైస్సహనీరం(ధ్రేణ సంజ్లేషసౌశీల్యమ్‌” 


శ్రీరామాయనమః 


లోకంలో చాలమంది తమకు గౌరవం కల్లాలని పెద్దవాళ్లతో కలిసి 
ఉండాలని కోరుకొంటారు. కాని తమకంకే తను వాళ్లతో కలసి మెలసి. 
ఉండాలని ఎవ్వరనుకోరు. చిన్న వాళ్లతోకలసి తిరిగితే తమకు గౌరవవాని 
అనిభయము. 


అంతే కాదు-పె పెద్ద వాళ్ళతో కలసినా చిన్న వాళ్లతో కలసినా-లోకులలో 
తేడా స్పష్టంగా తెలుస్తు ందె 


సౌశీల్య గుణము పూర్తిగా గలవాడు పరమాత్మ ఒక్కడే. 


పరమాత్మ 'సర్వాధికుడు. హేయగుణములు ఏమాత్రము కలువని కేవల 
కల్యాణగుణుడు. అటువంటి భగవంతుడు సహజంగానే హేయగుణములు 
గలిగిన ప్రకృతితో-కర్మసంబంధము వలన సంక్రమించిన హేయ గుణములు 
గల జీవాత్మలతో - (వాటితో) ఏ మాత్రము తేడా తెలియరాకుండా కలసి 
పోతాడు. ఈ విధముగా పరమాత్మ చిదచిత్తులతో కలసి ఉండడానికి ఆయన 
వాత్సల్యమే కారణము. 


"యస్య పృధివీ శరీరం" అని భగవంతుడు (ప్రకృతితో, "అనేన 
జీవేనాత్మానా2ను ప్రవిశ్య" అని జీవాత్మల తోను, వ ప్రమ -= జీవాత్మలలోను 
కలసి ఉంటాడని వేదము వివరిస్తోంది. 


శ్రీరాముడు మూర్తీ భవించిన సౌశీల్యగుణము 


ఆయన స్నేహితులు, ఒక బోయ, ఒక కోతి, ఒక గద్ద. వీటినే ఆస్వామి 
తన ప్రాణం కంటె మిన్నగా. చూచుకొంటాడు. 


"త్వయికించిత్‌ సమాపన్నే కింకార్యం సీతయామమ”" 


సుగ్రీవా! నీకే కొద్దిచిన్న ఆపదవచ్చినా నాకు సీతతోకూడ పనిలేదంటాడు 
ఆకృపామయుడు. 


"ఆత్మసమఃసఖా"- బోయ అయిన గువుని-తనతో సమానుడైన మిత్రుడిగా 
భావిస్తాడు ఆ స్నేహపూర్ణుడు. "ద్విజోనష్టః ఈదృశీయం మమాలక్ష్మిః" అయ్యో 
ఈ జటాయువు 'మరణించాడే. నేనెంత దురదృష్ట వంతుణ్ణి అని వాపోతాడు 
.ఆదయామయేుడు. 


2 కళ్ళ్రవేర్హూవాన్‌ :- వీర్యవంతుడెవ్వరని కైక? 2వ ప్రశ్న ప్ర 
శతృవులు తన పైకి ఒక్కుమ్మడిగా పైబడి, తనను ఆక్రమించడానికి ముందు 
| | | 61 


శ్రీరాయాయనమః న్‌ క 


'.కొస్తున్నా, ఏ మాత్రము మొక్కవోని క వారందరిని నిర్ణింపగల్లడం 
వీర్యగుణము. 


"బలవానింద్రియ. (గ్రామో, విద్వాంసమపకర్ణతి" అని గీతోక్తి ఎంతటి 
' విద్వాంసునయినా వికారాస్పదుని చేసేది (ప్రకృతి. 


అలాగే |పకృతి బంధములో జీవాత; లుకూడ సవికారములే. 
(బర్భ (/ 


ఇటువంటి ప్రకృతిజీవాత్మలలో కూడ ప్రవేశించి నప్పటికి:- తద్దత 
దో పైరసంస్పృష్టః”అపహతపాప్మా" అన్నట్టు వాటి వికారముల కేమాత్రము 
లొంగక నిరంతర పరిశుద్దుడైన పరమాత్తే వీర్యవంతుడు. 


శ్రీ రామ చంద్రుడొక్కడే ఈ లోకంలో వీరుడు. 
"చతుర్దశసహస్రాణి-రక్షసాం భీమకర్మణాం 
ఏకశ్చరామోధర్మాత్మా-కథం యుద్ధం కరిష్యతి"? 


భయంకరులు-అధర్మ యుద్ధం జా పదునాలుగు వేల నము 
_ ఖర దూషణ, త్రిశరస్కులనే మహా సేనానుల 


అధ్వర్యములో ముంచుకొస్తుంది. శ్రీరాముడో ధర్మాత్ముడు. అదికూడ 
ఒక్కడే, రాముడెట్టా వాళ్లను ఎదుర్కొంటాడో అని వాల్మీకి మహర్షికి కూడా 
సందేహమే. అటువంటి" విషమ పరిస్థితిలోకూడ చిరునవు పచెరగ కుండా 
వారినందరిని మట్టి గరపించిన శతృహంత రాముడు. లో re 
' ఏడిపించిన గడగడలాడించిన రావణుడుకూడ | 


"యస్య విక్రమమాసాద్య రాక్షసానిధనం గతాః" అని Sees 
- పరాక్రమానికి భయ వ్‌ తత లు. అంతటి 'శతృవులలో కూడ ప్రఖ్యాత 
వీరుడు ఆయన. 

ప ధర్మజ్ఞశ్చ: ధర్మజ్ఞాడెవ్వరు?- ధర్మములన్ని టిలో ఆ(్రిత రక్షణమే 
పరమధర్మము."రక్షా సపేక్షాంపతీక్షతే"అని ఆశ్రితులందరి ఆపదలను 
పోగొట్టడమేకాదు ఇంకా కొత్త వారెవ్వరు రావడం లేదేమి అని 
ఎదురుచూస్తు టాడు ఆ జగద్రక్షుకుడు. 

జగ(ద్రక్షణ మూడు విధములుగా నుంటుంది. = 
1. ప్రళయ కాలంలో: అచిదపోషములుగా (ప్రాణము లేనివాటి వలె 
నున్న జీవాత్మలకు దయామనస్సుతో కరణ కళేబరముల నొసగుటద్వారా 
62 | 


శ్రీరాయాయనమః 
సృష్టిచేయడం రక్షణలో ఒక తము! 


2. తానిచ్చిన శరీరములను గల్గిన జీవాత్మలకు ఆపదలేర్పడ్డప్పుడు. 
వాటిని తొలిగించి, క్షేమం కల్గించడము రక్షణే. 


3. ఈ సమస్త చేతనులకు కర్మ పరిపాకమేర్పడి, శరీరములు జీర్ణములై- 
దుర్భరములైనప్పుడు వాటినిలయం చేయడం కూడ రక్షణమే. 


ఈ విధముగా సృష్టి స్ధితి, లయములనే మూడు విధములైన రక్షణ 
ధర్మములను నిర్వహించేవాడు పరమాత్మ 


*"యతోవా ఇమాని భూతాని జాయంతే, 
యేన జాతాని జీవంతి యత్ర యంత్యభిసంవిశంతి" 


అని పరమాత్మ వలననే భూతముల జన్మ- జీవప్రళయములని వేదము 
'ఘోషిస్తోంది. 


శ్రీరాముడు సంపూర్ణ ధర్మ స్వరూపుడు. ఆయనను" ఏకశ్చ' రామో 
ధర్మాత్మా" అనిరామో వీగ్రహవాన్‌ధర్మః" అని స్వయంగా వాల్మీకి మహర్షి, 
శతృవైన మారీచుడు కూడ ధర్మమూర్తి అని (పశంసిస్తారు. 


శ్రీరాముడెప్పుడు మూడు చోట్ల కనుపడేవాడు." దాన యజ్ఞ వివాహేష'- 
దానయజ్ఞ వివాహాల్లో ఆయన తప్పక ఉండేవాడు. ” 


దానములో -దాత- ప్రతి గ్రహీత లిద్దరు సమర్థులుగా sor 
ఉండేటట్టు చూచేవాడు. | 


యజ్ఞము : -- విదివిధానముగా- మంత్ర పూతంగా, -అన్నరాపలకో. 
సదక్షణాకరిగా ఉండేట్టు చూచేవాడు. 


వివాహాలలో ఏలోపం లేకుండా ఇరుపక్షాలవారు సంతృప్తి చెందేట్టు 
సహకరించేవాడు శ్రీరామచంద్రస్వామి. 


అంతేకాదు- పరమాత్మ వలె, * రకితాజీవలోకన్తానబనన్హాబో రక్షితా - 
తనను ఆశ్రియంచిన వారినివారితో పాటు జీవలోకము మొత్తాన్ని రక్షించే 
స్వామి ఆయన. 


4 కృతబ్ఞశ్చ:- “కృతం' జానాతీతి కృతబ్దో అని వ్యుత్చత్తి మనము అందరము 

చేసే పనులన్నీ టిని తెలిసికొని వాటికీ" సరియైన ఫలాలను విచారించి... 
ఉదారముగా ఒసగేవాడు పరమాత్మ- 
: 63 


అీరామాయనమః 
"ఫలమత. ఉపపత్తేశా- ఫలము పరమాత్మ వలననే లభిస్తుందని . 
వివరిస్తోంది అహ్మాసూ త్రము | 
"లభతే చతతః కామాన్‌ మయైవ విహితాన్‌ హితాన్‌. తానిచ్చిన ఫలాలనే 
దేవతల ద్వారా భక్తులు పొందుతారని గీతాచార్యోక్తి. " 


శ్రీరాముడు కృతజ్ఞుడు. జనులు చేసిన కర్మలనన్నిటిని తెలిసికోవడమేకాదు. 
వాటిలో అపకారములన్నీ టిని మరచి(అవిజ్ఞాఉపకారమును-ఏ ఒక్కటి-ఏకొద్ది 
చేసినా-జ్ఞాపకముంచుకొనే విశేష కృతజ్ఞతామేయుడాయన. 


కథంచిదుపకారేణకృతేనైకేన తుష్యతి- నస్మరత్యపకారాణాంశతమ 
ప్యాత్మవత్తయా" 
ఒక ఉడుత చేసిన స్వల్ప సహాయాన్ని కూడ గురించిన 
పరమోదారుడాయన. 
5, సత్యవాక్యో"పరమాత్మను గురించి తెలుపుతూ వేదము" సత్యం జ్ఞా జానం, 
అసలతం బ్రహ్మ" అనివివరిస్తుంది. బ్రవ్మ-సత్యం, జ్ఞానము, అనంతము 


అనే నిరూపక ధర్మములు గలవాడు. పరమాత్మయొక్క స్వరూపమును తెలిపే 
శబ్దములలో మొదటిది' సత్య పదము. 


సత్యమనే ఏక శబ్దంలో అంతర్గతంగా మూడు wr 
“సతో 2 2: "8" 3. అం" 

1. "సతో స్వయంగా ఏ వికారములులేని జీవాత్మలను "తి .వికారమే 
స్వరూపంగాగల ప్రకృతిని "అం" నియమించే వాడు. 

2. సత్‌- అమృత స్వరూపులైన ముక్తులను 

“త్రి” మర్హ్యులైన బద్దులను 

"అం" నియమించేవాడు (మధ్వాచార్యులవ్యాఖ్య) 

శ్రీరాముడు సత్యవాక్యుడు-ద శరథుని మాటగాకైక శ్రీరాముని 

పట్టాభి పే షకమును వదులుకొని, అడవులకు వెళ్లుమని తెలుపుతుంది. 


"అమ్మా!నాన్నగారు స్వయంగా నాతో. ఎందుకు. చెప్పడం లేదు? అని 
రాముడు అడుగగానే, తండ్రిగారు చెప్పలేదనే నెపంతో రాముడు అడవికి 
వెళ్లనని అంటాడేమో అని భయపడుతుండే కైకతో:- 


64 


అరామాయనమా 


అమ్మా- రాముడెప్పుడు రెండు మాటలు మాట్లాడ మ! అని తన 
అచంచల సత్యపాలన దీక్షను తెల్పుతాడు. | 


6.దృఢవ్రతః:-గట్టి పట్టుదల గల వాడెవ్వడు? 
పరమాత్మ ఆశ్రితరక్షణ విషయంలో దృఢవ్రతుడు. 


మనతల్లి శ్రీదేవి మనతో _ భగవంతుని ఆశ్రయింపజేస్తుంది. అమె 
పురుషకారము "వలన పరమాత్మకు మనపై (ప్రేమ కలుగుతుంది. భగవంతుని 
(ప్రేమను పరీక్షించడానికి ఆతల్లి మన తప్పులను స్వామి ముందు ఏకరువు 
పెట్టుతుంది. 


భగవత్ర్రేమ సుదృఢమైందికదా. శ్రీదేవి ఎన్ని తప్పులను జెప్పినా- 
ఆయన మనను వదలడు."ఎన్నడియార్‌ అదుశెయ్యారోశెయ్రారేల్‌ నన్ను శెయ్తారో 
“నాభక్సులు తప్పు జేయరు" ఒకవేళ తప్పు జేసినా అది మంచేపో" అంటాడు 
మనస్వామి. ఆ(పేమైక.పరుని జూచి ఆతల్లికూడ నివ్వెర పోతుంది. 

శ్రీరాముడు కూడ ఆశ్రిత రక్షాదీక్షుడు 

“అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వతంమమ " సకల ప్రాణులకు 
అభయ ప్రదాత శ్రీరామచంద్రస్వామి" ఏహి పశ్యశరీరాణి" అని బుషులు 
రాక్షస బాధలతో శల్యావశిష్టము లయిన తమ శరీరాలను చూపితే- సిగ్గుపడి . 
శాముడు"బుషులార! మోకు” బాధ కల్లించే రాక్షసులను సంహరించి, మీకు 
రక్షణ కల్లిస్తాను అని వాగ్గానం చేస్తాడు. 


"రాక్షసులతో 'వైరము - ప్రమాదకరమని, . ఈ అకారణవైరమెందుకు 
మనకు”?అని సీతాదేవి అంటి"సీతా-బుషులకిచ్చిన మాటను నా (ప్రాణం 
పోయినా జవదాటను. ఆవిషయంలోనినై నా-ల క్షణునైనా వదలుకోవడానికి - 
సిద్ధమే నంటాడు ఆ లోక రక్షకుడు. 


"అపనిహం జీవితం జహ్యాం-త్వాంవాసీతే సలక్ష్మణాం" అని రాముడు 
దృఢ ప్రతిజ్ఞ చేస్తాడు. 


7. బారిత్రోణు బోకోయుకత్తః :- చరిత్రముగల వాడెవ్వడు?చరిత్ర అంటే 
భూత భవిష్యద్వర్తమానములకు చెందిన వృత్తాంతము. నృ సృష్టి స్థి సితి, ప్రళయములు 
ప్రపంచానికి సంబంధించిన భూత భవిష్యత్తులు: వర్త మాన. 

ఈ సృష్టికి పూర్వము చైతన్యముందా? లేదా అనేశ్వేతకేతు శ్వేతకేతు 
ప్రశ్నకు సమాధానమిస్తూ 

65 


్ర్‌ రాయాయనమః 


"సదేవసోమ్య ఇదమగ్ర . ఆసీతోసృష్టికి పూర్వము"సత్తే తే” ఉండెనని 
ద్దాలకుడు తెలిపాడు. 


ఈ సత్తు అంకే (బ్రహ్మనా-ఆత్మా?అని మల్లీ ప్రశ్నించుకొని - (బ్రహ్మ- 
త్మ శబ్ద వాచ్యుడు"ఏకోనారాయణకొనారాయణుడే అని వేదము తన నిర్ణయాన్ని 
వరించింది. 


ఈ విధముగా (ప్రళయకాలములో సూక్ష్మంగా చిద చిత్తులతో 
పకృతిజీవులతో) కూడిన నారాయణుడే సృష్టికాలములో న స్థూలంగా చిదచిత్తులతో 
ూడుకొని ఉంటాడని పరమాత్మ చరిత్ర తెలుపుతోంది. శ్రీరాముడు / గొప్ప 
రత గలవాడు. చరిత్రఅంటే శీలమని కూడ అర్థము. 


అరణ్యవాసం చేయడానికి వెల్లి చిత్రకూటంలో నివసించే శ్రీరాముని 
ఏయోధ్యకు తిరిగి తీసిక వెళ్లాలనే “దృఢనిశ్చయంతో చిత్రకూటానికి వెల్లి 
ార్థించిన భరతుని సమర్డ్‌స్తూ జాబాలి నాస్తిక వాదం చేస్తాడు. 
ప్పుడా గ్రహంతో శ్రీరాముడు" 


“కులీన మకులీనం వా- శుచింవా యేదివా 2 శుచిం 

చారిత్రమేవ వ్యాఖ్యాతి- వీరం పురుషమానినం" 

ఒక వ్యక్తి కులాన్ని- శుచిత్వాన్ని చరిత్రయే నిర్ణయిస్తుందని నిష్కర్షగా 
లుపుతాడు. అంతేకాదు తన తండ్రిగారి సభలో ఉన్నాడని జాబాలితో 


ను సంబాషించానే తప్ప- నాస్తికునితో Re అవసరం తనకు 
దని స్పష్టంచేస్తాడు. | 


8. నర్గ భూతోమకోపాతః ? ప్రాణికోటికి హితుడెవ్వడు?హితుడు అంటే 
సులు చేయువొడులేక ఉపాయమయినవాడు. భగవత్తాప్తికి కర్మ, జ్ఞాన, భక్తి 
ఫపత్తులేవి, సాక్షాత్తుగా సాధనములు కావు. అవి చేయాలని భగవదాబ్ద 
నుక భగవత్రైంకర్య రూపంగా వాటిని అనుష్టించాలి. 


"యమేవైషవృణుతే తేన లభ్యః” అంటుంది కఠోపనిషత్తు తనకిష్టమైన 
ొరికే భగవంతుడు లభిస్తాడు. భగవత్తాప్తికి భగవంతుడే ఉపాయమి 


' అందుకే తనకు తోచినవే ధర్మములని భ్రమించిన అర్జునునికి తానే 
క్షాత్తు ధర్మమని - ఇతర ధర్మములను అన్నివిడచి తననే ఆశ్రయించుమని 
కృష్ణుడు చరమోపదేశము చేస్తాడు. 


66 


అరామాయనమా న సక 
శ్రీరామ చంద్రుడు సర్వభూతహితాభిలాషి. ప్రజల సుఖదుఃములే తన 
మఖదుఃఖములుగా ఖావించువాడు. పట్టాభిషేకము చేయదలచిన దశరథునితో 
శ్రీరాముని కల్యాణ గుణాలను వర్ణిస్తూ అయోధ్యాపౌరులు క 
"వ్యసనేషు మనుష్యాణాం భృశంభవతి దుఃఖితః 
ఉత్చ్ఫవేషు చ సర్వేషు. -పితేవ పరితుష్యతి" 
ఎవ్వరికే ఆపద కల్షినా-శ్రీరాముడు అతి దుఃఖితుడౌతాడు. ఎవ్వరికే 
శుభం కల్గినా- కన్నతండ్రివలె మిక్కిలి సంతోషిస్తాడు అని వివరిస్తారు. 
ర్తి విద్వాన్‌ కః-' విద్వాంసుడెవ్వురు? 
బ్రవ్మాది దేవతలు కూడ రజస్త మోగుణములు గల్లి, భ్రమ వహరాతత 
గురి అయ్యేవారే. అందువలన వారందరు అల్ప్చజ్ఞాలే. పరమాత్మ ఒక్కడే 
విద్యాంసుడు, సర్వజ్ఞాడు 
*"యస్పర్వజ్దః సర్వవితో అంటుంది వేదము. 
పరమాత్మ అన్ని విషయాలను, అన్ని (పకారాలుగా తెలిసినవాడు 
భగవంతుడు జ్ఞాన స్వరూపుడు- జ్ఞాన గుణుడుకూడ. ఆయన జ్ఞానము 
సహజమైనది. “స్వాభావికీ జ్ఞాన, బల్‌ 'క్రియాచ అంటుంది శృతి. 
శ్రీరాముడు విద్వాంసుడు వృద్ధోప నసివీ- బ్రావ్మణానాముపానితా అన్నట్టు 
జ్ఞానులను "సేవించడం. ఉపాసించడం ఆయన అనవరత స్వభావము. అయనకు 
వేదవేదాంగములయందు మంత్ర రహస్యములందు పరిపూర్త జ్ఞానం, 


10."ఈ సమర్థశ్చ = సమర్పుడెవ్వురు? పరిపూర్ణమైన సహజమైన సామర్థ్యము 
పరమాత్మకే ఉంటుంది. తన నేంకల్ప మాత్రముననే వివిధ విచిత్ర భువన, 
భవన నిర్మాణము చేయగల్లుతాడు ఆయన. "పో౭కామయతి, "తదైక్తతా 
అని సృష్టికి భగవత్సంకల్పమే కారమణని ఎదము వివరిస్తుంది మం 
కారణములు పరమాత్మే. 


భగవచ్చక్తి 4 అపరిమితమైంది. "పరా౭స్యశక్తిః "అలమివుకంకు అయిప్పుగా- 
మహత్తుకంటు మహత్తుగా మారగల్లిన శక్తిమంతుడు ఛరమాత్మ. 


శ్రీరాముడు సర్వ సమర్థుడు. శస్రాస్ర_ ప్రయోగములోగాని. శాస్త్ర 
కా | 


శ్రీరాయాయనమః 


చర్చలలోగాని, ధర్మానుష్టానంలోగాని ఆయనను మించినవాడెవ్వురులేరు." 
తవవక్తుంకః సమర్థః నీకు, చెప్పదగిన నాకారు లేరంటుంది సీతాదేవి 
ప్రీరామునితో | 


11. కై ప్రయ తప్పుడు ఒకే రకమైన ప్రియన్వరూ 
పుడైవ్వరు? 

ప్రపంచములోని ప్రతి వస్తువు గుణత్రయాత్మకమైనదే ఒక్కొక్క గుణంపైకి 
వచ్చినప్పుడు ఒక వస్తువు కొందరికి ప్రియంగా, రొందరికి 'అప్రియంగా 
అనిపిస్తుంది. అంతేకాదు ఒకే-వస్తువు ఒక వ్యక్తికి ఒక కాలంలో ప్రియంగా 
ఉండి, మరొక కాలంలో అప్రియంగా మారవచ్చు. 

పరమాత్మకేవలము సత్వమయుడు"ఆనందో బ్రహ్మ" అన్నట్లు ఆయన 
ఆనంద మయుడు. అందువలన ఆయనమారే. వాడు కాదు. 

' శ్రీరామ'చంద్రస్వామి- దర్శనము అందరికి ప్రియావవామే. తన ముక్కులు, 
చెవులు కోయించుకొన్న శూర్చణఖదుఃఖములో కోపములోకూడ, రామక్ష్మణులను 
గురించి తెలుపుతూ 

“తరుణౌ, రూప సంపన్నా సుకుమారౌ, మహాబలౌ" అంటుంది. 


తన భర్తను శ్రీరాముడే చంపాడని తెలిసికొని దుఃఖంతో, (కోధముతో 
పరిగెత్తు కొచ్చిన వాలి భార్య తార, శ్రీరాముని చూడగానే... 


"త్వప్రమేయశ్చ... ఉత్తమధార్మికశ్చ 


క్లతజోపమాక్షళొ- శ్రీరామచంద్రానీవు పుండరీక sis: ఉత్త మ 
ధార్మికుడవు అంటుంది. 


12. ఆత్మవాన్‌కః:-ఆత్మ వంతుడెవ్వరు? 


లీలా విభూతి, నిత్య విభూతులలోని నకల ఆత్మలకు స్వామి పరమాత్మే.” 

పతిం విశ్వస్య, ఆత్మేశ్వరగ్‌ "అంటుంది శృతి. ఈ జగత్తుకంతటికి స్వామి 

భగవంతుడు. ఆయన తనకు తానే ఈశ్వరుడు. ' 

దాస భూతాః స్వతస్సర్వే హ్యాత్మానఃపరమాత్మనఃొ పరమాత్మకు 
సర్వాత్మలు సహజంగానే దాస భూతములు. , 

"ఆత్మ" అనగా మనస్సు, ధైర్యము అనే అర్జాలు ఉన్నాయి. ఆత్మ 


శ్రీరామాయనమః 


వంతుడనగా ధైర్యశాలి. ప్రశస్త మనస్కుడు. శ్రీరామ ర స్వర 
ధైర్యశాలి. ప్రశస్త మనస్వి. 


దశరథుడు పిలిపించాడంట పట్టాభి "షేకం కొరకే అనుకొని వచ్చిన- . 
శ్రీరాముడు -తనకు అరణ్య వాసమే విధీంప బడిందని తెలిసికూడ 


"నా౭లక్షయత-రామస్య కించిదాకారమాననే" 
నచైవ రామోజత్ర జగామ వి[క్రియాం" 


శ్రీరాముడు తనముఖములో ఏమాత్రము పసన దుః 
ఖము- విచారము- ఈ వికారాలేవి శ్రీరాముని మనస్సులో చోటుచేసికోలేదు. 


13. జిత క్రోధః: -కోధమును జయించిన వాడెవ్వరు? ఎంత నిగ్రహం 
కలవాడైనా ఎప్పుడో ఒకప్పుడు కోపానికి బానిస కావలసిందే. 


_ 'కామవిష క్రోధ ఏషకొరజోగుణ సముద్ధవః"ఒక వ్యక్తి ఏదైనా 
కోరుకొన్నప్పుడు, అది లభీంచక పోతే క్రోధం కల్లుతుంది- కామము, క్రోధము 

రజోగుణమువలన కలిగేవే పరమాత్మ శుద్ధ సత్వగుణుడు. అందువలన ఆయనను 
రజోగుణము, తజ్జనిత క్రోధము అంటుకోజాలవు కదా. | 


“తనను ధిక్కరించి, ఇంటి నుండి బయటకు వెడలి, ఆవారపానీయములు 
లభించక, రాత్రివరకు తిరిగి తిరిగి విసిగివేసారి ఒక పాడుపడ్డ సత్రములో, 
అవశంగా ' పడిపోయిన కుమారునికి-తన 'ముఖమును కనబడనీయకుండా- 
ఇతరులద్వారా మృష్టాన్న భోజన పానీయములను కల్పించి, వాటిని తనకొడుకు 
అనుభవిస్తుంటే ఆనేందంతో కన్నీరు కార్చే దయామయుడైన కన్న తండ్రివలె, 
పరమాత్మకూడ మనము చేసిన అనేకార్రా.రాపరాధములను సైతము క్షమించి- 
మనను కాపాడుతాడు. 


"ఇరామడమూట్టువారైప్పొలే, ఉళ్లేకిశందు. సత్తెయే 
పిడిత్తు, నోక్కి కొండుపోరుం" అని పైవృత్తాంతమును లోక గురువులు 
భగవంతుని | క్షమాగుణంగా ఒక సూత్రములో మనో హరంగా వర్షిస్తారు. 
శ్రీరామచంద్రుడెప్పుడు క్షమాగుణసంపన్నుడే. Te 
ఆయన అప్పడప్పుడు ప్రదక్శపార్థతు "కోత్త . -పేభిటైవవాడం: 
"కోధమాహరయత్‌ రామకొఅంటాడు వాల్మీకీ. 
: 69 


శ్రీరామాయనమః 


ఒక్క పర్యాయము మాత్రము వానే క్రోధపరవశు తయ్యాడు 
శ్రీరాముడు. "రావణేనకృతం వ్రణం “దృష్టా స్ట ప్రవగ శార్తూలం- కోపన 
వశమేయివాన్‌,” రామ రావణుల యుద్ధం" జరుగుతోంది. "రావణుడెంత 
తీవ్రబాణాలను- ప్రయోగించినా రామచంద్రుడు ఆగ్రహానికి రావడం లేదు. . 


రాముడిని" విడిచి రావణుడు ఆంజనేయుని బాధింపసాగాడు. రాముని 
వహిస్తున్న హనుమ రావణుని బాణాలను సహించాడు. హనుమశరీరము' 
సంపూర్ణంగా రక్త నిక్త మైంది." పూచిన మోదుగు పూవువలె" ఎజ్జిగా ప్రకొశిస్తున్నది. 
ఆదృశ్యాన్ని. చూస్తున్న శ్రీరామునికి కోపమాగలేదు. ఆయన కోపానికి 
వశుడయ్యాడు. "కోపస్య వశమేయివాన్‌.” ఆ ఒక్క క్షణంతప్ప మరెప్పుడు 


శ్రీరాముడు కోపవశుడుకాలేదు. అప్పుడు కూడ తనకొరకు కాదుతన , 


ఆగితులకొరకు కోపవశుడయ్యాడు. 
. 14 ద్యుతి మాన్‌ కః?:-కాంతి మంతుడెవ్వరు? 


. లోకంలో. చీకటి సహజమైనది.. ఆ చీకటిని తొలిగించడానికి సూర్య, 
క్‌ు కాంతి అవసరమౌతుంది. అయితే ఆ సూర్య చంద్రాదులను 
కూడ ప్రకాశింపజేసేది భగవతూాశమే “తస్య భాసాసర్వమిదం విభాతి", శ్రీరాముడు 
సహజ కాంతి మంతుడు- శ్రీరామచంద్రుని రూపసంపదను, సౌకుమార్యాన్ని 
జూచిన బుషలుకూడ విస్మితులయ్యేవారు. ో 


" రూప సంహననం, లక్ష్మీః సౌకుమార్యం ' సువేషతాం 

దదృశుః విస్మితాకారాః-రామస్య వనవాసినః " 

తన తొడపైన సక. శ్రీరామ చంద్రుని స్వప్పకాలీన సౌందర్యానికి 
ముగ్గురాలైన సీతాదేవిసు సుఖసుప్తకొఅని వర్ణించింది. 

15. అనసూయకః(క9ిఅనూయ లేని వాడెవ్వడు 2 

అసూయ ఇతరులలో దోషాన్ని అన్వేషించే దుష్టస్వభా వము, 


పరమాత్మ"అవిబ్ఞాత"-మన దోషముల గురించి తెలియని వోడు. తెలియక | 
పోవడం చేత గొకకాదు : ఇష్టంలేక 
మన స స్వభావము కకాలాతలో త్రికరణాలచేతదోషములు చేయడమే- 
మనదోషమ్మలపట్ల పరమాత్మ ఆగ్రహములేక మనచేత మనకు తెలియకుండా 
ఏవైనా పుణ్యాలు "జరిగాయా అని విచారించి చూస్తాడు. మనకే తెలియకుండా 
చేయబడ్డ పుణ్యాలను అజ్ఞాత సుకృతాలు అంటారు. ఇవి మూడు రకాలు:- 
3 


శ్రోరామాయనమః 


(1) ఆనుషంగిక' సుకృతాలు:-ఒక వస్తువును మనముకొనుక్కోవాలని ఒక 
షాపుకు. వెళ్తాము. ఆషాపు. వెళ్లేదారి దేవాలయం ముందు నుండి ఉంటుంది. 
మనము కావేలసినవస్తువు కొ ర్‌కు ఆషాపుకువెళ్లే- దయామయుడైన పరమాత్మ" 
నీవు దేవాలయం. ముందు నుండి వెళ్లావు. అదే నీపుణ్యము" అంటాడు. 


2. ప్రాసంగిక. సుకృతము:_ మనవాళ్లను పిలువడానికో ఇతరులను హేళన. 
చేయడానికోనారాయణ” అని 


_ అని పిలుస్తాము. మనము" నారాయణ" అని స్మరిస్తే దాని వలన " 
అశేషాఘ. హరమనో ఉద్దేశ్యంతో. - అనుకొని-పిలువము. అయినా మన మెట్లా 
పిలిచినా అదిమనకు పుణ్యాన్నే కలిగిస్తు ౦ది. 


- 3. యాదృచ్చిక సుకృతము: -మనము. ఎక్కడికో ప్రయాణం చేయాలనుకొని 
లగేజి తీసికొని వెళ్ళాము. మనము. వెలరన్‌ శ కొరకు ఎదిరిచూస్తూ-. 
మనలగేజిని జాగ్రత్తగా చూచు కొంటాము.. " 


మనదగ్గరలోనే మరొక ప్రయాణీకుడులగేజితో ఉంటాడు. ఆయనకేదో- 
హు. శౌర్యము. ఏర్పడి". రెండు మూడు నిమిషాలు .తన లగేజిని . 
వదలివెళ్ళాడు. ఆసమయంలో మన ప్రక్కనే ఆయన సామాను ఉన్నందువలన- 
మన. లగేజిని మనం -రక్షించుకోవడంలో- ఆయన లగేజికి కూడ రక్షణ 
. ఏర్పడుతుంది. ఆయన లగేజిని కాస్త చూడుమని మనకు చెప్పిపోలేదు. 
మనం కూడ ఆయన లగేజిని కావాలని ఏ చూడలేదు. అయినా మన సమిపంలో 
ఉన్నందువలన ఆయన. లగేజికి రక్షణ కలిగింది. ఇది కూడే మనము చేసిన 
పుణ్యమని పరమాత్మ లెక్కించి రక్షిస్తాడు. | 


మనకుతెలియకుండానే జరిగిన పుణ్యాలను"అజ్ఞాత సుకృతాలను 


| "లెక్కలోకి తీసికొని మనను కాపాడాలనుకోవడం, మన పాపాలను లెక్కలోకి 
_ తీసికోక పోవడం భగవంతుని అనసూయ గుణమువలననే. 


శ్రీరామ. చంద్రుడు కూడ ఎంత మాత్రము అసూయలేని వాడే. తనకు 
పద్నాలుగేండ్లు. అరణ్య వాస దుఃఖాన్ని కల్లించిన కైకలో శ్రీరాముడు ఏదోషమును 
చూడలేదు. ఇతరు: లెకులడెల్యరు (కు నిందింపకూడని రాముని wi 
అందుకే . 

“నతే2బా మధ్య. మా తాత! గర్హతవ్య కథాచన | 

కైకేయిని ఎప్పుడు కూడ నిందింపకూడదు అంటాడు. 


క్రీరామాయ శన? 
16. కస్య భిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే?:- . 
ఎవ్వరికి కోపమువస్తే యుద్ధంలో దేవతలుసైతము భయపడుతారో? . 


సృష్టిలో సకల చరాచర ప్రపంచము దై దెవ భీతి చేతనే క్రమము తప్పక 
నడుస్తో ౦దీ వాయువు వీచినా, సూర్యుడు ఉయాస్తమయాలు జరిపినా, ఇంద్రుడు 
మూడులోకాలను పాలించినా, చివరకు మృత్యువు పరుగెత్తినా భగవద్భయం 
వేతనబీషాస్మాత్‌ వాతః పవతే....... మృత్యుర్ణావతి ఫంచమళో అని తెలుపుతోంది 
తి 

శ్రీరాముడికి కొంచెము కనులు ఎరువెక్కినాఆయన ముందు నిలిచేధైర్యము 
ుషులకు,. దేవతలకు ఎవ్వరికి లేదు. 


కాకాసురుడు కన్న తల్లి వంటి సీతమ్మ తల్లికి ఆర్థ్రా hes 
పరమ నీచుడు. ఆతల్లి వక్షస్థలాన్ని కాకాసురుడు" చీలుస్తు ౦ట- తన తొడపై 
పడుకొన్న శ్రీరామ చేంద్రస్వామికి నిద్రా భంగము కలుగుతుందేమో అని 
అమె సహించి ఊరుకొంటుంది. ఆమె వక్షస్థలము నుండి స్రవించే రక్త 
ఏందువులు స్వామిపై బడి - హఠాత్తుగా నిద్రనుండి మేలుకొని 


"ర(క్రీడతి సరోషేణ పంచవక్రిణ భోగినా" 


“కోపముతో బుసలు కొట్టుతున్న అము తలలసాగేంద్రునితో 
ఆడుకోవాలనుకొనే తెలివి తక్కువ వాడెవ్వడు ". 


అని ఆగ్రహముతో- ఆయనపై బ్రహ్రాస్టాన్ని ప్రయోగిస్తా డు 
రామచంద్రస్వామి. 

నిజానికి వాడు "సాధారణమైన: కాకికాదు. ఇంద్రుని. సొంత కొడుకు 
పయంతుడు. తన తండి మహేంద్రుడు కదా!తప్పక రక్షిస్తా డనే గర్వముతో | 
తండ్రిని శరణువేడుతాడు ఇంద్రుడాయనను బహిష్కరిస్తాడు. అంతకు. 
ముందేకన్న తల్లి శచీదేవి పరిత్యజిస్తుంది. సత్యలోకాది అనేక లోకాలను 
అనేక. పర్యాయాలు ఆశ్రయించుతాడు. శాపానుగ్రహసమర్థులు. కదా మహర్షులు 
అని వారిని శరణు వేడుతాడు. తాను పక్షిరూపంలో “ఉన్నాడుకదా! అని 
తనరూపాన్నిచూచి రక్షిస్తా యేమో ? అని గంఢ న. మహా పక్షులనాశ్ర 
యిస్తాడు. 


72 


శ్రమ 
*బహ్మా స్వయంభూశ్చతురాననోవా 
రుద్రస్త్రినేత్రః (త్రిపురాంతకోవా 
ఇంద్రోమహేంద్ర స్ఫురనాయకోవా. . 
(తాతుంనశక్తాః యుధి రామ వధ్యం" 


శ్రీరాముడే చంపాలను కొన్నవారిని రక్షించడము |బహ్మ- ప్రశ 
మహేంద్రాదులకు మాత్రము సాధ్యమా? ఎవ్వరు. రక్షించ జాలక వదిలి 
"పెడితే- ఆకాకాసురుడు | 


“త్రీన్‌ లోకాన్‌ స సంపరిక్రమ్య తమేవశరణం గతళ చివరకు ఆధాషుభేంరునే 
శరణువేడాడు. - 


ఈ విధంగా పరమాత్మకు మాత్రమే సాధారణములైన షోడశగుణాలు 
. శ్రీరాము చంద్రునిలోకూడ సంపూర్ణంగా ఉన్నాయని నారదుని వలన గ్రహించిన 
వాల్మీకి శ్రీరాముడు పరమాత్మే అని నిర్ణయించుకొని- ఆరామ చంద్రుడు- 
(ప్రస్తుతము అయోధ్యాధి పతిగా ఉన్నాడ్‌ని- ఆయన శుభనామమే తనను 
తరింప జేసిందని[గ్రహించాడు వాల్మీకి మునీంద్రుడు. 


శ్రీరావాయనమః 


శ్రీ నీతారామ బందో న్వామినో నమః 


1X శ్రీరామాయణ అవళరణము - వాల్మీ కి శాపము 


అవతరణము అంక (క్రిందికి. . దిగడం. రామాయణావతరణమంట 
రామాయణము "పె పై నుండి కిందికి రావడం. రామాయణము దిగిరావడం 
ఏమిటి? 


హిరణ్యగర్భుడు re బ్రహ్మదేవుడు);సకల పురాణకర్త, 
భవిష్యత్‌ ద్రష్ట శ్రీరామావతారమున కంటె ఎంతో ముందే భవిష్యత్తును 
దర్శింపగల “సమర్ధుడైన తా బ్రహ్మలోకంలో శ్రీరామకథను 
_ ప్రవచించాడు. 


"చరితం రఘనాథస్య 
శతకోటి ప్రవిస్తరం 

ఏకైక మక్షరం ప్రోక్తం 
మహా పాతక నాశనం" 


* ఏనాడో శతకోటి ప్రవిస్తరము-ప్రత్యక్షరము (ద్వారామవోపాతక నాశనమును 
కలిగించే రఘనాథుని చరితము హిరణ్య గర్భునిచే (ప్రవచింపబడింది. 
బ్రహ్మలోకానికి వెళ్తగల్లిన ఇంద్రాది దేవతలకు, సనక సనందాది 


"మహర్షులకు ఆ కథ తెలుకు. వారు.తమ తమ లోకాల్లో కూడ శ్రీరామకథను 
ప్రచారేము చేశారు. 


ఉదావారణకు 1.వరుణ లోకంలో శతక సనక సనందాది బుషులు 
చర్చిస్తుండగా, వరుణుని కుమారుడు “హరితుడు'నెమలితో ఆడుకొంటూ, 
తమకథా ప్రసంగమునకు అడ్డు కలిగించినందువలననే హరితుడు "భూలోకంలో _ 
వ్యాధుడై, చివరకు శాపవిముక్తుడై వాల్మీకి అవుతుడాడని" ఆమహార్తులు 
శాపముశాపసవరణలను అవ్వడం సుప ప్రసిద్ధ విషయమే కదా! 


2. అలాగే "దశరథునికి సంతానం లేక, బుపష్యశృంగుని సహాయంతో 
పుత్రకామేష్టిని జరిపి, పుత్రులను పొందుతాడనే"విషయాన్ని బుషుల గోష్టిలో 
సనత్కుమౌరుడు ప్రసావించగా, తాను విన్నానని దశరథునికి స్వయంగా 

సుమంత్రుడు వివరించడం కూడ ప్రసిద్ధమే కదా! 
క. 


శ్రీరామాయునమః 


' అలాగే దేవతాలోకాల్లో బుషుల సంఘాలలో రామావతారమునకు ముందే 
రామకథ ప్రచలితమయింది. 


స్వర్వాహిని అయిన గంగానదిని భూమండలముపై భగీరథుడు దింపినట్టు 
దేవతాలోకాల్లో ప్రసిద్ధమైన రామకథా గంగను 'అక్షరబద్ధంగా అవనీ తలం పె పెకి 
అవతరింపజేసిన కవీభగీరథుడు వాల్మీకి. 


వాల్మీకి ముని-నారదమహాముని ద్వారా రామకథను విని తన సంశయ, 
విపర్యయములను తొలిగించుకొని, (బ్రహ్మానందము తన. మనస్సులో 
పరిపూర్ణంకాగా, నిష ష్యసమేతంగా-తత్కాల స్నానం కొరకు తమసానదికి వెళ్లాడు. 
తమసానది జాహ్నవీ నదికి ఉపనది. స్నానానికి వెళ్ళిన వాడు వెంటనే 
స్నానము చేసి తిరిగి వస్తే ఇంతకథ జరిగేది కాదు. రామాయణావతరణం 
సంభవించేది కాదు. మన € అదృష్టవశాత్తు...దై .దైవనిర్ణయం మరొక రకంగా ఉంది. 
దైవ[పేరణ వలన వాల్మీకిని ఆవన సౌందర్యమ్‌ ఆకర్షించింది. కొంతసేపు 
వనవిహారంతో కాలక్షేపం చేద్దామనిపించింది. వాల్మీకికి వన వాతావరణం 
ఎంతో. ఆహ్లాదకరంగా ఉంది. పిల్ల తెమ్మరలు చల్ల చల్లగా మెల్ల మెల్లగా 
వీస్తున్నాయి. పక్షులు తమ జంటిలతో కూడి ఆనీందర౦ితో కిలకీలారావం 
. చేస్తున్నాయి. నారొదోపదోశంతో. వాల్మీకీ మ స.స్స్ఫు లోపలి 
బ్రవ్మోనందమునకుబయటి వన వాతావరణానందము తోడైంది. ఆ సంతోషమయ ' 
వాతావరణములో వాల్మీకి తన సంశయ, విపర్యయములకు నారదోపదిష్ట 
రామకథా విషయాలతో సమాధానాలు న న. 

వాల్మీకి ' శారీరకంగా బాహ్యప్ర ప్రపంచ (వన)విహారము చేస్తున్నాడు. 
మనస్సులో ఆంతర ప్రపంచ విహారం చేస్తు సత్యా త; అదొక తన్మయావస్థ- 
సమాధి దశఅతీతధ్యాన స్థి సితి. 

వాల్మీకి బాహ్యాభ్యంతరాలలో పవిత్రత,-ప్రశాంతత పూర్తిగా 
 చోటుచేసికొన్నాయి. తన కథావిష్కరణకు ఇదే తగిన సమయము అని 
తలచాడు శ్రీరామపరమాత్మ. 


వేదము కూడ ఎటువంటి స్థితిలో = సలం ఉత్తమాచార్యుడు 
ఉపదేశం చేయాలో" వివరించింది. : : 


"తస సెస విద్వాన్‌ ఉపసన్నాయ, సమ్యక్‌ ప్రశాంత చిత్తాయ ప్రోవాచతాం 
తత్వతో బ్రవ్మవిద్యాం!. 
75 


శ్రీరామాయనమః ' 


ప్రశాంత. చిత్తుడై తనను సమీపించిన wu కకం 
బ్రహ్మవిద్యోపదేశం చేయాలి. 


అటువంటి ధ్యానావన్గలో-తన్మయావస్థలో బ్రవ్మానందభరితుడైన వాల్మీకికి 
దైవికంగా హఠాత్తుగా ధ్యానభంగమెర్చడింది. ఆకస్మాత్తుగా . ఆయనలో 
కలవరమేర్చడింది. అతన మానస సరోవరం అల్లకల్లోలమైంది. 


ఆ(హాంత వనపరిసరాలలో అనుకోకుండా ఒక క్రూరవ్యాధుడు తన 
నిశిత నారాచముతో అక్కడ ఒకచెట్టు పై ఆనందంతో దాంపత్య మధువును 
(గోలుతూ బయటి ప్రపంచాన్ని పూర్తిగా విస్మరించిన ఒక క్రౌొంచమిధునంలోని 
మగపక్షిని కర్కశంగా నేలగూల్చాడు. రక్త సిక్తమైన శరీరముతో-తెగిన రెక్కలతో 
భరింపరాని బాధతో విలవిలలాడుతూ. మగ పక్షి మరణించింది. ఆడపక్షి 
ఆభయంకర సంఘటనకు భరింపలేకమగపక్షి శరీరం చుట్టూతిరుగుతూ- న కసంతప్త 
మనంతో దయనీయంగా ఆక్రందనము చేస్తుంది. 


తనమనస్సులోని బ్రహ్మానందమునకు - ఆ పక్షుల మిధునానందానికి 
హఠాత్తుగా భంగము కలిగించిన కఠిన వ్యాధుడు వాల్మీకి కనులముందు 
నిలిచాడు. 


అప్పుడు వాల్మీకి ఒక వ్యకి కాదు. సంపూర్ణ విశ్వంతో కొదాత్మ్యము 
చెందిన ఒక సన్మనుష్యుడు, వాల్మీకి తన మనస్థితీని కూడ అన్యాప దేశంగా 
వర్ణించాడు. “భరద్వాజా!ఈతమ సానదిలోని అకర్ణమ తీర్జాన్నిచూడు, ప్రసన్నమై 
రమణీయమైన జలంతో' ఈ తీర్థము సన్మనుష్యుని మనుస్సు వలె పవిత్రంగా 
ఉందికదా “అంటాడు. 


"సర్వగత్వా దనంతస్య-సఏవాహమవస్థితః 
మత్తస్సర్వ మహం సర్వం-మయి సర్వం 'సనాతనే" 
ప్రపంచంలోని సకల వస్తువులు తానే అయిన ప్రహ్లాదుని మనస్థితిని 
ఆవహించుకొన్నాడు వాల్మీకి. 
ఈ జగత్తులోని అణువణువులోని సుఖదుఃఖాలు తనవిగానే 
గోచరిను స్తున్నాయి ఆమహానుభావునికి. 
ఆ పక్షి మిధునము యొక్క బాధ వాల్మీకికి స్వంతమే అయింది. ఆ 


బాధ దుర్భరమైంది. ఆయనకు వ్యాధునిపై ఆగ్రహము కట్టలు త్రెంచుకొని 
పై బడింది.. 


అ్రీరావాడునమః 


_ అటువంటి సమయములో ఆయన. ప్రశాంత చిత్తము,. హఠాత్తుగా 
అల్లకల్లోలం అయింది. అనుకోకుండా ఆయన నోటినుండి వ్యాధుని విషయంలో 
శాపొక్తి వెలువడింది. ఆయన శో కము నుండి స్‌ శ్లోకము నెడలింది. ఆయన, 
శోకళ్టోక రుడు, న్టోకశో కుడయ్యాడు. ఆయన శోకం నుండి బయలువెడలిన స్టో కము 
విశ్వశ్రేయస్కరమైన శ్రీమద్రామాయణ మవోకావ్యానికి నాంది (ఆరంభం) అయంది. 
ఆయన శ్లోకము -సమస్తలోకాలకు శాశ్వతంగా శోకమును తొలిగించే సాధనమైనది. 


"మానిషాద! ప్రతిష్టాత్వ[మగమః శాశ్వతీస్సమాః 
యత్రాంచ మిథునాదేకం-అవధీః కామ మోహితమ్‌" 


ఓరీ!నిషాదుడా!(వ్యాధుడా) -నీవు క్రౌంచ మిధునములో మగ పక్షిని 
క్రూరుడవై అన్యాయంగా చంపావు. అందువలన నీవు (శాశ్వతీ సమాః 
మాగమ9ిఎక్కువ కాలము జీవింపకుందువు గాక!అని శపించాడు వాల్మీకి ఆ 
వ్యాధుని. 
. వాల్మీకికి వెంటనే ఆశ్చర్యము, బాధ కలిగాయి. తానేమిటి?వ్యాధుని 
శపించడమేమిటి?తాను బహుకాలము రామ నామాను సంధానముతో శోక 
మోహములకు అతీతమైన స్థితికి చేరుకున్నాడే?ఇప్పుడీవిధంగా (కోధపరవశుడు 
కావడమేమీటి?శపించడ మేమిటి? తాను ఇంతకాలము చేసిన తపస్సు 
బూడిదలోపోసిన పన్నీరేనా?తమసానదీ ప్రాంతము తనలో తృమోగుణమునే 
(ప్రమోద మోహాలనే కల్పించిందా!ఇలా సాగాయి ఆయన ఆలోచనలు. 


వాల్మీకికి ఆశ్చర్యాన్ని కలిగించే మరొక సంఘటన వెంటనే అక్కడ 
జరిగింది.” తాను అంతవరకు చూస్తున్న చనిపోయిన మగపక్షి దాని చుట్టు 
హృదయ విదారకంగా విలపిస్తూ తిరుగుతున్న ఆడపక్షి, మగపక్షిని నేల 
కూల్చిన వ్యాధుడు తాను శపించిన మరుక్షణమే అదృశ్యం కావడం జరిగింది. 
తాను శపించాలనేనా ఆదృశ్యము తనకు కనపడింది.?వాల్మీకికి అయోమయం 
కలిగింది. 


అయితే ఇక్కడ మరొక విషయము ముఖ్యమైనది. ఈ సంఘటన జరిగే 
సమయానికే శ్రీరాముడు చాకలి వాని నిందాకారణంగా సీతా దేవిని 
పరిత్యజించాడు. సీతాదేవి వాల్మీకి ఆశ్రమానికి చేరుకొంది. శ్రీరామచంద్రస్వామి - 
విరహము సీతాదేవిని అనుక్షణము కృంగదీస్తుంది. ఆమె దుఃఖము వాల్మీకికి. 
కూడ దుర్భరమైంది. 


77 


= శ్రిరావాడునమః - po పా న క 


. అపరిమితమైన సీతాదేవి దుఃఖము వాల్మీకి హృదయం నిండా 
వ్యాపించింది. అటువంటి దుస్సవా దుఃఖముతో. దుర్భలమైన వాల్మీకి వృాదయాన్ని 
క్రొంచవధ మరింత కృంగదీసింది. అందుకే అంతకాలము దాకా అలవర్చుకొన్న 
మనోనిగ్రహము పనికి రాకుండా పోయింది. ఆయన నోటి నుండి ఆప్రయత్నంగా 
శాప వాక్కులు వెలువడ్డాయి... 
ఆయన తన శాప వాక్కులను పునశ్చరణ చేసికొన్నాడు. ఆశ్చర్యము!అవి 
వచనాలు కావు. అదొక శ్లోకము అప్పటి వరకు సాహితీ ప్రపంచములో 
వచనమే తప్ప-శ్లోక సృష్టి జరుగనే లేదు. ఇదే మొదటి శ్లోకము. వాల్మీకి తన 
కాన్ని నెమరు 'వేసి కొన్నాడు. అందులో నాలుగు పాదాలున్నాయి. ఒక్కొక్క 
రణములో ఎనమిది అక్షరాలున్నాయి. అనుష్తు ష్టప్‌ ఛందస్సులో సాగింది 
వ 


ఆపాదములను అనుసంధిస్తుంటు వీణను మాటినప్పటిలయ వినిపిస్తుంది. 
"తంత్రీలయ సమన్వితం"ఒక అవ్యక్త మాధుర్యము అనుభూతిలోకి వస్తుంది. 


మానిషాద. చరణంలో " "మకు"త్వమగమళొలోని 'మ”కు 
"యత్రాంచాలోని "'యకు -"అవధీకొలోని "అకు యతి ఏర్పడింది. 
తన శోకము నుండి ఇంతటి అద్బుత శ్లోకమెలా. ఏర్పడీంది? 


వాల్మీకి విస్మితుడయ్యాడు. ఆబాధ, ఆశ్చర్యాలతోనే తమసా నదిలో 
స్నానం చేసి, శిష్యసమేతుడై,. ఆ శ్లోకాన్ని పునశ్చరణ చేసుకొంటూ, తన 
| ఆశ్రమానికి చేరుకొన్నాడు. 


1౫ శ్రీరామాయణావతరణము -॥ "మానిషాద" అర్థ పరిశీలనము : - 


తమసానదీ స్నానానంతరము వాల్మీకి శిష్యసమేతంగా ఆశ్రమానికి చేరుకొని, 
తత్కాల సంధ్యావందనము పూర్తిగావించుకొని తన శాపోక్తి శోకాన్ని మాటి 
మాటికి విష ష్యసమేతంగా నెమరు వేసికొంటూ ఆశ్చర్యచకితుడయ్యోడు. 


oy 


అప్పుడు అక్కడికి అనుకోకుండా బ్రహ్మదేవుడు ఏతెంచాడు... 
బహ్మోగమనము వలన వాల్మీకికి మరింత సంభ్రమము కలిగింది. లేచి, 
ఎదుదేగి, బ్రవ్మాకు స్వాగతం పలికాడు వాల్మీకి మునీంద్రుడు. ఆసన మర్యాదలను 
కల్పించి, కుశల ప్రశ్నలు కావించాడు. ఆయనతో: తన శాపక్టోకాన్ని, తన 
అయోమయాన్ని (ప్రస్తావించాడు. 


78 


శ్రీరామాయనమః 


బ్రహ్మదేవుడు వాల్మీకి మర్యాదకు సంతోష భరితుడయ్యాడు. వాల్మీకి 
నోటి నుండి శాపోక్తి వెలువడడం దైవనిర్ణయమని తెలిపాడు. సరస్వతే స్వయంగా 
వాల్మీకి నాలుకపై పై నర్తించి, ఆశోకాన్సి. వెలువరించిందని తెలిపాడు. 


'ఆగాపోక్తి 'అమంగళ కరం కాదని, ట్రహ్మ వాల్మీకికి తెలిపాడు. ఆశ్టోకము 
జగత్క గ(ల్యాణ కరమైన రామాయణ మహాక్తావ్యానికి ఆరంభమని వివరించాడు. 
తన కృపవలన రామ 'కథ అంతా వాల్మీకికి కనుల ముందు నిలుస్తుందని, 
"సర్వంతే విదితం భవతి"-వాల్నీకికి తెలియని శ్రీరామ కథా రహస్యమే ఉండదని, 
వాల్మీకి రచనలో ఒక్కమాట కూడ అసత్యము కాదని, "నతేవాగనృతా కావ్యే 
కాచిదత్ర భవిష్యతి" అనివరమిచ్చి బ్రహ్మ అంతర్జానం చెందాడు. 


(బ్రహ్మవర ప్రసాదము వలన వాల్మీకి ధ్యానావస్థను పొందాడు. 
: ఆధ్యానములో ఆయనకు రామకథ అంతా అవగతము కాసాగింది. అత్యంత 
. రహస్యములు రూడ ఆయనకు అనుభూతిలోకి రాసాగాయి. 


వాల్మీకికి తన 'ముఖం నుండి వెలువడిన "మానిషాద"శ్లోకార్థము, దాని 
పరమార్థము స్పష్టంగా సంపూర్ణంగా గోచరించింది. అక్టోకార్థములను మనము 
కూడ యథాశక్తి “అనుభవిద్దామీ? 


4.నిషాద ఓరీ వ్యాధుడా! క్రౌంచ పక్షుల జంట నుండి కామమోహితమైన 
మొగపక్షిని చంపావు. కనుక ఎక్కువ కాలము జీవింపక వెంటనే నశించిపో. | 


2.మానిషాద!(మయాసహ . నిషీదతీతి)!ఓ శ్రీనివాస!కామమోహితమైన, 
(పాపిష్టమైనుమగపక్షిని చంపి లోక కల్యాణం కావించావు. కాబట్టి నీవు చిరకాలము 
ఈ భూమండలములో వర్ణిల్లుదువు గాక!నీ కీర్తి ప్రతిష్టలు జగమంతా శాశ్వతంగా 
నిలుచుగాక! 


3.శ్రీరామా!నీవు హం రావణుల జంటలో-కామమోహితుడై-అనేక 
స్త్రీలను చెరపట్టి లోకకంటకుడైన రావణుని చంపి మనలన కావిస్తావు. 
అందువలన చిరకాలము వర్ణిల్లు. 


 4హే bese వాలి మిధునములో -కామపరవతడై బిడ్డలాంటి 
రుమను చేపట్టిన మవాబలశాలి, దుర్దనుడయిన వాలిని ఒకే జూణంలో నేల 
కూలుస్తావే. అందువలన నీ కీర్తి చంద్రికలు నిరంతరం జాజ్వల్య మానంగా 
వెలుగు గాక! 


79 


శ్రీరామాయనయః 


5.హే శ్రీరామచంద్రా! క్రొంచివలె నీ విరహంతో అతిగా కృశించే నీ 
సీతాదేవి పట్ల కామవశుడై, ఆమెను నీనుండి దూరము చేసి నీకే ఆరా ా పరాధము 
కావించి, క్రొంచము వలె కుటిలగనునము కలిగిన లోక విద్రావణుడైన 
రావణుని వధిస్తావే. నీ కీర్తి న. రామాయణములోని ఏడుకాండలలో 
(అలింంగ్యా వ్య పించు గాక! | 


1.బాలకాండలో: -నీ అవతారము, విశ్వామిత్ర యాగ సంరక్షణ, 
సీతాకల్యాణము, పరశు రామ విజయం ద్వారా. 
2.అయోధ్య హాం నీ కల్యాణో గుణ వర్ణనము, వ్ర 
పితృవాక్యపాలనముల ద్వారా 
3. అరణ్యకాండలో: -శూర్చుణఖా పరాభవము, మునులకు అభయవ్రదానము. 
రాక్షస వధల ద్వారా 
4.కిష్కింధ కాండలో:-వాలివధ, సుగ్రీవ పట్టాభి షేకముల ద్యారా 
5.సుందరకాండలో:-హనుమదౌత్యము, సీతా సమాచారము, కాకాసుర 
సంరక్షణము ద్వారా | 
6.యుద్ధకాండలో:-సమూల రావణ సంహారము డ్వారా 
7.ఉత్తర కాండలో:-మోక్షప్రస్తావన ద్వారా 
నీక్తీర్తి చంద్రికలు సకల జనుల మనములకు ఆహ్హాదకరములగు కాగ! 
6. హేశ్రీవల్టభా! శ్రాంచమిధునమువలె, ప్రకృతి పురుషద్వయములో 
మలినమైన ప్రకృతి పట్ట కామమోహితుడైన పురుషుని (అవథీఖవేరు చేసి_నీ 


' శాశ్వతా నందస్తానములో చేర్చుకొంటావే. . నీవు శాశ్వత ప్రతిష్టను పొందుదువు 
గార! 

7.ఓశ్రీరామా!దశముఖములనే. దశేంద్రియములు, మనస్సనే రావణుడు 
నివసించే లంక అనే శరీరము నుండి సీత అనే జీవాత్మను చెరవిడిపించి ' 
హనుమ అనే ఆచార్యుని పురుషకారంతో అయోధ్య అనే నీ స్తానానికి తిరిగి 
తెచ్చుకొంటావే!నీకు శాశ్వత ప్రతిష్టకలుగు గాక! 
. 8&ఓ శ్రియుపతీ!అకారవాచ్యుడవైన నీవు, “మ"కారముచే తెలుపబడే . 
కామ మోహితుడైన జీవుని నియంత్రించి, "అవధీశొనీ స్థానములో చేర్చుకొంటావే. 

80. 


అ్రీరాయాయనమః వ. నాన EN - 
. అందువలన *"ఉఊనీవే -చిరకాల' కీర్తి ప్రతిష్టను పొందుదువు గాక!నీవే మాకు 

స్ట -ఉపాయమగుదువు గాక!ఈ విధంగా "మానిషాదళ్లోకార్థము అజ వార్గాన్ని. 

వివరిస్తుంది. = 

-.. 9ఓశ్రీరామా!శంఖుకర్ణ . "దంపతులలో, వంచకుడై పరహింసాపరుడై 

కామమోహాతుడైన, శంఖుకర్ణ 'రాక్షసుని వధ సావిరధిలిలి. కనుక నీవు చిరకాలము 

వద్ధిల్దుదువు గాక! 


.. 10.నిషాద(నితరాంసాదయతి) క్రూరుడవైన రావణా! క్రొంచమిధునమువంటి. 
సీతారాముల జంటలో సీతా ప్రియవల్లభుడైన శ్రీరాముని నుండి సీతాదేవిని. 
వేరు జేసితివి!కాబట్టి (మా ప్రతిషాంత్వమగేమళినీవు చిరకాలము జీవింపకుందువు 
గాక (కతక వ్యాఖ్య 


వాల్మీకి బుషి కనుక -శ్రాంతదర్శి గనుక అతనికి నిషాదునిలో రావణుడు 
కూడ కనుపించాడని కతక వ్యాఖ్య ఏర్పడింది. 


ఈ. విధంగా వాల్మీకి వదనారవింద వినిర్గతమైన "మానిషాద క్లో 
కార్థమకరందము అత్యంత మధురమై, అనంతార్హ ( ప్రదమ, “అక్షర రస నిష్యందమై 
అత్యుత్త మైనది. అందులోనుండి నా అల్పమైన ౩ మేధాపాత్ర 2 ట్య. యథాశక్తి 
రామ "కథా సుధను అందించడానికి ప్రయత్నించాన ను. 


సాహితీ బగత్తులో వాల్మీకి వంటి నుదొక కవి పుట్టనే వేదంటి, 
"మానిషాద"వంటి శ్లోకమే ఆవిర్భవించ లేదంటే, అతిశం మోక్తి “ఇసుమంతైనా 
"లేదని రసజ్ఞాలైన సాహితీ వేత్త అందరు ఏక. కంఠంతో చాటుతారు. 


రామాయణ స్వర్గ్ణంగను భూమిపైకి అవతరింపజేసిన మాటు 
వాల్మీకి. 

భూమండలంలోకి, "మానిషాద'"ళ్టోకం వారా సరస్వతీ కన్యను ఛందో 
బద్దంగా సృష్టించిన కవిబ్రహ్మ వాల్మీకి, 

లోకాలను పావనం చేస్తూ. అసంఖ్యాక భక్తహృదయకేదారము లను' 
భక్షిఫలవంతంగా విస్తూ-రామసాగర సంగమం చెందే రామాయణ మహానది 
జన్మకు కారణమైన కవి పర్వతము వాల్మీకి. కవితా శాఖను అధిరోహించి, 
_ = మధురార్థ ప్రదములై అక్షర రసమును వెలువరించే "రామ, రామిఅనే 

| మధురాక్షేరముల ద్వారా “రామకథాసుధను'వెలువరించిన అద్భుత కవితా 

కోకిల వాల్మీకి. 


శురామాయినయః 


"మధురం" "మ" కల్గిన "రొ2క్షరం" "రా"అనే అక్షరము నిజంగా మధువే. 
'కవితా వన 'విహారులకు గంభీరమై, ముక్తి ప్రదమైన "రామినాదము 


. ద్వారా జీవాత్మ, పరమాత్మల గాథలను ఉద్దోషించిన ముని సింహము వాల్మీకి. 


ఆకవీం|ద్రునికి మనసారా ప్రణమిల్లి. సీతారామచంద్రుల అద్వితీయ 
మిధున పాదారవిందమేలకు మోకరిల్లి, "పలికించెడు వాడు శ్రీరామభద్రుడే"అనే 
దృఢాధ్యవసాయముతో అస్మదాచార్య వర్గానికి దాసో౭హములు సమర్పించి, 
రామకథలోని రహస్య వోోష సుధను పామరజనులకు సైతము అందించాలనే 


'వవిత లక్ష్యంతో. శ్రీరామాయణ మవ 'ప్రస్థానములో ముందడుగు వేస్తున్నాను.! 


82 


శ్రీరామాయనమః ౫. 


X అయో థొ పురము 
కోసల దేశానికి అయోధ్యరాజధాని. సరయూ (గోగ్రానది రమార్యాపంని 
కోసలదేశము మొత్తా కాన్ని పరివేష్టించి (ప్రవహిస్తుంది. 


ఈ అయోధ్యానగర నిర్మాత స్వయంగా వైవస్వత మనువే. ఈనగరం 
12యోజనాల (144 గగుపొడువు, మూడు యోజనాల ప 
విస్తరించి ఉంది. 


' అయోధ్యలో అనేక పొల వీధులుండేవి. పెద్ద పెద్దకవాటాలు, తోరణాలతో" ' 
ఎప్పుడు విరాజిల్దుతుండేవి. ఈ నగరంలో రోడ్డకు రెండువైపులా చెట్టు పచ్చని 
నీడనిస్తుండేవి. 


అనేక ves ధాన్యాగారాలు, అంగడులు నగర శ్రీ శోభలను 
'పెంచేవిగా నుండేవి. లెక్కకు మిక్కిలి or తురంగాలు, ఒంటెలు 
అయోధ్య. సంపదను తెలుపుచుండేవి. | 


నగరము: చుట్టు = పెద్ద పెద్ద దుర్తాలుండేవి.. అనేక శతసహస్ర 
శతఘ్నులుండేవి. వీటికో "యోద్ధుమశ్యా' అన్నట్టు అయోధ్య శతృదుర్ని రీక్యంగా 
ఉండేది. 


నగరము చుట్టు ఆమోద్యానాలుండేవి. ఎత్తైన అనేక ప్రసారాలు ధవళ. 
కాంతులీనుతూ ' ఉండేవి: 


ఆనగరములో. సామంత రాజ సంఘాలు, వర్తక —_ సమాజాలు 
ఉండేవి. 


చిత్రకారులు, శిల్పకలాభిబ్ఞాలు, వ్రరనర్తకిమణులు అసంఖ్యాకంగా 
ఉండేవారు. | 


ధాన్య రాశులు, చెరుకు రసము, ఇతర పానీయములు అపరిమితంగా 
ఉండేవి. ఎల్లవేళలలో నగరమంతటా విణాగానము, దుందుభినిస్వనము, 
మృదంగ వాద్యేముల శబ్దాలు చెవులకింపుగా వినబడేవి. . 


ఆనగరంలో' వేద వేదాంగ పారగులు అనేక సంఖ్యలో ఉండేవారు. 
శబ్దవేధి విద్యావిశారదులైన ధానుష్కులు అధిక సంఖ్యలో. నుండేవారు. అతిరథ 
మహారథులు కలగ నుండేవారు. | 

83 


అ్రీరామూాడునమః. 


ఆపురమును రాజధానిగా చేసికొని కోసలదేశాన్సి దశరథ చక్రవర్తి 
పాలిస్తుండేవాడు. ఆయన వేదవేత్త, దీర్ణదర్శి, మహాతేజస్వి, ప్రజాప్రియుడు, 
ఆయన స్వయంగానే కాదు.. తయన | ప్రజలందరు క తాలు 
పూర్ణంగా. సాధించేవారు. 


ఆకాలంలో (పజలందరు సంతుష్టులు, ధర్మ పరాయణులు, 
బహువిషయజ్ఞాలు, ఉదారులు, _సత్యవాదులు 


పశుసంవదలేని వారు, ధనధాన్య హీనులు, లుబ్బులు, అసంపూర్ణ కాములు 
జు దొరికే పారుకారు. 


అందరు కుండలాలను, కిరీటాలను, పూలమాలలను, నుగంధ ద్రవ్యాలను, 
అనులేపాలను ధరించేవారు. 


మృష్టాన్న భోజనములేని వారు, దాతలు కానివారు లేనే లేరు. 


'అందరు తమ తమ విహిత కర్మలలో ఆరితేరిన వారు. అసత్యకాములు, 
అసత్యవోదులు, నాస్తికులు, దీనులు, బాధితులు డబ్బును పాతర పెట్టుకొనే 
వారు మచ్చుకైనా లేకుండిరి. అందరు" దీర్హాయుష్కులే. ధర్మపరాయణులే. 

సత్యవాక్య పరిపాలకులే. 


ఇటువంటి ధన ధాన్య సంపన్నమైన, తేజస్సంపన్న మయిన ప్రజాకోటి 
విలసితమైన కోసల మహాదేశాన్ని అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసికొని 
స్వర్గాన్ని “పాలించే మహేంద్రుని వలె మవావైభవముతో పాలింఛాడు దశరథుడు 
మవాోత్ముడైన దశరథ మవోరాజుకు ఎనమండుగురు అమాత్యులుండిరి వారందరు 
' బుజువర్తనులు, కీర్తి మంతులు, రాజకార్య నిరతులు. 


ధృష్టి జయంతుడు, విజయుడు, సిద్దార్థుడు. అర్థసాధకుడు, అశోకుడు, 
మంత్రపామ్‌డు, స్‌ అనే ఎనమండుగురు అయన మంత్రులుగా 
ఉండిరి. న్‌ 


లౌకిక కార్యములకు సంబంధించి, అష్టసచివులే కాక, ఆయనను ధర్మ 3 
మార్గంలో నడిపించడానికి వశిష్టుడు, వామదేవుడు అనే మహర్షులిద్దరు 


; రాజగురువులుగా ఉండిరి. 
జ అష్టస సచివులు, రాజ గురువులే కాక అనేక మంది మంత్రాంగ నిపుణులైన 


మంత్రులు సలహాదారులుగా ఉండిరి. వీరందరు విద్యావంతులు, వినయశీలురు, 


జితేంద్రియులు, పరస్పర. ఆదరణీయులుగా ఉండిరి. 


అ్రరామాయనమః RE 
వీరు కోపంలో కూడ, డబ్బు విషయంలో కూడ అబద్ధమాడే వారు 
కారు. దేశంలోని సమస్త వ్యవహారాలు వీరికి కరతలామలకాలు హరు నాలుగు 
విద్యలయందు ఆరితేరిన వారు. 
x .అన్వీక్షకి (తర్కము) 2 త్రయి (వేదము) 3. వార్త (వ్యవహారము 4. దండనీతి 
ధర్మము తప్పిన స్వపుత్రులనైనా వారు విక్షించేవారు. శత్రువులనైనా 
_ అన్యాయంగా శిక్షించేవారు కారు. కోళాన్ని ధర్మబద్ధంగానే. పూరించేవారు. 


“సచివులలోనే కాదు సాధారణ జనులలో కూడ అసత్య వాదులు లేరు, 
దుష్టులు లేరు, పరదారరతులు లేరు. నా 


దశరథుని. అమాత్యులు సంధివిగ్రహాలను ' సాధించడంలో సమర్ధులు, 
మంత్రాంగ' నిపుణులు, సూక్ష్మబుద్ధి వగొరదులు. నీతిశాస విశషబులు. దేశ 
: గన | ఈ బా 
దేశాలలో వారి కీర్తి వ్యాపించింది. 


మ 
Me 


ర్‌ 


శ్రీరామాయనమః 


: మన మనస్సే అయోధ్య “యోద్దమక్యూ అయోధ్యా"అయోధ్యను శత్రువులు | 
ఆక్రమింపజాలరు మన మనస్సును “మనం కూడ సులభంగా గెలువరాదు. 
me పది ఇంద్రియాలనే గుజ్లాలచే నడిపింపబడే మనస్సు అనే రథం కల 
.....దశరథులము మనమే. దశరథునీ ప స్త్రీలు ముగ్గురు. కౌసల్య సుమిత్ర, కైకేయిలు. 
1 మనలోని మూడు గుణాలే ఆ ముగ్గురు రాణులు. 


1. "సత్వాత్సం ౭ జాయతే జ్ఞానం" జ్ఞాన స్వరూపుడైన శ్రీరాముని కన్న 
కౌసల్యే సత్వగుణము 'శసయోర్న బేదః *అనుటచే' సాత్విక కర్మ కౌశల్యమే 
' ఆమె. 2. సుమిత్రే రజోగుణము, సాధారణరజో గుణమైతే సత్వ, తమస్సులకు 
సమానంగా మిత్రంగా ఉంటుంది. కాని ఇక్కడ రజోగుణ రూపమైన సుమిత్ర 
కేవలము కౌసల్యనే ఆశ్రయించింది. ఆమెను ఎల్లప్పుడు వదిలి ఉండలేదు. 
: కౌసల్యతో పాటు, తాను కూడ కైకేయిని ద్వేషించింది. ఒక్క కౌసల్యకే 
మిత్రురాలయినందు వలన ఆమె సుమిత్ర. 3."తమస స్త్వజ్ఞానజం విద్ధి. మోహనం 
జ సర్వదేహినామ్‌"తమస్పు అజ్ఞానం వలన కలిగి సకల 'ప్రాణులను 
'“మోహీంపజేన్తుంది. దశరథుని వ్యామౌవా పాశంలో బంధించిన కైక తమోగుణానికి 
"ప్రతీక. "ఈఏికొభోగమును మాత్రమే కోరేదికైక. అర్ధ కామములకు ప్రతినిధి 
"ఆమె "ద్వేష్యోభవత్యర్థ పరోహిలోకే"అందుకే ఆమె మన అందరినిందలకు 
= గరి అయింది . 


మనము సాధారణ మనస్థితి నుండి పైకి లేచి, దశేంద్రియాలను 
మనస్సుతో జయించి ఎదిగి విశిష్ట అయ్లోధ్యస్తాయిని చేరుకోవాలి. మనము 
.చేరవలసింది. “దేవానాం పూరయాధ్యా" పరమ పదమే. సాధారణ దశరథ 
స్థాయినుండి, విశేష .దశరథస్థాయినందు కోవాలి. "దశిఅంకేు * పక్షి, "రథుడు" 
ఆంటే. "వాహనము"కలవాడీ-గరుడవాహనుడే దశరథుడు. ఆయన ముగ్గురు 
మహిషలు మనకు ఆరాధనీయులే. శుద్ద సత్వగుణులే శ్రీదేవి పురుషకార 
స్వరూపిలకి-ఆమె మనను పరమాత్మను ఆశ్రయించుమని ఆహ్వానిస్తు ం౦ది. మన " 
డోషములను సహింపజేసేది భూదేవి. మనను తక్షణమే కంత భగవంతుని , 
త్వర పెస్పే 'స్నేహమయి నీళాదేవి. 


ఇతిశం. 


“86... 


శీరామాయనమః 
. శ్రీమతోరామానుబాయననుః 
Ey శ్రీరామబలధవరమాళ్ము నో నమః | 
Xl. బుష్యశృంగుడు 


సూర్యవంశ సంజాతులైన మహారాజులు వంశపారంపర్యంగా అయోధ్యా 
నగరాన్ని రాజధానిగా. చేసికొని ఈ భూమండలాన్ని పాలించారు. 
. ఇక్ష్వాకు వంశసంభవుడైన దశరథ నృపాలుడు అప్పటి కోసలదేశాన్ని . 
పాలిస్తున్నాడు. అప్పటివరకు నిరంతరాయంగా వస్తున్న ఆవంశానికి 
వ వారుసుడులేడు. ఆవిచారమే దశరథుని నిరంతరము దహిస్తుంది. సకల 
“ భోగ భాగ్యములతో ఓలలాడుతున్నా, వంశాంకురము లేని దైన్యము ఆయనను 
- ఎల్లవేళలా వెంటాడుతున్నది. కౌసల్య, కైకేయి, సుమిత్ర అనే ప్రధాన మహిషులు 
వరిదలాది రాజపత్సులున్నా - దశరథుని ప్రాసాదాన్ని తన బోసి చిరునవు వ్రలతో 
= (ప్రకాశింపజేసే బాలచంద్రుడే కరువయ్యాడు. సంతాన శూన్యతకు కారణము 
"తన పూర్వజన్మ దుష్కృతమే అని దశరథ' మహాలాజు గుర్తించాడు. తన 
పాపములను శమింపజేసికోవడానికి “అశ్యమేధయాగాన్ని నిర్వహించాలని 

| నిర్ణయించాడు. 
"ఇంతలో రహస్యంగా సుమంత్రుడు. ఒక వృత్తాంతాన్ని దశరథునికి 
' నివేదించాడు. 


fF “మహారాజా!పూర్వము సనత్కుమారుడు సంతానం నీకు కలిగే క్రమాన్ని 
ఓ తేలిఫొడు." కాశ్యపుని పుత్రుడు విభండకుడేనే మహర్షిఊంటాడు. ఆయన 
| కుమారుడు బువ్యశృంగుడు. బుష్యశ్చంగునికి లోకజ్ఞానము బొత్తిగా ఉండదు. 
' అగ్నిని, తండ్రిని అనువర్తించడం ద్వారా ఆయన బ్రహ్మచర్యము ద్వివిధంగా 
ఉంటుంది. 
ఆకాలములో. అంగరాజ్యపాలకుడుగా పతక ఉంటాడు. ఆయన 
రాజ్యంలో రాజదోషము వలన భయంకరమైన అనావృష్టి ఏర్పడుతుంది.. 
ఆయన దుఃఖాగ్రాంతుడై రాతల వృద్ధులను పిలిచి, దానికి 
ప్రాయశ్సిత్తాన్ని అడుగుతాడు: 


వేదపారగులైన 'విప్రోత్తములు “మహారాజా!నీవు విభండక పుత్రుడైన .. 


బఖప్యశృంగుని .ఏదో ఒక ఉపాయంతో రప్పించి. నీకాతులైన శాంతనిచ్చి . 
వివావము చేయిస్తే మళ్లీ సువృష్టి కలిగి మ యా "ఆని రోమసాదనికి. 


87 


గ 
ఖ్‌ 


శీరామాయనమః 


తెలుపుతారు. 
రోమపాదుడు,. పురోహితుని, పీతల బుష్యశ్ళంగుని సం కాం 


పంపాలనుకుంటాడు. వారు విభండకుని క్రోధాగ్నికి భీతులై తమ అశక్తతను 
- నివేదించి, నర్తకీమణులను సవాయంగా తీసికవెళి మునికుమారుని po స్తా సూమని 
| తెలువుతారు. ఆవిధంగా గణికాజన సవాయంజో తీసికరాబడిన బుష్యశృంగుని 
. మూలంగా అంగదేశంలో వర్తాలు సమృద్ధిగా కురుస్తాయి ఆయనకు రోమపాదుడు 


తన తనూజ శాంతినిచ్చి పెల్చిజేస్తాడు.” 


"అంతేకాదు తకాతరలో ఇక్ష్వాకు ' కులోదృవుడైన దశరథుడు 
కోసలాధిపతిగా ఉంటాడు... ఆయనకు సంతానము ఉండదు. ఆయనకు 
అంగదేశాధిపతియైన రోమపాదునితో సఖ్యము ఉంటుంది. ఆయన అంగదేశానికి 
వెళ్లి, "రోమపాదమహారాజా!నీ అల్జుడైన బుష్యశృంగుని శాంతా సమేతంగా 
మౌ దేశానికి పంపించు. ఆయన అధ్వర్యంలో స్వర్గము కొరకు పుత్రులకొరకు 


(అగ్నిష్టోమ, పుత్రకామేష్టులను) యజ్ఞాలను చేస్తానని అర్థిస్తాడు. రోమపాదుడు 


అంగీకరీస్తాడు. బుష్యశ్ళేంగుని అధ్విర్యములో దశరథుడు పుత్రకామేష్టి ( యాగం 
చేసి: అమితవిక్రములైన నలుగురు 'కొడుకులనుకంటాడు.” 


"దశరథ మహారాజా! ఇదుగో దేవర్షి అయిన సనత్కుమారుని ద్వారా 


- నేను విన్నవృత్తాంతమిదే సుమా!" అని సుమంత్రుడు దశరథ భూపాలునికి 


నివేదించాడు. 
- సుమంత్రునిద్వారా పుత్రకామేష్టి రవాస్యాన్ని గ్రహించిన దశరథ మవిరాజు 


తన కోరిక తక్షణమే నెరవేరినట్టు. పరమానందభరితుడై ' తనపరివారముతో 


అంతఃపురకాంతలతో కలిసి అంగేదేశానికి వెళ్లాడు. అంగదేశ మహిపాలుడు 


తన. ప్రాణమిత్రుడైన దశరథ చక్రవర్తికి సపరివారంగా స్వాగతం చెప్పి ' 
సత్కరించాడు. 


ఏడెనమిది రోజులు స్నేహితుని సాదర సపర్యలను స్వీకరించిన దశరథ 


- సార్వభౌముడు -తనకు సంతానార్థము సత్రకామెషిని నిర్వహింపజేయడానికి 


శాంతా సమేతంగా బుష్యశృంగుని ప పంపుమనీ రోమపాదమహారాజును 
అభ్యర్థించాడు. ఆయన హృదయ పూర్వక అంగీకారముతో మహానుభావుడైన 


బుష్యశృంగ మహర్షిని ధర్మపత్నీ సమేతంగా తన రాజధాని అయిన 


అయోధ్యానగరానికి - “తోడుకొని వచ్చి యథావిధిగా ఆరిన 


-88 


శ్రీరామాయనమః 


. అక్కడ రోమపాదుని Sesh అంగదేశంలో అరిష్టాలు 
' నంభవించాయి. ఆ ఆపదను తొలగించుకోవడానికి ఆమహీవతికి బుష్యశ్ళంగుని ప 
అన్నుగవాము అవ సరమైంది. అందుకు ఆమునిచంద్రుని - తనదేశానికి రప్పించి 
-అంగ మహారాజు -తన అనుంగు పుత్రి అయిన శాంతనిచ్చి పాణిగహణము 
జరిపించి - తన దగ్గరే ఉంచుకొన్నాడు. బుష్యశృంగుడు అంగదేశంలో 
కాలుమోపిన తక్షణమే “ఆదేశము సుభిక్షమైంది. 


' మనము కూడ తెలిసితెలియక అనేక అకృత్యాలను (పాపాలను) ' 
ఆచరిస్తాము. వాటి. వలన మనకు, మనకుటుంబానికి, మనదేశానికి కూడ 
అనేక ఉపదలు కలుగవచ్చును. వాటిని తొలగించుకోవడానికి బుషి వరిష్ణుడైన 
బుష్యశృంగుడు మనకు కూడ అవసరమవుతాడు. బుపష్యశ్చంగుడంట ఎవ్వీరో 
కాదు భాగవత (శ్రేష్ణడైన ఆచార్యుడే. ఆయన అష్టాక్షరీ మహామంత్రాన్ని తమ 
ఆచార్యుల ద్వారా పరంపరగా పొంది - మనీ పైన అనురాగముతో ఆ 
మహామంత్రాన్ని మనకందిస్తాడు. ఆయన అడుగు పెట్టిన ప్రతి చోట సుభిక్షమే. . 

"యత్రాష్టాక్షర సంసిద్దో -మహాభాగో మహీయతే 

నతత్రవ్యాధి దుర్భిక్షాః - నతస్కర భయస్తథా. 

అంతే కాదు - ఆ మహానుభావుని అనుగ్రహముతో దశరథ నరేశ్వరుని 
సంతాన పతిబంధకమైన పాపములు నశించి. - ఆయనకు పుత్రకామేష్టి 
ద్వారా నలుగురు కొడుకులు కలుగుతారు కదా!మనము కూడ్‌ 
కుటుంబసమేతుడైన ఆచార్యుని ఆశ్రయిస్తే -మనకు భగవంతుడే 
. పుత్రుడేకావాలనే కోరిక (శామము)ఏర్పడుతుంది. దానికొరకు ఆచార్యుడు 
ఉపదేశించిన (ఇష్టినీ) "యాగాన్ని" రాతకు) దానివలన ' 
మనకు కూడ శ్రీరామ పరమాత్మ లభ! 


89 


అరామాయనమః . 
శ్రీ నీతారామబం(దో వరవ్వాణో నమః 
Xl. అశ్వమేధయాగము - పాసవినాశనము. 
బుష్యశ్చంగ మహామునిని శాంతా సమేతంగా దశరథ చక్రవర్తి మహర్షి | 


మనః ప్రసాదకరములైన అనేక పరిచర్యలతో సంతుష్టుని కావించాడు. ఇంతలో 
సకల ప్రాణి మనోహరమైన వసంత బుతువు వచ్చంది. 


ఇది, 5వ త్రేతాయుగంలో దుర్మిఖి సంవత్సరము. “తేతాయుగే పంచమేతు 
- రాజా దశరథోనఘః - పుత్రార్థం. హయమేధేన యష్టుం సముపచగక్రమే" - 
శ్రీరంగ మహాత్మ్యము. 


_ "వసంతే, వసంతే 'యజేత "అని' వేదోక్తి. యజ్ఞాలు చేయడానికి వసంత 
బుతువు తగిన" కాలము. చ యజ్ఞ ye బుపష్యశృంగుని 
అనుమతిని పొందాడు. 


దశరథుని ఆజ్ఞమేరకు సుమంత్రుడు వసిష్ట వామదేవ. సుయజ్ఞ, జాబాలి, 
కాశ్యపాది మహార్హులను ను వారందరు దశరథుని క. 
ఆమోదించారు. 


సంభారాలన్ని' సమకూర్చబడ్డాయి. ఉపాధ్యాయ సమేతంగా ఉత త్తమాశ్వమ 
= దేశాటనకై విడువబడింది. సరయూనది ఉత్తర తీరంలో యజ్దివాటిక నిర్మాణము 
సంకల్పింపబడింది. యజ్ఞ నిర్వహణలో ఏలో పమున్నా, అదికర్తకు 
వినాశశరరమవుతుంది. అందువలన అన్ని జాగ్రత్తలు తీసికోబడాలని 
అంగీకరింపబడింది. 


ఒక సంవత్సరము తురంగము స్వేచ్చగా . దేశసంచారము గావించి 
. వచ్చింది. మల్లీ వసంతము వచ్చింది. ఇది 5వ త్రేతాయుగములో హేవిలంబి 
సంవత్సరము.” దశరథుడు పురోహితుడైన వశిష్ణునితో అశ్వమేధ ప 
సమాలోచనలు జరిపాడు. 


" శిల్పులు, వర్గకులు సృక్సువాది కారకులు), లేఖకులు, తమ "తమ 
కార్యాలలో వ. 


90 


శ్రీరామాయినమః 


సకల జనులకు వర్ణాశ్రమ విహితంగా వసతులు, భోజన సడల యాలు 
సమకూర్చబడ్డాయి. 


మిధిలాధిపతి జనకుడు, కేకయాధిపతి అశ్వపతి,  అంగేశ్వరుడైన . 
రోమపాదుడు, ప్రాగ్లేశ, నరాధిపతులు, సింధు, సౌవీర, సౌరాష్ట్ర మహీపాలురు, : 
దక్షిణ దేశాధిపులు ఇతర మిత్రరాజులందరు ఆవ్వానింపబడ్డారు. 


మారేడు, చండ్ర, మోదుగు కబ్బిలతో, ఆరేసి యూపాలు, విరిగి కబ్దతో. .. 
ఒకటి, దేవదారు. కట్టెతో రెండు యూపాలు ఇరువై ఒక్కటి ముష్టుల ప్రమాణంతో 
వ. నిర్మింపబడ్డాయి. వాటికి వస్త్రములు చుట్టబడ్డాయి. పుష్ప, గేంధాలంకారాలు 
| సమర్చించబడ్డాయి. పశువులను బంధించే కట్టె స్థంబాలను యూపాలంటారు. 


ఇటుకలతో యజ్ఞ: కుండ నిర్మాణము యథావిధిగా జరిగిందీ.“ 
: బంగారునాణిముల రెక్కలతో, అథోముఖంగా తూర్పుదిశలో గరుడ- ప్రతిమ 
. నిర్మింపబడింది. ఉరగములు, పక్షులు పశువులు కల్పించబడ్డాయి. wh Ta 


= కౌసల్యాదేవి యజ్ఞాశ్వాన్ని మూడు, భాగములను. చేసింది, “వాటిని. 
- ఆరాత్రంతా కౌసల్యాదులు పరిరక్షించారు. బుత్విక్కు ఆతురంగము. యొక్క | 
హృదయము (వపును. హోమం చేశాడు. దశరథుడావపాహోమ గంధాన్ని 
* ఆఘాణీంచాడు. మూడురోజులు అశ్వమేధ|క్రతువు, తరువాత . నాలుగవ. . 
“రోజు అగ్నిష్టోమ, జ్యోతిష్ణోమాదులు ఆ తరువాత అతిరాత్రము-.. = లేక 

సర్వస్తో మం (ఆయుర్లోమాదులు) నిర్వింహిచబడ్డాయి. జ్‌ |. 


. దశరథుడు -వోత, అధ్వర్యువు, బ్రహ్మ ఉద్గాత మొదలైన యాజికులను | 
భూరిదక్షణలిచ్చాడు. 


స క 


(ey 


_ శ్రీరామాయనమః శ 9 | 
| 


పాపప్రశమన' కరమైన అశ్వమేధయాగము | నిరసంగా పరిసమాప్తి 
చేయబడింది.ధశరథుని అశ్వమేధము. మన ఉడాలకు దగ్గర సంబంధము 
కలిఉంది. 

” _ దశరథుడం'కే దశదిశలలో అప్రతిహతంగా తన రథాన్ని నడిపేవాడు. 
దశరథము కలవాడు. మనము కూడ దశరథులమే. మన శరీరమే ఒక రథము. 
“శరీరం  రథభమేవబో . (కఠోపనిషత్తు అధి పది దిశలలో అంకే పది 
విషయాలలో పది ఇంద్రియాలతో ఎదురు లేకుండా సంచరిస్తుంది. రథాన్ని 
గుజ్టాలు లాగుతాయి. శరీరమును ఇంద్రియాలు లాగుతాయి. ఎంతటి విద్వాంసుని 
అయినా బలవత్తరములైన ఇంద్రియాలు ఇష్టము వచ్చినట్లుగా లాగుకొని 
పొతాయి. 

"బలవానింద్రియగ్రామో విద్వాంసమపి (ప) కర్తతి ఇంద్రియములే 
| గుజ్జములు. "అంధద్రియాణిీ వాయాన్వావువో 

దశరథుడు సంతానానికి అవరోధములైన అనేక దుష్కర దుస్తర పాపాలను 

చేశాడు. మనము .కూడ మన శరీర రథముతో, దుష్ట ఇం దియాశ్వాలతో 
స్వైర విహారము చేస్తూ.అనేక పాపాలను చేశాము. చేసు ప్రన్నాము. భప్యత్తులో 
కూడ చేయాలని సిద్ధపడుతున్నాము. 

దశరథుని అశ్వము సంవత్సర కాలం యధేష్టముగా తిరిగింది. ఇష్టము 
వచ్చింది తిన్నది. దాని. నెవ్వరు నిగ్రహింపజాలలేదు. మన; | ఇంద్రియములు 
కూడా జీవిత కాలము. యధేచ్చగా సంచరిస్తాయి. వాటిని, సాధారణముగా 
మనము నిగ్రపహింపజాలము. 

దశరథుడు తన పాప పరిహారార్థము వశిష్టాది మహర్షుల సహకారంతో 
అశ్వమేధయాగము చేశాడు. మనము కూడా మవార్లుల వంటి క్రాంత దర్శనులైన - 
భాగవతోత్తముల సహకారముతో దుషేం ష్టేంద్రియాశ్వములను నిగ్రహించడం ద్వారా 
"యాగము'చేయాలి. నిష్కామ కర్మీద్వారా భగవదారాధనము చేయాలి. 
యాగమంటే దేవపూజ లేక భగదారాధనమే. తద్వారా భగవత్రీ సతిని పొందాలి. 

కౌసల్య అశ్వాన్ని మూడు ముక్కలు చేసింది. హోత ఆ అశ్వము 
యొక్క వపను. (వృదయభాగాన్ని)అగ్నిలో హోమం చేశాడు. న. 
ఆహుతవపా భాగాన్ని ఆఘ్రాణించాడు. 

మన జీవితంలో ఇంత కాలం స్వేచ్చా విహారము చేపట్టిన మన 
ఇంద్రియాశ్వ విజృంభణను మన (కౌసల్య ఉపకోసల విద్య) బ్రహ్మ వీద్య అనే. 
జ్ఞానఖడ్గంతో ముక్కలు ముక్కలు చేయాలి దేవపూజాత్మకమైన యాగాగ్నిలో 
వోటిని " (చెడ్డకోరికలను) హోమం. చేయాలి. చివరకు వాటి. అవశేషాలను. 
వాసన చూచీవదలాలి. అనగా సవాసనతో (దుష్టువాంఛలను వదిలివేయాలి. 
ఇదే మన జీవితానికి సంబంధించిన్మజశ్వమేధయాగ రహస్యము. 


శ్రీరావాయనమః లయల నకలు. 


శ్రీరామబందో స్వామనో నమః ... 


గగ పుతకముష్టి.వయన ఏళాగము 


దశరథుని అభ్యర్థన మేరకు బుపష్యశ్చంగుడు అధర్వణ. వేదాంతర్గత 
మంత్రములతో పుత్రకామేష్టిని (ప్రారంభించాడు. విధి విధానంగా వోమమును 
కావించాడు. యథాశాస్త్రముగా ఇష్టిమంత్రాలను పఠించాడు. 


ఆ పుత్రకామేష్టి యాగములో -తమ తమ హవిర్భాగములను. గ్రహించడానికి 


"యథావిధిగా దేవతలు అక్కడ సమావేశమయ్యారు. ఆ సదస్సుకు అధ్యక్షుడైన 
బ్రహ్మదేవునితో వారు రావణుడు. పెస్పే బాధలగురించి మొరపె పెట్టు. కొన్నారు. 


(బ్రహ్మదేవా!రావణుడు ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు. సూర్యుడా 
యనకు భయపడి ఎక్కువ ఎండను ఇవ్వడంలేదు. వాయువు పరిమితికి 
మించి వీచడంలేదు. . నిరంతర: తరంగములు గల్గిన సముద్ర ఏడు కూడా 
రావణ భీతిచే . నిశ్చలుడయ్యాడు. వాడు స్త్రీలను, "బుషులను.' దేవతలను 
క్రూరంగా హింసిస్తున్నాడు. మాకునిలువ నీడ్‌ లేకుండా చేశాడు. "పితామహా! 
మా భయములను తొలగించి. రావణవధేపాయము గావించి" మమ్మల్ని రక్షించు. 


. “బ్రహ్మదేవుడు = - దేవతలారా! ఆయన వధోపాయము నాకు తెలియును. 
రావణుడు తనకు . దేవదానవ,. గంధర్వ, యక్ష రాక్షసుల వలన మరణం 
లేకుండునట్టు నన్ను వరమడిగాడు. నేను అంగీకరించాను. మానవులు * 
అల్పవీరులన్‌ భావించి. వారివలన అభయమును కోరుకోలేదు. అందువలన 
ఆయన మనుష్యుల చేతనే చంపబడుతాడు. అని తెలిపాడు. 


అయితే రావణుని నిర్దింప. గల్గిన మానవుడెవ్వరో బ్రహ్మాది దేవతలకు 
కూడ తెలియదు. అందువలన" బ్రహ్మవచనము కూడ దేవతల భీతిని తగ్గంచలేదు. 


"ఏతస్మిన్నంతరే విష్ణుః - - ఉపయాతో మహాద్యుతిః 
శంఖచక్ర గదా పాణిః -పీతవాసా జగత్పతి?" 


ఏతస్మిన్నంతరే:- దేవతలు రావణ భయంతో 'వ్యాకులురు అవుతున్న 
ఆసమయంలోనే జగత్పతి వారిభయాన్ని పోగొట్టదలిచాడు - ఆపన్నుల 
ఆపదలను . అప్పుడే. వారు ఆర్థించకుండా పోగోట్టడమే నిజమైన రక్షణ. 


93 


శ్రీరామాయనమః 


మవాోవిపత్తు సంభవించినప్పుడు ఎవ్వరిన యాచించాలో కూడ మనకు తోచదు 
కదా, మనభయాన్ని పోగొట్టవలసింది. జగత్సతియే కదా! 


విష్ణు. ఆ లోక: భర్త 'ఎక్కడున్నాడు.? ఈ చరాచర జగత్తులో 
ప్ర వ్యాపించి ఉన్నాడు ఆ విష్ణువు. తనను ఎవ్వరు కోరుకొంటారో 
- ఎవ్వరికి ఏ ఆపదను నివారించాలో ' అని జగమంతట వ్యాపించి ఉన్నాడు 
ఆస్వామి. _ 

ఉపయాతో:- ఇప్పటికి తనకు rn లభించిందే అని 
సంతోషంతో... వెలిగిపోయాడు.. ఆ పరంజ్యోతి. ఆయన దేవతలను 
సమాపించసాగాడు. | 

మహాద్యుతిః: దూరంలో కాంతి పుంజంగానే (ప్రకాశించిన ఆఅస్వరూపము 
దగ్గరికి వస్తుండగా. దివ్యమంగళ విగ్రహసమేతమై వారికి దర్శనమిచ్చింది. 

శంఖచక్ర గదాపాణిః పీతవాసా:- ఆపీతాంబరునికి, ఆశంఖచక్ర గదా 
ధారిక్సి ఆ విశ్వపతికి' బ్రవ్మాది దేవతలు సంభ్రమాశ్చర్యాలతో, భక్తి ప్రపత్తులతో 
అంజలి ఘటించారు. "అంజలిః: పరమాముద్రా క్షిప్రందేవ ప్రసాదిని -భగవంతుని 
సైతము: కరిగించి. ఆయన (ప్రసాదాన్ని తక్షణమే కలిగించే గొప్ప సాధనము. 
అంజలి. 


'బ్రహ్మపురస్సరంగా దేవతలు శ్రియఃపతిని శరణు వేడారు. 

"ప్రస్తుతము పుత్రకామేష్టి చేస్తుండే. దశరథ రాజర్షి ముగ్గురు 'భార్యలందు 
నలుగురు పుత్రులుగా నీవు" అవతరించి - లోకవిద్రావణుడైన రతం 
వధించి లోక కల్యాణము కావించుమ”ని వారు వేడారు. 


శరణాగత పరిత్రాణ పరాయణుడైన శ్రియఃపతి -తాను దశరథ 
నందనునిగా అవతరించి, :పదకొండువేల సంవత్సరాలు ఈ అవనీతలము 
సై నివసించి రావణాది దుష్టులను నిక్షించి -శిష్టరక్షణ కావిస్తానని - ధర్మాన్ని 
తిరిగి నాలుగు పాదాలుగా నడుపుతానని వారికి అభయమొసగాడు. గ 


"పితరం రోచయామస - తదా దశరథం నృపం"- తనకు లోకులందరి 
వలెనే. - తనయుడైన దశరథ - మహారాజును తన _తండ్రిగా వరించాడు. 
దానితో 'పితా పుత్రేణ పితృమాన్‌ యోని యోనౌ" జగత్పిత ప్రతి అవతారములో 
కూడ తన పుత్రులనే (లోకులనే) తండ్రిగా కలిగి ఉంటాడు"అనే వేద వాక్కు 

ద్ర: 


శీరామాయనమః 
సార్థకమైంది. 


“దశరథుడు. నియమబద్ధంగా చేసే "పుత్రకామేష్టి నిర్విమ్సుంగా పూర్తి 
తడి. _.దేవతంందరు తమ. - హవిర్భాగాలను గ్రహించిసంతుష్ణులై తషు 
తమ స్థానాలకు వెళ్లారు. 


యజ్ఞకుండము నుండి జాజ్వల్య మానములైన మంటల. మధ్యలో 
నుండి ప్రీయురాలిని పదిలంగా పట్టుకొన్నట్లు ప్రాజాపత్యపురుషుడు 
పాణిద్వయముతో పాయస పాత్రను పట్టుకొని ప్రత్యక్షమయ్యాడు. తమయాగము 
తక్షణమే . సఫలమైనందుకు. . సంతసించి దశరథాదులు ఆయజ్ఞపురుషనికి | 
స్వాగతము. పలికారు? .దశరథ మహారాజుకు ఆ మవాపురుమడు దేవో నిర్మితమైన ' 
పాయస పాత్ర నందించి అది. ఆయురారోగ్య వర్థకమని సంతాన సంపత్కరమని 
దానిని తన ప్రియపత్సులతో భుజింపజేయుమని "చెప్పాడు. నిర్ధనునికి మవాధనము 
లభించినట్లు మహానంద భరితుడై ఆ మహారాజా ఆయజ్జపురుషనికి 
ప్రదక్షిణాభివాదములు. + చేసి “ఆ పాయస పాత్రను గైకొని అంతఃపురానికి 
వెళ్ళాడు. 


కౌసల్యా దేవికి (పట్టపు: “రాణికి సగము, మధ్య కక తపక | 
_ఆరణాల (మధ్య) భాగము, “చిన్న భార్య క్రై కెకేయికి రెండణాల చు భాగము 
పాయసమును పంచాడు ఆ పృధివీపతి. 


@ 


95 


శ్రీరామాయనమః 


శ్రీరామాయణము పాయస విభాగము ద్వారా మనకొక సందేశమిస్తోంది. 

ఆప..ఏవ ససర్లాదౌ .-తాసు వీర్యమపాసృజతోఅంటుంది. వేదము. "మొదట 

we జలాలను సృజించి అందులో తన సరసన నింపాడు. "అని 
వివరిస్తుంది శృతి. 


- జలానికి. "పయస్సు" అని కూడ “పేరు -ఉంది. దశరథునికి. ఆపయనే స్పె- 
భగవద్వీర్యభరితమై పాయసమైంది. కనుక పాయసమంటే భగవచ్చక్తి. దశరథుడు 
తన ముగ్గురు స్త్రీలకు ఆపాయసాన్ని పంచాడు. ఆస్త్రీలు (త్రిగుణాలకు ప్రతీకలు. 


..దశరథుడంకే 'దశేంద్రియాలలో మనోరథమును పరుగెత్తించే మనవంటి 
వ్యక్తే - ఆయన. పాయసాన్ని పంచిన పద్ధతిని వాల్మీకి ఈ విధంగా వర్ణించాడు. 

"కౌసల్యాయై నరపతిః పాయసార్థం దదౌతదా 

అర్జాదర్థం దదౌచాపి - సుమితాయైనరాధిపః॥ 

- “కైకేయ్యె చావశిషార్హం - దదౌపుత్రారకారణాత్‌ 

య బుథి థి 

' ప్రదదౌ చావశిష్టార్థం -పాయసస్యామృతోపమం 

“ అన్లుచింత్య సుమిత్రాయై -పునరేవ మహీపతిః, 
ప్రథమ ధర్మపత్ని, పట్టుపురాణి అయిన కౌసల్యాదేవికి పాయసార్థము 
పంచబడింది. ధర్మబద్ధంగా మిగిలిన సగములో సగము అంకే పావుభాగాన్ని 
మధ్య _ భార్య సుమిత్రీకిచ్చాడు. మిగిలిన పావు భాగాన్ని తనప్రియ పత్తి 
శైకేయి కివ్వాలను. కొన్నాడు. కాని మధ్య భార్య సుమిత్ర. మల్లీ కైకేయి 
a “ప్రక్కకు వచ్చినిలుచొని ఉంది. దశరథుడు ధర్మమాలోచించి (అనుచిరిత్యపావు 
భాగము పాయసంలో సగము కైకకు మిగిలిన సగము మల్లీ సుమిత్రకొసగాడు. 
పెద్ద భార్యకు పెద్ద భాగము, మధ్య భార్యకు మద్యభాగము -తనకిష్టమైనదైనా 
దిన్న భార్యకు. చిన్నభాగము లభించింది. ప్రసాద రూపంగా మనకు! లభించిన 
భగవచ్చక్తిని ప్రపంచంలో. మన మెలా వాడుకోవాలో పాయస విభాగ విధానం 

ద్యారా వల్‌ మనకు తెలిపాడు. 


_ దశరథుని ముగ్గురు స్త్రీలు త్రగుణాలకు (ప్రతీకలని చూచాము కదా. 


“ అందులో కౌసల్య. సత్వగుణానికి ప్రతీక. "సత్వాత్‌ సంజాయతే జ్ఞానం" 
సత్వగుణము వలన జ్ఞానము కలుగుతుంది. కౌసల్యాదేవి వలన జ్ఞానస్వరూపీమైన 
' పరమాత్మ శ్రీరాముడుగా శొన్మరలాడు. ఆమెకు పాయసార్థము పంచబడింది. 
| 96. 


అోరామాయనమః 


మనము కూడ ప్రసాద రూపమైన న భగవచ్చక్తిలో సగము జ్ఞానార్థనకైవినియోగించాలి a 
సత్వగుణమే మొదటి గుణము అర్థభాగార్హమైనది. : | 


త్రిగుణాలలో మధ్యగుణము రజోగుణము. ఇది అహంకార 'రూపమైనది. 
ఇది కొంత. సత్వానికి, కొంత తమస్సుకు wl ఉంటుంది. సుమిత్ర ' 
.కొసల్యా కై కెకేయిల మధ్యపత్ని . 


"రజః కర్మణి భారత" - రజోగుణము కర్మలను. చేయడానికి 
అవసరమవుతుంది. సుమిత్రరజోగుణ ప్రతీక. 


సుమిత్రకు నిజానికి కైకేయితో మైత్రిలేనేలేదు. ఆమెకు కౌసల్యాదేవితోనే 
అనన్య మైత్రి ఉంది. అందుకే ఆమె మంచి మిత్రురాలును కలిగిన "సుమిత్ర" 
-ఆమె వలన కలిగిన లక్ష్మణ' శతుఘ్నలు భగవద్భాగవత _కెంకర్యమనే సత్‌కర్మపట్ట 
సదాసక్తి గలవారు. జ్ఞానార్జన తరువాత -శుభకర్మాచరణకే అధిక భాగము 
భగవచ్చక్తి నుపయోగించాలి. అందుకే సుమిత్రకు ఆరణాలపాయసము 
లభించింది. | 


"ప్రమాదమోహా తమసో భవతో౭జ్ఞానమేవచా 
తమస్సు ప్రమాదమోవాలను, అంతిమంగా అబ్దానాన్ని : కలిగిస్తుంది. 


కైక తమోగుణప్రతీక. ఆమె దశరథునికి మోహాపోోన్ని , కలిగించింది. 
ఆమె “ఈ ఏకో కైక -భోగమౌత్ర హూాయణ తనభోగము వట ట్ల మోవోన్ని దశరథునికి 
కలిగించి ఆయన ప్రమాదానికి తాను కారణమైంది. 


అంతేకాదు - జ్ఞాన: స్వరూపుడైన శ్రీరాముని దూరముగా తరిమి వేయించి 
- దశరథునికి" జ్ఞానదూరమైన అజ్ఞానాన్ని కలిగించింది. (ప్రపంచసౌఖ్యము 
" పరమాత్మను దూరము చేస్తు ది. కైకేయి రాముని దూరము చేసింది. 


అటువంటి. తమోగుణజన్యమైన సంసారసౌఖ్యానికి చాల చిన్న 
(రెండణాల)భాగము భగవచ్చక్తిని వాడుకోవాలి. ఇది మన. కంద్రాన న 
శ్రీరామాయణ సందేశము. 


దశరథుని ధర్మపత్నులు. ముగ్గురు తమ గర్భాలలో విస్టుకేజాన్ని ధరించి 
దిన దిన ప్రవర్థమానులు కాసాగారు. . 


అశ్వమేథయాగముతో తన పపం పహ చేసి కొ న్న దశరథుడు 
-బుష్యశృంగ ప్రసాదఫలంగా పుత్రకామేష్టిని సఫలంగా పూర్తి చేసికొన్నాడు. 
oe mE 97 +t 


శ్రీరామాయనమః 


"బుషయః. క్రాంతదర్శినఃి అపూర్వమైన క్రాంతిని దర్శింపగల 
మవినుభావులు మావార్డులు. వశిష్టాది మహర్దులు అటువంటి అపూర్వదర్శినులే. 
అశ్వమేధ. యాగా చరణ ద్వారా వారి ఆశీర్వాదము లభించింది ఆ అవనీపతికి. 


ఆమహార్తుల అభిప్రాయము ప్రకారమే బుపష్యశ్చంగ మహర్షిప్రసాదము 
పుత్రకామేష్టి పాయస రూపంగా పరిణమించింది. ప్రత్యక్షములైన ప్రపంచ 
సౌఖ్యములకు అతీతంగా : భగవత్తత్వమును అపూర్వంగా 'గ్రహింపగలిగిన 
భాగవతోత్తములే వశిష్టాది. బుషులు - వారి (ప్రబోధముతో ప 
ఏర్పడుతుంది. 


కాని అంతటితో ఊరుకోక మనము భగవత్‌ స్పృహను కలిగించుకోవాలి. 
అందుకు "ఆచార్య సమాశ్రయణమే మనకు ఆచరణీయము. = 


"సత్‌ సంగాత్‌ భవనిస్పృవో -గురుముఖాత్‌ శ్రీశం ప్రపద్యాత్మవాన్‌" 
సజ్జన సాంగత్యము వలన సంసారవైముఖ్యము - వైరాగ్యము కలుగుతుంది. 


వారి ప్రబోధముతో గురువును 'కొలువడం, తద్వారా శ్రీశప్రాప్తి కలిగి, 
ఆత్మవంతుడు కావడం జరుగుతుంది. 


: బుషులలో శృంగాయమానుడు బుష్యశృంగుడు. ఆయన మహార్డి శ్రేష్టుడు. 
ఆయనే. భాగవతోత్తములలో శిఖామణి అయిన ఆచార్యుడు. బుష్యశ్చంగుని 
- "యాజకునిగా వరించడమే ఆచార్య సమాశ్రయణము. 
బుష్యశృంగ ప్రపాదముతో పుత్రకామేష్టి సఫలమైరిది.. మనకు కూడ ' 
స వాతం న్‌ ఆచార్యుని. మహాగపసాదముతో పున 
పుత్రకామేష్టిఫలవంతమవుతుంది. 
"పుత్రకామేష్టి" అంకే' పుత్రుడు కలుగాలనే గామంతోకోరికతో చేసే 
ఇష్టమైన (యాగము) భగవదారాధనము 


పుతుడంట ఎవరు? "పుతో అనే. నరకాన్నుండి దాటించే వాడు. 
పుత్రజననంతో పున్నామ నరకం తొలిగి పోతుందని శాస్త్రము వివరిస్తుంది. 
"నృ"హింసాయాం"అనే ధాతువును బట్టి నరకమంకే హంసా నిలయము. 
బాధలకు పుట్టిల్లు. wr: : 
పుత్రుడు బకే పున్నామ నరకాన్నుండి దాటింపగల్లుతాడు. కాని నరకమం'టే 
అదొక్కటి కాదు. చర్చ జన్మ బాల్య, వ్యాధి, జరా విపత్తి, మరణాలని 
. 98 


శ్రీరామాయనమః క i క్‌ 


నరకాలు వీడున్నాయని' శాస్త్రము. వివరిస్తుంది. వాటన్సింటినుండి ఏపు(త్రుడైనా 
. తరింపజేయగల్లుతాడా? లేదు. ప్రపంచములో = అంతటి సమర్ధుడు 
కాదు. 


పుత్రుడు... మరొక్క పనిచేస్తాడు. నిస్సహాయన్గితలో పోషిస్తాడు, 
ఆదుకొంటాడు నిజానికి ఏపుత్రునిపై తమ భారాన్నంతటిసీ మోపి నిర్భరులుగా 
- తల్లిదండ్రులు .తమ. జీవితాలను వోయిగా గడుపగల్లుతారు?సర్వసమయాలలో, 
సర్యవిధాల, సర్వజనులను సర్వ(సప్త్ర) విధ నరకాలనుండీ 
సంతరింపజేయగలవాడు,. సర్వభారాలను తానే వహించి సంరక్షింపగల 
సర న "పుత్రుడు"నిజంగా భగవంతుడే. అందువలన నిజంగా 
పుత్రకామేష్టి అంటే: శాత) కావాలనే కోరికతో శంక చేసే 
సత్కర్మ. 
ఇంకొక! ముఖ్యవిషయము. సాధారణంగా వరే సౌఖ్య నిలయమనే 
ఎ భావన: (ప్రపంచంలో.. ఉందీ. కాని ఆ ఆలోచన కూడ. సత్యము కాదు. 


స్వర్గ. ప్రాప్తి. కొరకుజ్యోతిష్టోమాదిసాయాసములయిన సత్కర్మలను 
ఆచరించాలి: (ప్రయాస * "ఫలితంగా లభించిన ఆస్వర్గము శాశ్వత 
సౌఖ్యప్రదమా?కాదు -పుణ్యము ఉన్నంత వరకే స్వర్గ భోగము. 


శక్షభే పుణ్యే మ ర్హ్యలోకం విశంతి" 
పుణ్యక్షయము కాగానే భూమివె పైకి తిరిగి రాక తప్పదు." 
పోనీ స్వరవాస కాలంలోనైనా సౌఖ్య ప్రాప్తి సంవ ర్థంగా ఉంటుందా?అది 
కూడ పూర్తిగా లభించదు. 
స్వర్గవాసుల సమక్షంలోనే క్షీణపుణ్యులను "ధ్వస్త" అని స్వర్గాధికారులు 
స్వర్గం నుండి . మెడలు  పట్టిక్రిందికి నెట్టివేస్తారు. దానివలన స్వర్గవాసుల 


మనస్సులలో కూడ పతన భీతి. ప్రారంభమవుతుంది. ఆ భీతితో అనుభవించే 
ఆనందము మాత్రము ఏమంత హాయినికలిగిస్తుంది? . 


. అందువలన ఆయాస. _బహుళసాధ్యమై, అల్ఫాసిర ఫలదమై, 
భీతావహమయిన ,అమరావతీ నగర స కూడ హీపానుభముతో 
సమానమైనదే. 


అందువలననే "వు పుణ్యం పాపతో త్రడక్కులపణ్యమ కూడ పాపప్రాయమైనదే 
అని ర 'సెలవిస్తారు. 


శ్రీరామాయనమః 


కనుక బాధావహములయిన పత స్వల్పాస్థిర భీతావహములైన 
సౌఖ్యములను కలిగించే ' పుణ్యములను లేకుండా చేసికోవాలంకే ఏమి 
చేయాలి?పాపమంకే ఎలా ఒక. మరకో -పుణ్యము కూడ ఒక మరకే. జు 
- 'బొగ్గుమరక అయితే పుణ్యము సున్నపు మరక. 


బుద్ధిమంతుడు పుణ్యపాపములనే ఈ రెండు రకాల మరకలను కడిగి 
వేసుకోపాలినుకుంటాడు. దానికి మార్గమేది. భగవచ్చరణాగతి ఒక్క'కే 
పుణ్యపాపనివారణ మార్గము. 


"విద్వాన్‌. పుణ్యపాపే విధూయ, నిరంజనః పరమం సామ్యము పైతి" 
పరమాత్మ ప్రాప్తితో ప్రాజ్జుడైన జీవాత్మ పుణ్యపాపములను పోగొట్టుకొని, 
ఏ మరకలు లేని వాడై సంపూర్ణ భగవదానందాన్ని శాశ్వతంగా పొందుతాడు. 
అటువంటి అసాధారణ. మహానంద. ప్రదమైన పరమ పదాన్ని కృపజేసే 
క ర్త పురుషుడనే పుత్రుని పొందాలనే కోరికతో ఆచార్య ముఖప్రితి కరములైన 
సత్కర్మలను అనుష్టించడమే నిజమైన పుత్రకామేష్టి. 
పుత్రకామేష్టియాగ నిర్వహణలో మరొక విషయము ముఖ్యమైనది. దేవతలు 


బ్రహ్మనుముందు ఉంచుకొని దేవ దేవుని ఆశ్రయించి జయము వర 
కదా! | 


ఆ దేవతలతో. మనకేదైనా అనుబంధము ఉందా? ఉంది. 


_మన మనసే స్పే' ఒక యజ్ఞవేదిక. సురులంటే "సురా (లాతీతి సుర; స్తై 
మంచిని గ్రహించేవారు. అందువేలన మంచిన్నిగహించే మన దివ్య ఆలోచనలే 
దేవతలు వారికి నాయకుడు బ్రహ్మమన సదాలోచనలను నడిపించేనాయకుడు 
. బుద్ది దేవతలు (బ్రహ్మపురస్పరంగా ఆశ్రయించింది, ఆదేవుడైన [శ్రియః పతిని. 
మనే బుద్ధి రూడ మనసదాలోచనలను నడుప వలసింది. పరమ పదమార్గం 
వైపు. మనేను చేర్చుకోవలసింది. ఆశ్రియఃపతే. రావణుని వంటి అహంకారాన్ని 
(విరోధినినిర్మూలించి అభయమొసగే వాడుఆ శ్రీమన్నారాయణుడే. 


" - ఇతిశం 


100. 


శ్రీరామాయనమః 


శ్రీ నీతారామబందో వర్యబవ్వాణో నమః 


XIV. దేవతల సృష్టి. 


' పుత్రకామేష్టి యాగహవిర్భాగాలను. స్వికరించిన దేవతలు శ్రీమహావిష్ణువు 
ద్వారా రావణ భయాన్నుండి అభయము పొందారు. అప్పుడు పితామహుడైన 
(బ్రహ్మదేవుడు దేవతలతో, "ఆదితేయులారా!మారు కూడా మోమో అంశేలతో, 
అవతార సమయములో" భగవంతునికి రావణ వధ అనే లోకకల్యాణ 
కార్యక్రమంలో చేయూతనివ్వడానికి - బలవంతులైన పుత్రులను--అప్పరో 
భామినులయందు,. వానరయోనులయందు కనండి"అని ) ఉపదేశించాడు. దేవతలు, 
మునులు, సిద్ధ -విద్యాధరులందరు అందుకు అంగీరించారు.' 


ఇంద్రుడు వాలిని సృజించాడు సుగ్రీవుడు సూర్యపుత్రునిగా. జన్మించాడు. 
బృహస్పుతి. తారుని, కుబేరుడు 'గంధమాదనుని, విశ్వకర్మ -- “నలుని అగ్నిదేవుడు 
నీలుని, అశ్వినీ దేవతలు మైంద ద్వివిదులను, వరణుడు-సుషేణుని; నుడ 
శరభుని. పుత్రులుగా పొందారు. 


వాయుదేవుడు- -మహాబలసంపన్నుడు, శ్రసతారామోపే గ్ర పాత్రుడైన 
- .అంజనేయస్వామిని "కన్నాడు.: బ్రహ్మదేవుడు స్వయంగా” జాంబవంతుని 
(పభవించాడు. 


SE er ఈ విధంగా. దేవతాంశలతో కామరూపులు,. మవాబలో పేతులైన వానరులు, 
భల్లూకవీరులు శ్రీరామకైంకర్యము కొరకు జన్మించారు. 


 — 


శ్రీరామాయననముః . . ' 


దేవతలు . మనదైవీ సంపదకు వ్‌ అతన దివ్య. ఆలోచనలకు 
సంకేతము. : : 


దేవతలు: శ్రీరామునికి కైంకర్యము సమర్పించుకోవడానికి బ్రహ్మదేవుని 
ఆజ్ఞతో ఆయా శరీరాలతో... .తమ సంతానాన్ని సృష్టించారు. 


మన పవిత్ర ఆలోచనలు-ఆలోచనల వరకే మిగిలి పోకుండా - అవి 
శుభ కర్మాచరణ రూపంలోకి . రావాలి. మన ఆలోచనలు శుభకర్మలను 
సమాచరించడమే దేవతలు సంతానాన్ని కనడం. 

దేవతలు సంతానాన్ని కన్నది శ్రీరాముని సేవకొరకు. మనము చేసే 
శుభకర్మలు కూడా ఏదో ప్రతి. ఫలాపేక్షతో చేసినవి కాకూడదు. శ్రీరాముని 
పీతి కొరకే చేయాలి. 


దేవతలు ' సంతానాన్ని పొందింది వానర భల్తూకాది దేహాలలో. కాని 

- కేవల దేవతాది ఉన్నత శరీరాలలో కాదు.. అలాగే మనము కూడ భగవత్రై౦కర్య 

రూపంగా (శుభ)కర్మలను చేయడానికి మనకు దేవతాది శరీరాలే అక్కరలేదు. 

- ఉన్నత 'జన్మలే అవసరము: లేదు. నీచోన్నత భేదములు లేకుండా భగవతసృష్టిలో 

ప్రతిపాణి కూడ భగవదారాధనకు' అర్హమైనదే. ఇది దేవతా స సృష్టి మనకందించే 
ముఖ్యసందేశము. 


ఇతిశం 


102 


శ్రీరామాయనమః 


|... శ్రీ నీతారామబంగో వరణుహ్మాణో నమః 


XV శీ రామావతారము .. 


= (కవ (తోతాయుగంలో బిళంబిబైతు. 9బుధ వారం 
"త్రేతాయుగే పంచమేతు -రాజాదశరధో2 నఘః | 

పుత్రార్థం హయమేదేన -యష్టుం సముపచ[క్రమే ళల “శ్రీ రంగమాహాత్మ్య 
"పుత్రకామేష్టి జరిగి సంవత్సర కాలము పూర్తి అయింది. దశరథ-పత్సులు -' 
ద్వాదశ మాసాలు మహానందంగా విష్ణుతేజాన్ని భరించారు ' | 
"తతస్తు ద్వాదశేమాసే -చైత్రే నావమికే తిధౌ 
నక్షత్రే 2దితి దైవత్యే -స్వోచ్చ సం స్టేష పంచసు 
(గ్రహేషు కర్కకే లగ్నే -వాక్పతావిందునా సహ 


వ కౌసల్యా౭ జనయద్రామం -సర్వ లక్షణ సంయుతం" | 
స్ట తమ గర్భాలలో ' శ్రీరాముని వంటి పుత్రులు కలుగాలనే కోరిక గల 
తల్లులు - తమ గర్భధారణను. ఒక తపస్సుగా భావించాలి. కౌసల్యా, కై కెకేయి, 
సుమీత్రలవలె ద్వాదశ మాస (దీర్దుకాలమైనా గర్భములను ఓపికతో ఆనందంగా 
భరించాలి. విలంబి కనుక అవతార విలంబము అనగా" ఆలస్యము. ఆలస్యమైనా 
అమృతప్రదమైంది. కనుక 12నెలల గర్భము. కూడ స్త్రీలకు. బక శాపమను 
కోకూడదు. మాతృత్వము 'ఒక వరమని భావించుకోవాలి. ' 


ధర్మ వీరులైన ప్రజలను సమాజానికి అందించే సౌభాగ్యము తమకు 
ఉందని తల్లులు సంతోషించాలి. భారతదేశమెంత గొప్పదేశము? కౌసల్య, 
దేవకి, అదితీవంటి భగవన్మాతలను కల్గిఉన్న ధార్మిక ధరణి. మన "జన్మ 
భూమి. 

శ్రీరాముడవతరించినది 5వ త్రేతాయుగములో హేవిలంబిలో పుత్రకామేష్టి 
విలంబిలో అవతారం "కాల ప్రకాశిక”. | | 


శ్రీరాముడనతరింబిన వవ్మితమానము చ్రైతము :. భక్తుల పుణ్యమే ' 
త్‌ శ్రీరామచంద్రుని వలె -వసంతే వసంతేయజేత"అన్న ట్లు పవిత్ర 


శ్రీరామాయనమః 
కార్యములను చేయుటకు. తగిన. న! చైత్రము 'వైత డీ మాన్‌ 
అయం మాసః . పుణ్యః" 


ఈ సృష్టి. శ్రీరాముడు. చైత్రము ఆది 
మాసము. 


. శ్రీరాముడు పుంసాం మోహన రూపుడు. సర్వ ప్రాణి మనోహరమైన 


వసంతమునకు ఆలవాలము చైత్రము. 
'పుష్పిత కాననః' చైత్రము శ్రీరామునికి త్రోవచూపే క కలది. 


ఆ పరమ పురుషుడు పట్టాభిషిక్తుడై సకల ప్రాణి సార్వభౌముడు అయి. 


రాజ్యరత్న కిరీటము ధరించాలనే కోరికతో తాను ముందుగానే సకలావనీ 
వనాలలో పూచిన పూలతో కిరీటమును చేసికొని ముందుగానే ధరించింది. 


పక్షము శుక్రము:- తమస్సును దూరం చేసే చల్లని తెల్లని వెన్నెలకు 
'నెలవైనధి. సకల. జెనమనములలో సత్వగుణాన్ని ఉద్భుద్దం చేసే సిత పక్షమది. 


శ్రీరాముడు శుద్ధ సత్వమయుడు. ఆయన తన మనస్సులోనే కాదు, 
మన మనస్సులలో కూడ రజోగుణ తమోగుణములను అణచివేసి 
సత్వగుణమును అభివృద్ధి చేసేవాడు. 

తిథి నవమి:- నవమి తొమ్మిదవ తిథి - సంఖ్యలన్నిటిలో తొమ్మిది 
'పెద్దసంఖ్య. 


శ్రీరాముడు స్వయంగా శ్రీమవావిష్ణువే దేవతలందరిలో "పెద్దవాడు విష్ణువు. 


"విమ్లః పరమః"అంటుంది వేదము. 


విష్ణు స్వరూపమే కాదు శ్రీరాముని అవతార న. కూడ సకల జ 


దేవతలకు పూజనీయమైనది. 


"కస్యబిభ్యతి దేవాశ్చ జాతరోషస్య వ. "అనునట్టు శ్రీరాముని 
కనులు కొంచెము ఎరుపె పెక్కితేచాలు సకల దేవతలు గడ గడ వణకవలసిందే. 


వారము బుధవారము. బుధుడు. ఒక శుభ(గవాము అలాగే ఆరోజు అవతరించిన . 


శ్రీరాముడు -తాను స్వయంగా. సజ్జనుడేకాదు. సకల 1. నవమి అంకే క్రొత్తది 
a కలిగించేది. 


కాదుకుషె పైనతనను. ఆ(శయించిన వారికి కొత్తగా. ఐశ్వర్య స్వర్గకైవల్య 
| 104. 


సజ్జన సంరక్షకుడు శ్రీరాముడు "పరమాత్మ. 2.విష్ణుస్వరూపమే 


వ 


_ శ్రీరావాయనమూ' 


లాభాలనేకాదు అత్యంత అపూర్వమైన వ పరమ పద సంపదను కూడ. ద్రపాదించగల 
ఉదారుడాయన. 


నక్షత్రము పునర్వసు; -చేజారిన సంవదను (వస్తు పరు మన' చేతికి 
అందించే స్వభావము . కలది. "అదితి ఈ ' నక్షత్రానికి అధిదేవత. 
దైత్యపుటాలో చనలను నిష్పలంచేస్తుంది. కై కెక మూలంగా తనకు చేజారిన 
రాజ్యలక్ష్మి ని పదునాల్లు సంవత్సరాల, అరణ్యవాసము. తరువాత తిరిగి 
wae శ్రీరాముడు. . 


1. మనరు..రళూడ ఈ సంసారారణ్యములో అనేక సంవత్సరాల నివాసము 
మన బాధలన్ని తొలగించి, మనకు అయోధ్య (భగవత్‌ స్థానము) 
(పరమ. 'పద) సంపదను అందించే ఆశ్రిత రక్షాదీక్షుడా స్వామి. 


పంచ .సుగ్రహముల సుస్థితి ఒక్క సుగ్రహము ఉచ్చ సి సితిలో ఉంకే 
సర్వారిష్టాలు. తొలిగి “పోతాయి. రెండు సుగ్రహాలు ఉంటే ' సామంతపదవి 
"లభిస్తుంది. మూడు: ఉంటు. స్వతంత్ర రాజపదము -నాల్లు. ఉంకే' చక్రవర్తి 
.._ త్వము,.. అయిదు ఉంకు లోక నారుకత్వను లభిస్తాయి. 
స్‌ సూర్యుడు | 
.'ఛైత్రమాసమే. మేషమాసము, ఈనెలలో సూర్యుడు మేషరాశిలో అంటే 


క స్వస్థానములో, ఉచ్చస్థానములో శుభకారిగా ఉంటాడు బుధుడెప్పుడు రవిని 


ఆశ్రయించే: ఉంటాడు. అందువలన రవి, బుధులు ఉచ్చస్థితిలో ఉన్నారు. 


“2. కర్కాటక 'లగ్నము చంద్ర, 'బృవహస్పతులకు ఉన్నత దశ అందువలన. 
వారిద్దరు శ్రీరామ జనన -సమయంలో శుభకరులుగా ఉన్నారు. అంతేకాదు ' 
'.విలంబిలో గురువు కర్కాటకము రాశిలో ఉన్నాడు. 


- 3. మషరాశికి (జన్మరాశి8)12 వ ఇంట మానరాశిలో శుక్రుడు, ఉన్నాడు. 
. పన్నెండవ స్థానములో శుక్రుడు శుభ ప్రదుడు. కర్కాటక మునకు (లగ్నానికి) 
“9వ స్థానము కూడ మోనమే.: 9వ స్థానములో కూడ bs శుభదుడే. 


4. తులలో శని -7వ స్థానములో . 


.. ఈవిధముగా. రవి, బుధులు, చంద్ర, గురువులు, అ ఉచ్చస్థితిలో 
ఉండి లోకనాయకత్వము కల్గించే వారుగా ఉన్నారు. - 


. శ్రీరామాయనమః 


లగ్నము. అభిజిత్‌ -మేషము ఉదయలగ్నము -దానికి నాలుగవ లగ్నము 
' కర్కాటకము.:. నాలుగవ: లగ్నాన్ని అభిడల్లిగ్నయు అంటారు. . అభిజిత్తు 
సర్వదోషనివారిణి 


అభిజిల్లగ్నములో అవతరించిన రామభద్రుడు స్వయంగా దోషహాన్యుడు. 

అంతేకాదు మేన సకల దోషాలను పోగొన్తే దయాస్వభ్గావము కల స్వామి. 
"కౌసల్యా శుశుభే తేన-పుత్రేణామిత తేజసా 

యథా వరేణ దేవానాం అదితి ర్వజ్రపాణినా" 

శ్రీరాముని గన్న కౌసల్యాదేవి -ఇంద్రుని గన్న అదితి వలె ప్రకాశించిందట. 

ఇక్కడ. ఈ ఉపమానము స్వామికి సరిపోయినట్టు కనపడదు. ప్రతిక్షణము 
తనపదవికి ఎక్కడ (పమాదము' కలుగుతుందో అని నిరంతర భయభీతుడైన 
ఇందుడెక్కడ?సకల ప్రాణి జనులకు అభయ(పదాత అయిన 


'శ్రీరామచంద్రస్వామి ఎక్కడ గతం సర్వభూతేభ్యో -దదామ్యేతద్వ తం 
మము) | 


శ్రీరామచంద్రుని కన్న -కొసల్యాదేవి వామనుని గన్న అదితి వలె 
శోభించింది అన్నా సరిపోయే దేమో? . 


అయితే వాల్మీకి కవీంద్రుని వాక్కులను తప్పు పట్టే అవకాశమే లేదు. 
"ఇంద్రుడు సుప్రసిద్ధ దేవత త్రిలోక పాలకుడు. ఇంద్రభోగములు అపరిమితములు. 


అందువలననే ఇంద్రునితో  అదితివలె -శ్రీరాముచంధద్రునితో కౌసల్య. 
విరాజిల్లిందని వాల్మీకి వచస్సు వెలువడింది హీనమైనప్పటికి సుప్రసిద్ధ మగుటచేత 
-ఇంద్రునితో శ్రీరామచంద్రస్వామికి సామ్యము చెప్పబడిందీ. ఇంతకు 
పరమాత్మను గురించి. వర్ణించడానికి తగిన ఉదాహరణము లోకంలో 
'ఉండగల్లుతుందా? అందుకే అందిన  ఉదాహరణంతో నవన్‌ వర్ణించడం 
జరుగుతుంది. 


ఎ వునర్వను తెల్ల వారి పుష్యమీ నక్షత్రంలో భరతుడు జన్మించాడు 
పుష్యమి అంకే పోషించేది. భరించడానికి శక్తి నిచ్చేది. ఆనక్షత్రంలో 


అవతరించినందుకే భరతుడు"భరణాత్‌ భరతణరాజ్యాన్ని, రామ మ్లోషదుః 
ఖాన్ని భరించి హం. 


106 


శ్రీరామాయనమః 
మరునాడు ఆోష నక్షత్రంలో స్ట మ. శశృఘ్నులను 
ప్రసవించింది ఆశ్రేష 'పేంక్లేషను కలిగిస్తుంది. + 


' కౌసల్యకిచ్చిన . తరువాత ఇచ్చిన పాయసాంశతో లక్ష్మణుడు, క్ర కైకేయికి 
: ఇచ్చిన తరువాత ఇచ్చిన, పాయసాంశతో, శతృఘ్నుడు సుమత్రకు జన్మించారు. 
అందువలననే లక్ష్మణునికి శ్రీరామునితో, నక హక సంశ్లేష 
ఏర్పడింది. 


కాల ప్రకాశికలో:- 

ప్రమాది; ఖర, శోభకృద్రాక్షస. ప్రభ వేష, ధనుర్లురుః" 
ప్రమాద్యాదివర్షాణాంతు యథాక్రమాత్‌ a 
కుంభి; కర్కి, ధను, ర్మేష, కన్యారాశౌశని క 
ఖరలోధనుస్సులో గురువు 

8సం.లకు విళంబి సం.లో కర్కాటకంలో గురువు... ఇ 


ఇతిశరో 


“4107. 


శ్రీరామాయనమః 


శ్రీరామబొంధో వర్యబవ్వొణో నమః 


_ ౫/1. నామరరణము 


భగవంతుడు. పరమోదారుడు. ఆయన ఆర్హులకు, జిజ్ఞాసువులకు, 
అర్థార్థులకు, జ్ఞానులకు - అందరికి కూడ వారి వారి కోరికలను పూర్తి జేస్తాడు, 
అట్టావారి వాంఛలను తీరుస్తూ సర్వార్థప్రదాత అయి కూడ తనను గొప్పవాడిగా. 
భావీంచుకోడు.. తనను ఏ ఉద్దేశ్యంతో ఆశ్రయించినా -ఆశ్రయించిన వాళ్లనే 
గొప్పవారిగా సుస్పళాత్యులుకా భావిస్తాడు 


"చతుర్విధా భజంతే మాం జనాస్సుకృతినోర్డున" : 


.. మన భారతీయ సంప్రదాయములో అతిథులను, అభ్యాగతులను 
భగవత్స్యరూపులుగా భావిస్తాము. తిథి, వార, నక్షత్రాదులు లేక మన ఇంట్లోకి 
మనకు' తెలియకుండా 'ఊడిపడి, మనకుశ్రమను కలిగించే వ్యక్తిని "అతీధి 
. దేవోభవ"అని సంభావిస్తాము. 


మనః .ఆహ్వానమును అంగీకరించి, మన ఇంటికొచ్చిన అభ్యాగికుని 
"స్వయం విష్ణువు" గా గౌరవించి సపర్యలు చేస్తాము. 


భిక్షువులకు కూడ మనమేదైనా ఇచ్చినప్పుడు మనము వీసుగుకో ము అ 
"ఆనృశంసమే పరమధర్మమని" “భావిస్తాము. మన ఇంటిముందు కొచ్చిన 
భిక్షువును కృష్ణుడుగా భావించి, ఆయనకు పెట్టిన భిక్షను “కృష్ణార్చణము 


. "అనుకుంటాము. 


“ఐయముం, భిక్షయుం, ఆందనైయుం కైకాట్టి", అని గోదమ్మతల్లి 
తిరుప్పావులో భిక్షువులకు భిక్షను, అతిథి అభ్యాగతులకు ఆదరమును ॥ 
_ఆచార్యులకు సన్మానాన్ని చేతినిండా సమర్పించాలని తెలుపుతోంది. 


ఇదే మన భారతీయ సంప్రదాయము అనన్యవిశిష్టత మానవులమైన 
మనలోనే ఇంతటి మాననీయ గుణం ఉంటే ఇక జగత్సితలోని es 
పరిమితి ఉంటుందా? " 


_- దశరథుడు తనకు సంతానం కావాలని మాత్రమే కోరుకొన్నాడు. కాని 
నలుగురు కొడుకులు కావాలని కోరుకోలేదు. ఒక్క కొడుకు పుట్టినా ఆయన 
తృప్తి చెందేవాడే. 

. ' 108. 


శ్రీరామాయనమః 


భగవంతుడు తనకు ఇష్టము వచ్చినప్పుడు. మనకు కావలసింది 
కావలసినంత మాత్రమే. ఇచ్చి ౩ఊోరుకోడు. ఆయన తానివ్వాలి అ= 
అనుకొన్నంత వరకు పూర్తిగా ఇచ్చికాని ఊరుకోడు. 


దశరథుడు ఒక్క కొడుకుతోనే తృప్తి పడేట్లు a భగవంతుడాయనకు 
కల్పవృక్షము యొక్క నాలుగు శాఖలవంటి, హలుగు' పురుషార్థముల వంటి 
నలుగురు పుత్రులనిచ్చాడు. ee కాదు - తానే నాలుగు 'స్వరూపాలలో 
ఆవిర్భవించాడు. 


"బహుస్యాం ప్రజాయేయ”" అని భగవంతుడు సృష్టికి పూర్వము తాను 
సకల చరాచరము(లుగా)లలో వ్యాపించాలనుకొంటాడు. అలాగే తానే నాలుగు 
రూపాలలో దశరథ కుమారులుగ్గా అవతరించాడు. వశిష్టుడు దశరథ నందనులకు 
పదకొండవ రోజుల తరువాతీ నామకరణం చేయలని సంకల్పించాడు. 
"అతీత్యేకా దశావాంతు నామకర్మతథాకరోత్‌ 112వ రోజా నా చైత్ర బ॥ 5సపోమవారం 
నామకరణము. | 


" అప్పుడా నలుగురు పిల్లలను జన్మక్రమాన్ని బట్టి తాబ్టల్ల పరుండబెట్టారు. 
రామ భరత, .లక్ష్మణ సతృఘ్బులకు వరుసేటా 'శయనాసనములు : 
సమకూర్చబడ్డాయి. చ 


ఇంతలో అనుకోకుండా ఒక దైవ క. జరిగిందీ. తన. తొట్టెలో. 
పరుండబెట్టబడిన లక్ష్మణుడు వాఠాత్తుగా ఏడ్వడం మొదలు పెట్టాడ్డు. లక్ష్మణుని | 
| రోదనానికి కారణం ఎవ్వరికి అర్ధము, ఏ కాలేదు. ఘనవైద్యులు న ఆ శిశువును 
పరీక్షించారు ఎవ్వరికేమి అంతుచిక్కలేదు. WE : 


దశరథుడు వశిష్ణుని రాఫించాడు. ఆమవామునె లక్ష్మణుని ముఖాన్ని 
జాగ్రత్తగా పరిశీలించాడు. ఆయన గొప్ప మనస్తత్వ-వేత్త. ఈరోజుల్లో కూడ 
ఘన వైద్యులకు అంతుబట్టిని మహావ్యాధులను మనస స్తత్వవేత్తలు Psychiatrists) 
నయం చేయడం చూస్తునే ఉన్నాము కదా! 


లక్ష్మణుడు పడుకోబెట్టినట్టు లేడు. రాముని తొట్లు వైపు మలిగి 
వీడుసు స్తున్నాడు. రాముడు కూడే లక్ష్మణుని వై వెపు మలిగి.చూను స్తున్నాడు. ఏడ్వడం, 
' నవ్వడం. మనవంతే. “పరమాత్మ ఎప్పుడు .నిర్వికారంగానే ఉంటాడు కదా. 

రాముడు అలాగే నవ్వడం, ఏడ్వడం లేక లక్ష్మణుని వైపు సాస్తన్నాడు. 
శ] "తన అనన్నన్‌ అభిచాక శీతొ ' 
| 109. 


శ్రీరామాయనమః . 


వశిష్టుడు రామలక్ష్మణులిద్దరిని ప పరికించి యా ఆమహార్షికి అసలు 
కారణము అవగతమైంది. రామ లక్ష్మణులిద్దరిని ఒకే తొట్టిలో పడుకోబెట్టుమని 
ఆమునీంద్రుడు ఆదేశించాడు. ఆశ్చర్యము! లక్ష్మణుడు వెంటనే ఏడ్పుమానాడు. 
రామలక్ష్మ ణులిద్దరు పరన్పరాభిముఖులై సుఖనిద్ర చెందారు... "ప్రొజ్జేన సంపరిష్వక్తః 
॥ అని సుషుప్తీలో జీవాత్మ సవారి కలయికను శృతి మనోహరంగా 
వర్ణిస్తు oo | . 


వాల్మీకి కూడ ఆ పరిస్థితిని ఎంతో కజనీంుంగా వ్యాఖ్యానించాడు. ' 
"9 క్ష్మణో బహిః ప్రాణ ఇహపరః "లక్ష్మణుడు రామునికి బహిః (ప్రాణము. 


: "నచతేన వినా నిద్రాం “అభతేచ 'ఇరుహోతనుః "ఆయన ప్రక్కలేకుంకే 
| రామునికి నిద్రేరాదు. 


వశిష్టుడు. నామకరణ సందర్భంగా క్రమాన్నిబట్టి రాముని చూచాడు. 


Bre “రమయతి" రాముడు లక్ష్మణుని దుఃఖాన్ని పోగొట్టి ఆయనను 
ఆనంధపరచాడే. కౌసల్యతో పాటు సుమిత్రా కైకేయిలు కూడ్‌ శ్రీరామునే 
రెప్పపాటు లేకుండా, చూస్తు ఆనందిస్తున్నారు. వారికి తమ సంతానంపై 
ధ్యా సేలేదు. దశరథునిికైతే * రాముని చూచినప్పుడు కలిగిన ఆనందాన్ని 
మాటలలోవరించడానికి వీలులేదు. "దృష్టా స్ట్‌ భవామి పునర్యువేవ" అని 
స్వయంగా శ్రీరాముని, దర్శనము తనలో క్రొత్త యవ్వనాన్ని నీఠపుతుధది అని 
దశరధుడు తెలుపుతాడు. 


' “తేషాం కేతులివ జ్యోవ్షో. రామో రతి. కరః వితువొ ధ్వజము వలె. 
కులాలంకారుడైన రాముడంటే దీశరథునికి మవాసంతోషము "రమయతి సర్వాన్‌" . 


| ఇంతమందిని ఆనందపరుసు స్కున్నాడే ఈ బాలుడు అని 
ఆశ్చర్యచకితుడయ్యాడు మహర్షి. ఒకసారి తనను చూచుకొన్నాడు. తనలో 
వ తనకు తెలియకుండానే రాముడంటే ఆనందం పరవళ్లు (తొక్కుతోంది. 
అబ్బురపడ్డాడు వశిష్టుడు తనవంటి జితేంద్రియులను కూడ ఆకర్షించి ఆనందాన్ని 
కల్షిస్తు స్తున్నాడే ఈ. బాలుడు. 


"రమయతి సర్వాన్‌ జనాన్‌" జనులందరిని రమింపజేసు స్తున్నాడు. అంతే 
కాదు తన వంటి మునులు కూడ ఆయన విషయంలో రమిస్తున్నారు. . 
"రమంతే అస్మిన్‌ యోగినః" లోకానికంతటికి "ఇష్టుడు "ఇష్టస్సర్వలో 
కస్య" అయినందువలన, అందరికి ఆనందాన్ని కల్లిస్తు న్నందువలన పెద్ద పిల్ల 
వాడికి "రాముడు"అని పేరు పెట్టాడు మహర్షి. 

110 


న న 


: "లక్ష్మణుడు: రాముని ప్రక్కలో తొప్పైలో కేరిళ్లు: baa 
= సుమిత్రాతనయుని జూచాడు వసిష్టుడు. ఆబాలునికీ రాముడంటే ఎంత(పేమో?.. 
* ఆయనకు వాముడే.. పెన్నిధి. క్షణం రూడ రామవియోగాన్ని భరించేట్టు లేడు. 
ఓహో! ఎంతటి అదృష్టవంతుడీ బాలుడు"ఎంతటి "*లక్ష్మిస ంపన్నుడో"! ఈ 
పిల్లవాడు అని. ఆశ్చర్యంతో ఆ కుమారునికి వ నామముంచాడు._ 
"లక్ష్మ నయతీతి”లక్ష్మ ణః" అని వ్యుత్పత్తి "లక్ష్మ" అనగా చిహ్నము: లేక గుర్తు 
. శేషత్వ, కైంకర్య లక్షణములు గలవాడు లక్ష్మణుడు సేవా పాముల వాడు 
- లక్ష్మణుడు. . 


=. భరతుడు:మొదట. రాముని ప్రక్క తొట్పెలో సరుండబెట్టబడినప్పుడు 


కైకేయీ తనయుడు ఆనందంగా పడుకొన్నాడు. తరువాత తనీకు రామునికి 
మధ్యలో లక్ష్మణుడు: వచ్చి చేరాడు. అప్పుడు కైకేయీ నందనుడు ప్రళయాన్ని 
సృష్టించలేదు. . 


లోకంలో. కైకేయీ తనూజాని వంటివారు కొందరుంటారు. తమకు 
ఏదైనా. సుఖం కల్షినప్పుడు అనందంగా ఉంటారు. ఒక్కొక్కప్పుడు తనకు 
. చేజిక్కిన వెన్నిధిని: హఠాత్తుగా ఇతరు లెక్కడి నుండో ఊడిపడిలాగుకొని 
. పోతారు. అప్పుడు తమ నిధి ఏ చేజారిఫోయినా ఆ బాధను తమలోనే దిగమింగి 
“ సహించి ఊరుకుంటారు వారు: భగవత్‌ నిర్ణయము అలా ఉంకే మనము 
ఏమి. చేయగల్లుతాము అని దుః ఖాన్ని భరించి ఊరుకొంటారు. వారే మహాత్ములు. 
ఇతరుల పట్ల వారికి అసూయ ఉండదు. భగవంతుని పట్ట అసంతృప్తి 
ఉండదు. 


కైకేయీ కుమారుడు తన ప్ర తొట్టెలో రాముడు ఉన్నప్పుడు రాముని 

ఎలా (ేమించాడో, లక్ష్మణుడాయన ప్రక్కలోకి మారినప్పుడు కూడ ఆయన 
రాముని అంతగానే (ప్రేమించాడు. వశిష్ణుడా బాలుని మనస్సును అర్థం 
చేసికొన్నాడు. ఓహో "ఎంతటి భక్తి భరితుడో" ఈయన అనుకొని ఆ బాలుసీకి' 


= "భరతుడు"అని పేరుంచాడు. "భరణాత్‌ భరతః" రామభక్తినిండుగా 
ఉన్నందువలన - రాముడు లేనప్పుడు రాజ్యాన్ని భరించినందున “భరతుడినే 


పేరు సార్థకమైంది. 


శతృఘ్నుడు:- 1ఇక.నాలుగో విల్లవాడిని నమోపించాడు వశిష్టుడు మొదట 
| ఆయనకు ప్రక్కతొట్టలో త లక్ష్మణుడు. లక్ష్మణుని సామాష్యము ఆ 


A 


శ్రీలామాయనమః 
బాలునికంత ఆనందాన్నివ్వలేదు "రామునిపట్ట విడువ జాలని అమరికను 
ఆయనను ఆకర్షించలేదు., 


' తరువాత: ఆయన ప్రక్కతాబ్టలో స సహనిశీలి భరతుడున్నాడు. భరతుని 
| వైపు మలిగిన ఆకుమారుడు ఆనందభరితుడయ్యాడు. 


"ప్రబల శతృవువలె అందరిని వశపరుచుకొనే "రామసౌందర్యము"' నకు 

ఆకుమారుడు లోబడలేదు. ఆబాలుని ముఖములో శతృభయంకరమైన తేజస్సు 

ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అందువలన ఆయనకు "శతృఘ్నుడు" అని 
at కల జేశాడు వశిష్టుడు. 


112 -« 


శ్రీరామాయనమః 


1.వరులలో (ఉత్త మలలోగశిష్టుడు వశిష్ణుడు మునులందరిలో ్రేష్ణడాయన. 
-ఆమహర్షి: వేద వేదాంగ. విదుడు మంత్రవేత్త అనుష్టానగరిష్టుడు. అరక. క 
కాదు. : 


తన ఇష్టమలన్నంటిని తన వశంలో ఉంచుకొన్న వాడు వశిష్టుడు. 
వశిష్టుడు మన ఆచార్యుడే.. ఆయన ఆర్యులందరిలో శిష్ణుడు. దశరథుని 
అభిమతం ప్రకారము ఆయన కుమారులకు వశిష్టుడు నామకరణం చేశాడు. 


మనకన్న తండ్రి కూడ. "మనను జ్ఞానానుష్టాన పూర్ణుడు, మంత్రవేత్త 
=. అయన..ఆచార్యునికి. అప్పగిస్తాడు: తన ఆధీనేంలో ఉన్న తనకు అప్పగించబడిన 
' శిష్యునికి ఆచార్యుడు శాశ్వత. నామకరణము చేస్తాడు. నే 


ఆపేరు. మనకు రావడం. వలన భగవంతుని విడిచి. క్షణం కూడ 
ఉండజాలని. సీతా లక్ష్మణుల తత్వము, ప్రియా ప్రియములను సహింపగల్లిన 
భరతుని చవల భరతుని వంటి స్థిత ప్రజ్ఞాని అనవరతము ఆశ్రయించి, 
దానినే" సమ్యక్‌ సం సంపదగా భావించి, తద్విరుద్దమైన కేవల భగవన్మహిమను 
తృణీకరింపగల్లిన.. శతృఘ్నుని చరమ ము పర్వమైనే పరమభాగవత నిష్ట మనలో 
స్థిరంగా కలుగుతాయి. :' 


మన మోలోకంలో -దుర్హభమైన ఈ మానవ. షు తనక 
= మనము చేయవలసిన ముఖ్యకృత్యము వశిష్టుని వంటీ ఆఛార్యుని వలన 
“శాశ్వత. (దాస) నామము"పొందడమే. దానీ వలననే మనకు పరమ. 
శ్రయోదాయకమైన భగవత్‌ భాగవతాచార్య దాస్యము లం: తద్వారా . 
అపరిమితమైన ర తి లభిస్తుంది. 
శ్రీరాముని ఇతర వ 
శ్రీరామునికి రామభద్రుడు, రామచంద్రుడు అని కూడ ప్రసిద్ధ నామములు 
ఉన్నాయి. 
. రామభద్రుడు:- అహిర్చుద్న సంహితలో భద్రనామ విశిష్టత తెలుపబడింది. 
"భద్ర శబ్దేన దేవస్య నిత్య. నిర్లోషతోచ్యతే 
' దుష్టమైన ఈ సకల చరాచర జగత్తులో అణువణువునా వ్యాపించిన 
భగవంతుడు ) "తద్గత దోషై రసం స్పృష్టొఅన్నట్లు వాటి. దోషములే మాత్రము 


113. 


అ్రీరామాయనమః 


అంటకుండా నిత్యము నిర్దుష్టుడై పరమ పావనుడై భద్రుడుగా ఉంటాడు. 
అటువంటి. పరమాత్మ ప్రకృతిం "స్వామథిషాయ సంభవామి" అన్నట్టు తన 
దివ = సంస్థానముతోనే శ్రీరాముడుగా అవతరించాడు. అంతే కాదు 
Cre భద్ర లక్షణాలు - శ్రీరామభద్రునిలో మరింత స 
(ప్రకాశిస్తాయి. ' 


"స ఉగ్రేయాన్‌ భవతి ల? భగవంతుని మూల 
స్వరూపాన్ని మరింత (ప్రకాశింపజేసేది అవతారస్వరూపం. అందుకే ' 
అయోధ్యాకాండలో, "బవావో నృప!కల్యాణగుణాః వుత్రస్యసంతితే" అని పౌరులు 
జానపదులు ఏక కంఠంగా ఉగ్గడించారు, శ్రీరాముని ss శ్రీరాముడు 
భద్ర (శుభ) గుణుడు. 


రాములలో (శ్రేష్టుడు) భద్రుడు రామభద్రుడు -పరశు రామ బల 
రామాదులందరిలో భద్రుడు రామభద్రుడు. ' 


"శుభమంగళ యోర్భద్రం స్యాత్‌ (ద్రవ్య గ్రేష్టయోః" 


. శుభకరములయిన శ్రేష్టములయిన ద్రవ్యములను భద్ర శబ్దము నిర్దేశిస్తు ంది. 
శ్రీరామభద్రుడు సర్వశ్రేష్ణుడు, ఆగ్రితులకు శుభప్రదుడు. "త్వం పావన స్సర్వ 
లోకానాం "అని అగస్త్య మహర్షిచేత ప్రస్తుతింపబడిన పరమ పావనుడు 
రాముడు. 

2.. రామచంద్రుడు:- చంద్రకాంతాననుడు రామచంద్రుడు. చంద్రుని 
వలె (చంద్రవత్‌ కాంతం) అందమైన ముఖమండలము కలవాడాయన. అంతేకాదు 
(చంద్రాదపి కాంతం)చందదునికంట అధికమైన అందమైన ముఖ మండలము 
కలవాడు ఆ "పుంసాం మోహన రూపుడు." స్వయంగా వాల్మీకి మహర్షి 
ఆరాముని "అతీవప్రియ దర్శనఃొ అని వర్ణించాడు. 


చంద్రునిలో కేవలము సౌందర్యమే కాదు. బుధులకు (దేవతలకు)తన_ , 


కళల. ద్వారా అమృతమయమైన ఆహారాన్ని అందించే సై కూడ ', 
ఉంది. . 
'రామచంద్రునిలో కూడ బుధులకు : (సజ్జినులకు)తన కళల ద్వారా 


(నామ, రూప, గుణ, చేష్టితముల ద్వారా)అమృతాన్ని (అమృత స్వరూపమైన " 
ఆహారాన్ని) అందజేసే పరమౌదార్యము ఉంది. 


114. 


' అోరామాయనమః ' 


చంద్రునిలో కళలు: పదవారు మాత్రమే. రామచంద్రునిలో కళలకు 
సంఖ్యయే లేదు. "బహవో కల్యాణ గుణాళొఅని వాల్మీకి మహర్తికి కూడ 
రాముని కల్యాణ గుణములకు. ఒక నంఖ్యలభించలేదు. అందువలన అనేకములు 
అని మాత్రమే చెప్పగలిగాడు. అయితే వాల్మీకి అడిగినగుణాలు “పదహారే - 
ఆ. పదహారే (ప్రధాన భగవద్లుణాలుగా వాల్మీకి ప్రశ్నించాడు. 


అందువలననే చంద్రునికంకే అధికమైన ఆకర్షణ కలిగినవాడు. 
రామచందుడు. చంద్రకాంతాననుడు, అతీవ ప్రియదర్శనుడాయన. 


ఇతిశం 


శీరాయమాయనథనమః -. 


--౫V11 విశ్వామిత్ర మహర్షి 


పో్యామిత్రుడు ఒక మహానుభావుడు. ఒక, అసాధారణ వ్యక్తి మానవుడు 
సామాన్యస్థితి నుండి దృఢ ప్రయత్నంతో ఎంతటి వునన తరి ఎదుగ 
గల్గుతాడో స్వయంగా. నిరూపించిన లోకాతీతుడాయన. 


విశ్వామిత్ర శబ్దానికి రెండు వ్యుత్పత్తులున్నాయి. ఒకటి సాధారణంగా 
పిల్లలకు రూడ' 'తెలిసిన సవర్ణ- దీర్ణ: సంధితో ఏర్పడిన “విళ్ళళన్య) అమ్యతంయః 
: నా అనే వ్యుత్పత్తి. దీని అర్థము ఆయన విశ్వానికి అమిత్రుడు లేక శతృవు. 


మరొకటి ఆయన అద్భుత వ్యక్తిత్వాన్ని తెలుపడానికి వ్యాకరణాచార్యుడైన 
పాణిని మహాశయుడు ప్రత్యేకంగా తెలిపిన “విశ్వ(స్య)మిత్రం" అనే వ్యత్పత్తి. 
దీని ప్రకారము విశ్వామిత్రుడు జగత్తుకంతటికి మిత్రుడు. . 

పాణిని .*మ్యుతోబర్డా అనే సూత్రాన్ని ఏర్పరిచాడు. దీని ప్రకారము 
"విశ్వ "శబ్దము "మిత్ర శబ్దముతో కలిసి -ఆ మొత్తము శబ్దము (ఒకుబుషి 
వాచకమైనప్పుడు “విశ్వామత్రొఅవుతుంది. 

“యుద నంజ్ఞాయోం, లి శ్చుళ్తున్దు. దో అనే నియమము ఏర్పడింది. 


బుషి పేరును తెలుపకుండా -విశ్వ'శబ్దము, వ్‌ మిత్ర"శబ్దముతో 
' కలిసినప్పుడు "విత్రుమ్మితో గానే ఉంటుంది. వసన త్రైలంల మాణవికుడు 
లేక మ అని అర్థము. 


విశ్వామిత్రునికి ఆయన మొత్తము. జీవితాన్ని పరిగణన లోనికి 
తీసికొన్న ప్పుడు రెండు వ్యుత్పత్తులు అన్వయిస్తాయి. మొదట ఆయన విశ్వానికి 
అమి(త్రుడుగానే వ్యవహరించాడు. ఇందుకు రెండు' సంఘటనలను ఉదవారింప 
వచ్చును. 1. వశిష్టమహామునికి ఆయనగావించిన  మహాపచారము. 2. 
సత్యచరిత్రుడైన హరిశ్చంద్ర మహీపాలుని పరీక్షించిన విధము. 


వాల్మీకి లో మిథిలానగరంలో సివధనుర్భంగానికి ముందు 
శతానందుడు శ్రీరామభద్రునికి విశ్వామిత్రుని చరిత్ర తెలుపుతాడు. అందులో 
వసి ష్టమహామునితో విశ్వామిత్రుడు ఘర్షణ పడిన . వృత్తా ంతము ఉంది. 


వశిష్ట మవాముని సన్నిధిలో కామధేనువు "తనూజి నందిని ఉంటుంది. 
16 


శ్రీరామాయనమః ! 
ఒక రోజు. విశ్వామిత్ర మహారాజు తన పరివారముతో వ వేటకు వెల్లి, తిరుగు 
ee వశిష్ణుని ఆశ్రమానికి ఏతెంచుతాడు. 


“తన దగ్గర ఉన్న "నందిని సహాయంతో మహాముని మహారాజుకు, 
ఆయన పరివారానికి అద్భుతమైన విందుచేస్తాడు. ఆవిందుకు కారణమైన 
ఆధేనువుపై' ' విశ్వామిత్రుని, కన్ను పడుతుంది. రజసోలోభ ఏవచ” ఎంత 
ధనావ్నైనా ఇస్తానని - దానికి బదులుగా ఆశబల తనకు తప్పక కావాలని 
వశ్య్వూమిత్రుడు పట్టుపడుతాడు. ధర్మాత్ముడైన వశిష్టుడు దానికి అంగీకరింపడు. 
ఫలితముగా ఘర్షణ వారిద్దరి మధ్య ఏర్పడుతుంది. . 


మహర్షి కనుసె సైగలతో, గోమాత శరీరము నుండి' సర్‌ సైన్యము 
బయలుదేరి 'ప్వామిత్రుని మొత్తము సైన్యాన్ని నశింపజేస్తు ౦ది. విశ్వామిత్రుని 
నూరుగురు పుత్రులు యుద్దానికి ఆహుతి అవుతారు. 


విశ్వామిత్రుడెంత ప్రయత్నించినా, అపజయము తప్పక అవమానంతో 
- ఆయన రాజ్యానికి తిరిగివెల్లి - ఒక కుమారునికి "రాజ్యపాలనను" అప్పగించి, . 
తపశ్చర్యకె హిమాలయాలకు 'వైళ్చుతాడు. ఆయన మహో తపస్సుకు మహాదేవుడు 
సంతసించి - సాంగమైన ధనుర్వేద్‌ రహస్యాలను సంపూర్ణంగా, అనుగ్రహించాడు. . 


' సకల. శస్టాస్త్ర సంపత్‌ గర్విష్టుడైన ' విశ్వామిత్రుడు తిరిగి వశిషుని 
ఆశ్రమం చేరుకొవి - ఆగ్రహంతో ఆప్రాంతాన్నంతటిని అగ్ని, దగ్గం చేస్తాడు. 
అప్పుడు బ్రహ్మర్షి.-మహా[గ్రహంతో బ్రహ్మ దండాన్ని పైకెత్తు తొడు 
భయంకర శస్టాస్తములేవి కాల దండము' వంటి బ్రహ్మదండము ముందు 
నిలువ లేక పోతాయి. చివరకు విశ్వామిత్రునికి బ్రహ్మతేజస్సు యొక్క. 
బలాతిశయాన్ని గుర్తించక తప్పలేదు. 


"ధగ్భులం.క్షతియబలం - (వ్వా తేజో బలం బలం * క్షత్రియ 
శక్తి నిర్వీర్యమైనది. బ్రహ్మతేజమే మహాబల సంపన్నమైనదని అంగీకరిస్తాడు. 


దానిని తాను కూడ సాధించడానికి తపశ్చర్యకై బయలు దేరుతాడు. "అన్ని 


దిశలలో తపస్సుగావించి, అనేక కఠోర పరిక్షలకు నిలిచి బ్రహ్మర్షి పదాన్ని 
. సాధిస్తాడు. 


= విశ్వామిత్రుడొనర్చిన మరొక య. సత్యసంధడైన హరిశ్చంద్ర 
హేమలత విషయంలో జరిగింది. ' 


117 


శరామాయనమః ' 


హరిశ్చంద్ర మహారాజు అయోధ్య రాజధానిగ యావత్‌ భారతాన్ని 
ఏలుతున్న రోజులవి: ఆయన "సత్యదీక్షాఈ లలా కాదు, లోక 
లోకాల్లో ప్రఖ్యాతమైనది. 


ఒకనాడు వశిష్ట మహాముని మహేంద్ర సభలో హరిశ్చంద్రుని "స సత్యవ 
తాన్ని"గురించి వినరీస్తు ంటాడు. వశిష్టుని పై నిరాదరం, కల విశ్వామిత్రుడు 
ఆయన మాటలను ఖండించి తన పరీక్షలకు హరిశ్చంద్రుడు నిలువజాలడని 
సవాలు చేస్తాడు. 
_ వ్వాూమిత్రుని పరీక్షల మూలంగా .వరిశ్చంద్రుడు రాజ్యాన్ని కోల్పోతాడు. 
అర్దాంగిని అమ్ముకొంటాడు. చివరకు కాటికాపరి అయి కన్న కొడుకు శవాన్ని 
కాల్చడానికి డబ్బివ్వలేదని, చంద్రమతిని చంపడానికి కూడ సిద్ధపడుతాడు. 


బ్రహ్మాది దేవతలు. హరిశ్చంద్రుని కఠిన సత్య నిష్టకు ఆశ్చర్య 
చకితులౌతారు. విశ్వామిత్రుడు కూడ ఆయన నియమ నిష్టలకు విస్మీతుడౌతాడు. 
అగ్నిలోపుటం వేసిన బంగారానికి. స్వచ్చత లభించినట్లు -కష్టాల ఒరవడిలోనే 
మహాత్ముల ఆత్మ శక్తి 'ఆవిష్కృతమౌతుంది. 


_ కీటొయః. న్ధుం..మవొమానల క్షోభాత్‌ (వతివద్ధుతో మవోజునః 


లో వశిష్ట 'హరిశ్చంద్రులతో. 'విశ్వామిత్రుని వైఖరి ఆయన అమి త్రతతు 
మచ్చుతునక. | 
అయితే ఈ రెండు సంఘటనలతోనే విశ్వామిత్రుని జీవితము ముగిసి 
ఉం.ట. ఆయన అడ్భుత చరిత్రను అవనీజనులు ఈ నాటికి త 
కృతజ్ఞతతో స్మరించేవారు కాదు. 


తానొనర్చిన ఈ రెండు దుషృతాలకు హ్పొత్తప్తుడై విశ్వామిత్రుడు - 
విశ్వకల్యాణ కారకములైన రెండు అత్యద్భుత కార్యములను నిర్వహించి 
"విశ్వామిత్రస్తు ధర్మాత్మా "అని విశ్వ విఖ్యాతి నార్జించాడు. 

"పుణ్యేన పాఫమపనుదతి" అని స్మృతి వాక్యము కదా. వశిష్ట మహాముని “ 
విషయంలో అజ్ఞానంతో తాను చేసిన మహాపచారాన్ని "గౌతమి మహర్షిని - 
అహల్యను" ' కలుపడం ద్వారా రూపుమాపుకొన్నాడు.. మనము: కావించిన 
భాగవత ' మహాపచారాన్ని గుర్తించి, పశ్చాత్తా పము చెంది తిరిగి 
భాగవతాభిమానాన్ని సంపాదించడం క కంటి వేరే మార్గం లేనే లేదు కదా!రెండవది 


116 


శీరాయోయ నమః 


సూర్యవంశీయులు రాతల :; వంటి అనన్యదంపతులయిన . హరిశ్చంద్ర. 
చంద్రమతులను' వేరుచేసి, ఇక్కట్టుల పాలు చేయడం.. విశ్వామిత్రుడు కేవల . 
దురభిమానంతో కావాలని 'చేసిన: మేవాపాపమిది. ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా 
మల్లీ సూర్యవంశ. సంజాతుడైన శ్రీరామచంద్రస్వామిని అయోనిజ అయిన 
సీతామతల్టితో- జతపరచుట. లేక 'విశ్వ కల్యాణ కారణమైన సీతారాముల 
కల్యాణాన్ని ' కావించుట జరిగింది. జీవాత్మ పరమాత్మలయొక్క అపురూప . 
సమాగమాన్ని నిర్వహించడమే సీతారాముల పరిణయ నిర్వహణము. 


ఈ రెండు, మవోద్భుత సం సంఘటనల ద్వారా విశ్వామిత్ర సప రులు: 
విశ్వానికి అపురూపమిత్రుడయ్యాడు. . 


"విశ్వం మే మిత్రం"అని. సగర్వంగా చెప్పుకోదగిన మహోన్నతస్థితి 
నందిన 'ఆమహాత్ముని సంస్మరణ సకల -దోషాపహారకమైనది. _ 


RA 
. bea 


119 


శ్రీరామాయనమః EE | on 


రజోగుణము వలన మన మనస్సులోని లోభము మనము కోరుకోకూడని 
విషయాలపట్ల కమాను కల్లిస్తుంది. ఆ విషయాలు మనకు లభించనప్పుడు 


'“కామెవీష క్రోధ ఏష రజోగుణ సముద్భవః 
మహాశనో మవాపాప్మా విద్ధేనమివా వై వెరిణంి". 


ఆకామమే క్రోధంగా మారుతుంది. ఆక్రోధము తీవ్రమైనప్పుడు యుక్తాయుక్త 
విచక్షణనశించి సమ్మోహమేర్పడుతుంది. దానివలన మిత్రామిత్రుల స్మృతి 
నశిస్తుంది. దాని వలన బుద్ధి నాశము - తద్వారా వినాశమేర్చడుతుంది. ఇది 
శబల వ్యామోహితుడైన పామీత్రునికి వసిష్టమునీంద్రునితో ఏర్పడిన అకారణవైర 
స్థితి మనకందించే సందేశము. కనుక రజోగుణం వలన కలిగిన కామక్రోధాలు 
మేహాపాపములు. 


ఒక: సజ్జనుడు ఎన్ని దుర్భర బాధలు ఏర్పడినా తన సత వర్తన. 
-నీయమాన్నుండి చలింపడని -- అటువంటి మహాత్మునికి - మహామునులు - 
(బ్రహ్మాది దేవతలు సైతము దిగిరాక తప్పదని చంద్రమతీ హరిశ్చంద్ర 
“వృత్తాంతము మనకు తెలుపుతుంది. "ధర్మోరక్షతి రక్షితః" అనే: వేద వాక్యము 
హరిశ్చంద్రుని సత్యదీక్షావిషయములో సార్థకమైనది. 


=. పొక్ళమిత్ర చరిత్ర మనకు రెండు విషయాలను బోధిస్తుంది. ఒకటి 
5 లోభగుణము వినాశహేతువు. రెండవది భాగవతద్వేషము ప్రబలమైనది. దానివలన 
ఎంతటి మహానీయుని తేజో బలములయినా a 


శ్రీసీ సీతారామచంద్ర స్వామినే నమః . 
విక్యామ్మత తవము = దళ్లీణు దిళ 
వశిష్ణునిపై ఆగ్రహంతో. లోభగుణా విప్పుడై విశ్వామిత్రుడు తపశ్చర్యకై 
బయలుదేరోడు.. 
దక్షిణ దిశలో భార్యా సమేతుడై కఠిన తపస్సు కావించాడు. ఆయనకు 
సత్య ధర్మ పరాయణులైన హవిష్యంద, మధుష్యంద, దృఢనేత్ర మహారధులను 
నలుగురు పుత్రులు కలిగారు. సవాస్ర సంవత్సరాల తపము ద్వారా బ్రవ్మదేవుడు 
ప్రత్యక్షమై ఈ ఆయనకు. రాజర్షి పదమనుగ్రహించాడు. ' 
కాని మ్యొమిత్రునికి పితామవాని వరము తృప్తి నీయలేదు. తహహున 
మళీ తపస్సుకు పూనుకొన్నాడు. 
ణు 120. 


శరామాయతునమః 


ఆకాలంలో త్రిశంకు -అయోధ్యాధిపతిగా వసుధను శాసించేవాడు ఆయనకు 
ఈ మానవ శరీరంతోనే స్వర్గానికి వెళ్లాలని ఒక విడ్తూరమైన కోరిక ఏర్పడింది. 
దాని కొరకు యజు కాన్ని ఆచరించాలనుకొన్నాడు. 


ఆయన కులగురువైన వశిష్ట మహామునిని ఆశ్రయించాడు. ధర్మాత్ముడైన 
ఆమహాముని (త్రిశంకు మహీపతియొక్క అధర్మ వాంఛను అంగీకరింపలేదు. 
వశిష్టుడు కాదన్నాక -మహారాజా వశిష్ట పుత్రులను సమిపించాడు. వారు 
తమ "తండ్రి గారి అభిప్రాయాన్నే గౌరవించుమన్నారు. అప్పుడు దురభిమానియైన 
(త్రిశంకు భూపాలుడు -మరొక గురువు నాశ్రయించి అయినా తన మనోరథాన్ని 
సఫలం చేసికొంటానని తెలిపాడు. వసిషమారులు కుపితులై ఆయనను 
'ఛండాలునివి కమ్మని'శపించారు. : 


ఆసమయంలో విశ్వామిత్రుడు దక్షిణ దిశలో తపస్సు చేస్తున్నాడు. 
త్రిశంకువు ఆయనను ఆశ్రయించాడు. ప్వామి!త్రునికి వశిష్టమవర్తిపై (ప్రతీకార 
వాంఛ బలంగా ఉంది. అందువలన త్రిశంకువు కోరిక అధర్మమయినా 
అంగీకరించాడు ఆయన. వశిష్టునిపై ఆధిక్యాన్ని సంపాదించడానికి ఇదొక 
మంచి అవకాశంగా భావించాడు విశ్వామిత్రుడు... ఏదో ఒక ఆచార్యుడు తన 
కోరిక తీరితే చాలు అను కొన్నాడు త్రిశంకువు. ఎవరి స్వార్థం వారిది. 


విశ్వామిత్రుడు తన కుమారులను యాగనిర్వహణకై నీయోగించాడు 
సర్వ బుషి గణాల సమాహ్వానం కొరకు శిష్యులను పంపి. ఆయా బుషుల 
అభిప్రాయాలను, వారి మాటలను యథాతథంగా తెలుపుమన్నాడు. 

వ్య్యూమిత్రునికి భీతులై - తీయనకోరికపై బుషులనేకులు యాగనిర్వవణకై 
ఏతెంచారు. వశిష్టుడు, అయీ ప్కుతులు రాలేదు: వసిష్ట మహర్షి మర్యాదగా 
తప్పించుకొన్నాడు. కాని వేడి రక్తంతో ఆవేశ పరులయిన వశిష్ట తనూరులు: 
మహోదయ సహితులై "క్షత్రియుడు యజ్ఞంచేయించడమా?" చండాలుడు 
యజ్ఞంచేయడమా? “కకతలు ఆహవిస్సును అంగీకరించడమా? అని 
అపహాస్యంతో అధిక్షేపించారు. 


విశ్వామిత్రుడు వశిష్ట తనయుల ఆక్షేపణను తీవ్రంగా భావించి, 
ఆగ్రహంతో, వారిని, "శునక మాంసభక్షకులై, వికారులై, సప్తశత జన్మ పర్యంతం 
శవమాంస భక్షకులై, ముష్టికులై జీవిస్తారని"ఘోరంగా శపించాడు. 


మహోదయుడు మమ్ములను అకారణంగా ద్వేషించిన కారణంగా 


శ్రీరామాయనమః 


సర్వలోకనిందితుడై, వ్యాధుడై, బలవంతంగా హత్యలు కావిస్తూ దుర్గతి 
పాలౌతాడు"అని బుషిగణ సమక్షంలో కర్కశంగా శపించాడు. 


బుషులందరు మరింత భయగ్రస్తులై విశ్వామిత్రుడు చెప్పిన పనులను 
చేయసాగారు. సుదీర్ణ కాలము యజ్ఞము సాగింది. అయినా హవిర్భాగాలను 
తాన దేవతలు ఇష్టవ పడలేదు అప్పుడా రాజర్టి ఆగ్రహంతో “త్రిశంకూ!ఈ 
దేవతలు హ హవిస్సులను గ్రహిస్తే ఎంత?[గ్రహింపకపోతే ఎంత?నేనింతవరకు 
కావించిన మహోగ్రతపః ఫలితముతో నిన్నిప్పుడే స్వర్గానికి పంపుతున్నా"నని 
పలికాడు. మహర్దులందరు చూస్తుండగానే _ ఆశ్చర్యకరంగా త్రిశంకు 
స్వరారోహణము జరిగింది. అయితే స్వర్గలోక వాసులయిన దేవతలు త్రిశంకు 
స్వర్తాగమనాన్ని అంగీకరింపలేదు. తక్షణమే తలక్రిందులుగా పడి పొమ్మని 
శపించారు. బలవంతంగా ఆయనను నెట్టివేశారు. (తిశంకువు [కింద 
పడుతుండడము బుషులంతా దర్శించారు. 


మ్యూమి[త్రుడిలో దురభిమానం మరింత పెరిగింది. పట్టుదలతో (త్రిశంకువు 
సడిపోకుండా శ మధ్యలోనే నిలిపి, మరొక సప్తర్షి మండలా వ వేరొక ఇంద్రుని, 
ఇంకో స్వర్గాన్ని సృష్టించడానికి సంకల్పించాడు. అప్పుడు మహర్దులు, సురులు 
ఆప్రయత్నాన్ని విరమింపజేశారు. అయితే అంతవరకు విశ్వామిత్రుడు సృష్టించిన 
నక్షత్ర మండలము అలాగే ఉంటుందని త్రిశంకువు భూమిపై పడక్ష మధ్యలో 
అలాగే అమర సన్నిభుడై ఉంటాడని సురులు, బుమలు అనుగ్రహించారు. 
విశ్వామిత్రుడందుకు సమ్మతించాడు. అందరు తమ తమ స్థానాలకు వెల్లి 
"పోయారు. ప్వామిత్రుని తపస్సు విఫలమైంది. అందుకాయన తీవ్రంగా విచారింబే 
పశ్చిమ దిశకు తపశ్చర్యక్రై వెళ్లాడు. త్రిశంకువు కోరిక కోరికగానే కల కలగానే 
మిగిలి పోయింది. అభిమానంతో" చేసిన యజ్ఞము అసంపూర్ణంగానే 
మిగిలిపోయింది. | 


122 


శరాయాయనమః 

(త్రిశంకు ప్రయత్నముతో మనం. గ్రహించాల్సిన వోశేషాలెన్నో ఉన్నాయి. 
మన ఆచార్యుడే. మనకు 'ప్రాప్యుడు _ "ఆచార్యాదిహ దేవతాం సమధికాం. 
అన్యాం నమన్యామహే' ఆచార్యునితో సమానమైన, లేదా అధికమయిన దేవత 
లేనేలేదు. ఆయన మన ప్రార్థనను మన్నించినా, మన్నింపకున్నా ఆయనను, 
ఆయన పుత్రులను అలక్ష్యం చేయడం కూడదు... ' 


స్వాచార్యుని నిరాకరించి ఎంత గొప్పు వారిని ఆశ్రయించినా, వారు 
ఎంత ప్రయత్నించినా, మనను రక్షింప జాలరు. విశ్వామిత్రుని అంతటి 
వాడు వశిష్టుని వీడి తనను ఆశ్రయించిన త్రిశంకువును స్వర్గానికి పంవలేక 
పోయాడు. 'భూమికి, స్వర్గానికి రెంటికి చెడ్డ "త్రిశంకు స్వర్గము'అసంపూర్ణ 
విఫల ప్రయత్నానికి ఉదాహణమయింది. 


స్వాచార్యుని వీడి, ఎంతటి మవాత్ములను ఆశ్రయించినా మనము 
'రెంటికి చెడ్డ రేవడి"వలె అవుతాము. ఇహ పరములు రెండు అందకుండా 
పోతాయి. ” 

అంతేకాదు స్వాచార్యుని త్యజించి తమను ఆశ్రయించిన వ్యక్తిని 
ఉద్ధరించడానికి ప్రయత్నించే. ఎంతటి .మహానుభావులైనప్పుటికి విఫలులు 
కాకీ తప్పదు. ఆప్రయత్నంలో తమ మహత్వాన్ని. కూడ కోలుపోక తప్పదు. 
' విశ్వామిత్రుడంతటి వాడు అనవసరంగా త్రిశంకువును చేరదీసి. ఆయనను 
కాపాడడానికి చేసిన వ్యర్ణప్రయత్నంలో తన వు హా. నిష్పులం 

చేసికొన్నాడు. 


ఇంకొక మాట - మనకిష్టము లేని పనులు జరుగుతున్నప్పుడు మౌనంగా 
ఉండడము, మర్యాదగా తప్పుకోవడం మంచిదని వశిష్ట భగవానుడు 
నిరూపించాడు. 


ఎంత వార్తికైనా పరదూషణం వనికిరాదు. తపస్పంపన్నులు, మహోదయ 
సమేతులైన వాశిష్ణులు విశ్వామిత్రాదులను అనవసరంగా నిందించి 
శాపగ్రస్తు లయ్యారు. అననుకూల సమయాల్లో మనోనిగ్రహమే మంచిది. 


అనుగ్రహించినా, ఆగ్రహించినా ఆచార్యుని సన్నిధేమనకు పెన్నిధి 


మరొకరిపై స్పర్ధతో ఆవేశంతో ఎంతటి తీవ్ర తపము చేసినా అది _ 
ఫలం కాదని 'విశ్వామేత్రుని దక్షిణ దిశా తపము మనకు సందేశమిస్తోంది. 


123 


శ్రీరామాయనమః 


- రామాయణంలో త్రిశంకు వృత్తాంతము. శబరి వృత్తాంతము రెండు ' 
- ఆచార్య వైభవమును తెలిపేవే, స్వాచార్యుని విడిచి పెట్టినందు వలన మవారాజు 
అంతవాడికి కలిగిన అనర్థము (త్రిశంకు వృత్తాంతము సెలుపుతుంది ఆచార్యుని 
ఆశ్రయించిన అతి సామాన్యవ్యక్తులు అందుకొనే అత్యున్న తస్థితిని శబరి 
' వృత్తాంతము వివరిస్తోంది. ఆ అద్భుత సంఘటనను మనము మును ముందు 
పరిశీలిద్దాము. 


ఇతిశం 


124 


యాల 
శ్రీసీతారామచంద్ర స్వామినే నమః 
నకలు తపము = శునళ్ళేఫ వృత్తాంతము 
(పశ్చిమదిశ) 


దక్షిణదిశలో తపస్సుకు కల్పిన తీవ విఘ్నానికి నిరాశ చెందిన 
విశ్వామిత్రుడు -పశ్చిమ దిశకు వెళ్ళి “పుష్కర క్షేత్రములో పట్టుదలతో తపస్సు 
చేయడానికి పూనుకొన్నాడు తపస్సు చేస్తుండగా దీర్దకాలమేు గడిచింది. 


ఆకాలంలో అంబరీషుడు అయోధ్యాధిపతిగా అవనిని పాలిస్తు న్నాడు. 
ఆయన ఒకమారు అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడు. ఇందుడాయాగానికి 
విఘ్న ంకల్లించడానికి యజ్ఞాశ్వాన్ని అపహరించాడు. 

యజ్ఞ విఘ్నము కర్తకు సర్వానర్జాలను కలిగిస్తుంది. అందుకై బ్రాహ్మణులు 
అంబరీషనితో అశ్వమేధ యాగానికి బదులు కనీసం నరమేధ యాగమయినా 
నిర్వర్తించుమని సలహా ఇచ్చారు. నరమేధంలో బలిపశువు కావడానికి 
స్వయంగా ఏ వ్యక్తి అయినా ముందుకు రావాలి. రాజు ఎవ్వరిని కూడ 
బలవంతం చేయకూడదు. ఆవ్యక్తి ప్రాణత్యాగానికై సిద్ధ పడినందుకు అతని ' 
తల్లిదండ్రులకు పుష్కలంగా ధనమివ్వాలి. .. 


ఆకాలంలో బుచీకుడనే ఒక ముని దారిద్ర్యము వలన క 
మహా భారంగా పోషించుకొంటూ వస్తున్నాడు. ఆయన సంగతి తెలిసిన 
అంబరీషుడు ఆయన పుత్రులలో ఏ ఓక్కడినిచ్చినా '-ఆయనకు బడులు శత 
సహస్రగోవులనిస్తానని తెలుపుతాడు. . 

"జ్యేష్టపుత్రుని వదులు కోనంటాడు"బుచీకుడు "కనిష్ణుని ఇవ్వనంటుంది" 
కన్నతల్లి. మధ్యముడు శునశ్ళేపుడు తల్లిదండ్రులకు తన పట్ల ఉన్న నిరానక్తతను 
గమనించి -తాను బలిపశువుగా వెళ్లడానికి నిర్ణయించుకొంటాడు. అంబరీషుడు 
బుచీక దంపతులకు లక్షగోవులనిచ్చి -శునళ్నీపుని తీసికొని వెళ్ళాడు. 

మార్గమధ్యంలో వారు పుష్కరక్షేత్రానికి చేరుకొన్నారు. శునశ్ళేఫుడు ఆ 
పరిసరాలలో సంచరిస్తూ వ్యూమిత్రుని దర్శించాడు. వ్యూమిత్రుడు శనళ్నేపునికి 
స్వయంగా మేనమామ. శునళ్ళేఫుని దీన గాధ విశ్వామిత్రుని మనస్సును 
వెన్నలా కరిగించింది. 


125 


(శ్రీరామాయనమః 


ఆ మవార్షి తన పుత్రులను పిలిచి, వారిలో ఎవ్వరైనా ఒకరు శున్నోపునికి 
బదులు యజ్ఞ "పశువుగా వెళ్లాలని అడిగాడు. తద్వారా వారికి పిత్తాణము 
తీర్చుకొనే మ మహాభాగ్యము లభిస్తు దని బుజ్జగించాడు. 


మధుష్యందాది మహర్డి..తనయులు, "స్వంతపుత్రులను బలి పశువుగా సై 
పంపి అన్యుల పుత్రులను రక్షించటంలో జెచిత్యమేమిటని "ఆక్షేపించారు. 
విశ్వామిత్రుడు ఆగ్రహోదగుడయి తన సుతులను "వేయి సంవత్సరాలు, 
శునకమాంస భక్షకులై వాశిష్ణుల వలె నీచ జన్మలలో జీవించుడని"శపించాడు. 


శునళ్ళీఫునికి తన తపః ఫలాన్ని ధారవోసి "రండు మంత్రాల నుపదేశించి, 
వాటిని యజ్ఞబలి సమయంలో పఠించి, రక్షను పొందుమేని" తెలిపాడు. 
మహాసంతోషంతో శునశ్ళేఫుడా రెండు మంత్రాలను (గ్రహించి, అంబరీషునితో 
ఆనందంగా యజ్దిస్థలికి చేరుకొన్నాడు. విశ్వామిత్రుని తపము మల్లీ వ్యర్థమైంది. 

ఆనరమేథ యాగంలో శునళ్ళ్శేఫుని బలి ఇవ్వడము కొరకు అతనికి 
రక్తాంబరమును ధరింపజేసి, అతనిని "యూపబద్దుని"గావించారు. అప్పుడు 
విశ్వామిత్రదత్త మంత్రములను పఠించి శునళ్ళేపుడు ఇంద్రోపేంద్రులను 
సంతుమ్టలను గావించాడు. సురేంద్రుడు శునళ్ళేపునికి దీర్జాయిష్యాన్ని, అంబరీష 
మహాపతికి యజ్ఞఫలాన్ని అనుగ్రహించి అంతర్జానము చెందాడు. 


“* మరొక సహస్ర సంవత్సరాలు విశ్వామిత్రుడు దీర్ణతపమాచరిరచాడు. 
అతని కఠోర తపోదీక్షకు అమితంగా సంతసించిన బ్రహ్మాది దేవతలు అతనికి. 
'బుషి"పదాన్ని అను[గహించారు. విశ్వామి[తునికి వారు' ఇచ్చిన 
"బుషిత్వము"సంతృప్పి నివ్వలేదు. ఆయన తన తపస్సును విరమించలేదు.' 

విశ్వామిత్రుని తీవ్ర తపము సురులకు భయాన్ని కలిగించింది. 
మహేంద్రుడెలాగయినా ఆయన తపస్సుకు ఆటంకం కల్పించాలను కొన్నాడు. 
అప్పరసలలోనే అద్భుత సౌందర్య లావణ్య రాశి మేనక. ఆమెను పిలిచి 
మహర్షి తపోభంగము చేయుమని ఆజ్ఞాపించాడు. మేనకకు తన మేని వఘల 
పట్ట 'అచంచలమైన ఆత్మవిశ్వాసముంది. కాని వెళ్లేది తీవ్ర స్వభావుడయిన ' 
పా శ్వామిత్రుని. దగ్గరకు. ఆమె మనస్సులో భయాందోళనలు కలిగాయి. కాని 
కాదంటే అమరేంద్రుని తక్షణా[గ్రహానికి గురికావలసిందే.. ముందు నుయ్య, 
వెనుక గొయ్యి. అదిరే గుండెలను అరచేతిలో పట్టుకొని అదితేయుత కార్యార్థము 
అడుగువేసింది ఆ అప్పరస. 


126" 


శ్రీరామాయనమః 

విశ్వామిత్రుడా రోజు తపము చాలించే సమయ మాసన్నమైంది. 
అంతర్ముఖములైన ఇంద్రియము లొక్కొక్క కు బహుర్ముఖములు కాసాగాయి. 
ముందుగా ఆయన నాసికకు పరిమాళాలు ఆనందాన్ని కల్గించాయి. వీనులకు 
మధుర రాగాలాపనము చక్కని విందునిచ్చంది. కనులకు ఆసుందరి కమనీయ .- 


గాత్రము ఆశలను రెకెత్తించింది. విశ్వామిత్రుని లు పంచశర్చుడు... 
- పరవశం గావించాడు. 


వివశుడైన ప్వామి(త్రుడు తన తపము వదిలి బహుకాలము శక 
స్మరభోగాలను అనుభవించాడు. ఆయన తపోదీక్ష సడలినందుకు దేవేంద్రుడు 
సంతోషించి. మేనకను స్వర్గోకానికి తిరిగి వచ్చేయు మన్నాడు. తపోభంగాసౌ 
ఏతెంచిన మేనక నిజంగానే మనస్ఫూర్తిగానే విశ్వామిత్రునితో మన్మధ 
సుఖాలననుభవించింది. దానికి తోడు ఆమె అప్పుడే. ఒక బిడ్డను కన్నది. 
పతిని, సుతను వదలి తక్షణమే. స్వర్గానికి వెళ్లడం ఆపడతికి. కొంత బాధా 
.కరంగానే ఉంది. అంతేకాదు అసలు విషయమును (గ్రహించి ఆ మహాముని 
“తననెంత తీవ్రంగా శపిస్తాడో?అయినా అమరేశ్వరుని ఆనతిని మోరరాదు. 
' విశ్వామిత్రునితో ధైర్యాన్ని చేజిక్కించుకొని, తన విషయాన్ని వివరించింది. 
సురలోకానికి ఒంటరిగానే తిరిగి వెళ్లింది. 


- విగామిత్రుని వ్యామోహం చెల్లా చెదరు అయింది. 'తన తపోదీక్ష 
మేనక కామానికి బలి కావడం ఆయనకు ప్చొత్తా పాన్ని కల్గించింది. 


తక్షణమే ఆయన తన తప్పిదాన్ని న, తిరిగి తపశ్చర్యకై మరో దిశను 
పంతాలు / 


127 


శ్రీరామాయనమః 


దక్షిణ దిశలో వసిష్టునిపై (ప్రతీకారేచ్చ, ఆధిక్యకాంక్ష -విశ్వామిత్రుని 
అమోఘ తపస్సును వ్యర్థము లాలు, భాగవత ద్వేషము బలమైన పాపము. 
ఆ పాపము ముందు అతని తపస్సు గాలికి కొట్టు కొని పోయింది. 


ఈ పశ్చిమ దిశలో విశ్వామిత్రుని యొక్క మమకారము అతని తపో 
దీక్షకు మొదట అంతరాయాన్ని కల్గించింది.. శునశ్ళేఫునిరక్షణకై ఆయన 
' పతస్సునంతా ధార బోయక తప్పలేదు. ఆయనను రక్షించే ప్రయత్నంలో 
తన స్వంత తనయులను శునక మాంసభక్షకులుగా శపించాడు. 


అంతకంటె తీవ్రంగా. తపమొనర్పాలని విశ్వామిత్రుడు. అనుకొన్నాడు. 
ఇక్కడ ఆయనలో అంతర్గతంగా నిద్రించి ఉన్న కామము బుసలు గొడుతూ 
పడగ విప్పింది. మేనకా వ్యామోవాం ఆయన కళఠోరదీక్షను పూర్తిగా మరిపించింది.. 
కామము మనకు బలమైన శత్రువు దాని ఆకలి తీరదు. దానిని" వేరంట 
నరకడమే అది చల్లారని శత్రువు. ఎంత ఆహారాన్ని వేసినా మనకర్తవ్యం. 
"జహశతృం మహాబాహోకామ రూపందురాసదం'”. 


ఇతిశం. 


128 


-. _ఆతరామాయనవమః 
ఎిశ్చామ్యత తవము తత్తర దిళ-3 
" .దక్షిణదిశ,. పశ్చిమదిశ (ప్రశస్తములుకావు. ఆదిశలలో" కావించిన 
| చభకార్యములేవి ఫలించవు. ప్వామిత్ర తపము కూడ ఈ రెండు దిక్కులలోను 
: “ఫలించలేదు. అనుకోని. అవాంతరములు కలిగి విశ్వామిత్రుని, వ. 
తీవ్ర అసంతృప్తి కలిగించాయి. 
ఆయినప్పటికి పట్టుదలకు మారుపేరయిన విశ్వామిత్ర ' య. ఆ 
అవాంతరములకు ఆగిపోలేదు. అందువలన ఆ మహానుభావుడు తన తపస్సుక్రె 
ఉత్తరదిశను ఎన్నుకొన్నాడు. 
మరొకమారు" 'మహోగ్ర 1 తపశ్చర్యకై వ్వూమిత్రుడు తలపోశాడు. అతని 
తీవ తపస్సుకు. భీతులైన దేవతలు బబ్రహ్మదేవునాశ్రయించారు పద్మ 
సంభవుడాయనకు -* బుషిముఖ్య గ పదాన్ని అనుగహించినాడు. 
. విశ్వామిత్రునికి మహర్షి పదముపై ఆశ ఉంది. తన ఆశయము = 
. .శెరవేరనందుకు ఆయన అసంతృప్తి జెందాడు. తన తవ పస్సును కొనసాగించడాన్లై | 
- నిశ్చయించుకొన్నాడు. నిజానికి మహర్షి పదము అంత సులభసాధ్యంకాదు.. 
“జితేంద్రియునికి మాత్రమే ఆది సిద్ధిస్తుంది. ge 4 
“అమరేంద్రుడు. ఆ బుషితపస్సుకి మరొక మారు అంతరాయాన్ని 
కల్పించోలనుకొన్నాడు. ఈ. పర్యాయము జంభారి రంభను సురకార్యానికి 
నియోగించాడు:. రంథ.కూడ. ముందు. ముని శాపానికి భీతురాలైంది. అయినా ' 
మహేంద్రుని మాటకు ఆమె తలవంచక తప్పలేదు, 
"రంభ తనః రమణీయ హావభావ వివాసాలను ' విశ్వామిత్రుని పై 
(ప్రయోగించింది. అయితే అప్పటికే ఆయనకు' అతివల అందం పట్ట ఆదరం 
తగ్గింది. అప్పరస సౌందర్యప్రదర్శన ఆయనలో. ఆ(గ్రవోన్ని కలేగించింది.. 
. రరిభను “పది సంవత్సరాలు రాయిగా పడిఉండమని శాపాంతములో 
తేజస్సమేతుడైన ఒబ్రావ్మణుడు నిన్ను ఉద్దరిస్తా డని, " శాపాన్ని, కాలంతో 
తెలిపాడు. 


అయితే రంభను శపించడం ద్వారా విశ్వామిత్రుడు సాధించింది ఏమి 


"=. లేదు. తన తపోదీక్షారక్షణకై సురభామినిని శపించి ఆయన తిరిగి తన 


- తపస్సును వ్యర్థముచేసికొన్నాడు. తన కోపమే తన శత్రువుగా మారింది ఈ 


మారు 
వ 


అర 


128 


శ్రీరామాయనమః 
కామము తరువాత -తల ఎత్తే ప్రబల శత్రువు (క్రోధము. కామమే . 
 డక్రోధంగా పరిణమించుతుంది. క్రోధము కలుగడానికి కారణము కామవాసనలు 


నశింపకపోవడమే. క్రోధమును -జయింపనిదే కామముపై శాశ్వత విజయము 
సాధ్యముకాదు. | : 


కామము, క్రోధము కూడ కలిగేది రజోగుణము వలననే కామము 
కన్నా బలవత్తరమైనది క్రోధము. ఇది. మహాపాపములను చేయిస్తుంది. 


క్రోధాన్ని జయించడము మవోత్ములకు కూడ పూర్తిగా సాధ్యము కాదు. 
అనుకోకుండా అవేశించడం క్రోధలక్షణము. ఆవేశించిన తరువాత యుక్తాయ్యుక్త 
విచక్షణను లేకుండాజేసి సమ్మోవోన్ని కలిగిస్తుంది. సమ్మోవామువలన తానెవ్వరో 
? తన పరిస్థితి ఏమిటో మరచిపోవడం జరుగుతుంది. అనంతరము సంభవించేది 
-వినాశమే. 

విశ్వామిత్రుడు. మేనకా పరిత్యాగంతో కామాన్ని జయించాడు . కాని 
రంభ దర్శనము ఆయనలో క్రోధానికి కారణమైంది. రంభను క్రూరంగా 
శపించాడు. విశ్వామిత్రునికి క్రోధాన్ని నిగ్రహంచుకోవడం సాధ్యం కాలేదు. 
క్రోధాన్ని అదుపులో వెట్టుకోనిదే జితేంద్రియత్వము లభింపదు. జితేంద్రియత్వము 

కలుగనందుకే బుషికి “మహర్షి” పదవి లభింపలేదు. 


మొదట ప్వామిత్రుడు మహీపాలుడుగా ఉన్నప్పుడులోభ, మోవాములు, ' 
“కామ, క్రోధములు ఆయనలో సంకులంగా ఉండేవి. ఆయన లోభగుణమే 
విశ్వామిత్రునికి నందినీధేనువును అపహరించాలనే కాంక్షను కలిగించింది. 
"అది ఆయనకు లభించలేదు. కాని దాని వలన భాగవతద్వేష మహాదోషము 
సంప్రాప్తించింది. 


బ్రవ్మాతేజో వోషాన్ని స్వయంగా దర్శించిన వ్య్యూమిత్రుడు చతుర్దిశలలో 
అసాధ్యమైన తపస్సును కావించాడు. దక్షిణ, పశ్చిమోత్తరదిశలలో ఆయన 
తపస్సు ఫలించలేదు. కాని ఒక్కొక్కదిశలో ఆ మహానుబావుడు ఒక్కొక్క 
దుర్గుణాన్ని జయించాడు. 


దక్షిణదిశాతపము ఆయనలో భాగవతద్వేషాన్ని తగ్గించింది. పశ్చిమదిశలో 
తపస్సు ఆయనలో మమకారాన్ని నిర్మూలించింది.' కామముపై ఆధిక్యాన్ని 
కలిగించింది. ఉత్తరదిశలోని తపస్సు. క్రోధాన్ని జయించడానికి తోడ్పడింది. ' 
ఈ విధంగా ఈ దిశలలో తపము న ఆయన ఒక్కొక్క గుణముపై 
ఆధిపత్యాన్ని సాధించాడు. 


130. 


శ్రేరాయాయనమః 


ఎిశ్చామ్యుత తవము తూర్చుదిళ 4 . 
_.ఉత్తర' దిశలో -కూడ- విశ్వామిత్రుని తపము నిరర్థకమైంది. దానికి 
కారణము ఆయన క్రోధమే. 
అక్కడ నుండి ఆ 'సంయమి ప్రాగ్గిశలో ప్రవేశించాడు. ఈ పర్యాయము 
తన మనోరథము ఈడేరదాకా' తపస్సును కొనసాగించాలని : దృఢంగా ' 
సంకల్పించాడు. ఆయన తపస్సు అత్యంత తీ(వ్రంగా కొనసాగింది. 
అవాంతరములెన్ని. కలిగినా. ఆ ముని చలింపలేదు. శాంత చిత్తంతో ఆ 
సంయమిాంద్రుడు తన తపస్సును తీవ్రంగావించాడు. 
= వేయి సంవత్సరాలు నిరాహారుడై, (ప్రశాంత మనముతో తపముగావించి 
తృప్తి జెందాడు. అనంతతపము తరువాత ఆ ముని ఆహారాన్ని గ్రహించడానికి 
\ సిద్ధమయ్యాడు. . “ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణరూపముతో ఆ. అన్నమును 
.. యౌచించాడు. ఆయనకు.ఆ "అన్నాన్ని పూర్తిగా దానంచేసి,: మల్లీ నిరావోరుడై 
ఉత, నిక్యాసలను. బంధించి,: మరొక వేయి వర్తాలు ఘోరతపమీచరించాడు. 
వాయు సంచారాన్ని ఆ సంయమి నిరోధించినందువలన బ్రవ్మతేజస్సు 
ఆయనలో కేంద్రీకృతమైంది.: అగ్ని ఆవిర్భావానికి ముందు ధూమము వెడలినట్టు . 
ధూమము అగ్నికి" సంకేతమైనట్టు, వ్యూమిత్రుని శిరమునుండి పొగలు బయలుదేరే 
....లోకములన్ని వ్యాపించాయి. ఆ ధూమముచేత దేవదానవ గంధర్వ. సిద్ద... 
కిన్నర, కింపురుషాదులందరు సమ్మోహితులయ్యారు. or 
సురులందరు చతర్ముఖుని సమోపించి, పితామహా ! విశ్వామిత్ర 
". మునీంద్రుడు ఏ (ప్రలోభాలకు లోబడడంలేదు... ఆ మహాత్మునిలో 
/ 'కన్నుపొడుచుకొన్నా ఏ పాపములేశమైన కానరావడములేదు. ఆయన అభీష్టాన్ని 
= ఇప్పటికి కూడ ఇవ్వకపోతే ఆయన  తపోజనిత ధూమాగ్ని లోకాలను భస్మం 
చేస్తుంది. సాగరాలన్ని ఇప్పటికే సంక్షుభితాలవుతున్నాయి. భూమి కంపింస్తుంది. 
పర్వతములు బ్రద్దలవుతున్నాయి. వాయువు మవాప్రభంజనమై ప్రళభయలక్షణాలను 
_ కలిగిస్తోంది అని నివేదించారు. 
పద్మగర్భుడు మహామునిని సమిాపించి, (బ్రహ్మర్షి !స్వాగతము నీ 
shen నీవు బ్రాహ్మాణ్యాన్ని, సంయమనాన్ని సాధించావు. నీ 
తపస్సు సఫలమైంది. నీకు దీర్దాయుష్యాన్ని అనుగహాస్తున్నాను. నీకు స్వస్తి 
అగుగాక. ఇకనీవు నీ తపము చాలించి యధేచ్చగా వెళ్లుమని వరమొసగాడు. 
విశ్వామిత్ర మహర్షి మహాసంతోషముతో పితామవి! నీ ప్రసాదము 
వలన నా తపస్సు సఫలమైతే, డ్రాహ్మణ్యము సిద్ధిస్తే ఓంకార, mse 


131 


శ్రీరామాయనమః 


“వేదములు. నాకు స్వాధీనములగు గాక! బ్రహ్మపుత్రుడైన వశిష్ట మహాముని 
నన్ను అనుగ్రహించుగాక ! అని ప్రార్థించాడు. 


| దేవతలు "తథాస్తు". "అనిరి. వశిష్ట మహర్షి విశ్వామిత్రుని బహ్మర్రీ | 
అని సంభోధించాడు. విశ్వామిత్రుడు వసిష్టునీ సంభోధనతో సంతృప్తిని 
చెంది. స్వయంగా తాను కూడ వశిష్ట మహామునిని అమిత గౌరముతో 
ఆదరించాడు. పకామిత్రుడు తపముచేన్తూ నే మహీతలమంతా సంచరించాడు. 
ఈ విధంగా అభిమానధనుడు, ధృడదీక్షాదర్తుడైన విశ్వామిత్ర 
సంయమాంద్రుడు తన అచంచల తపోదీక్షతో (బ్రహ్మర్ది పదాన్ని తపస్సిద్ధిని 
పొందాడు. చివరలో (ప్రాగ్గిశలో ఆయనకు తపస్సిద్ధి కలిగింది. 
తూర్చుదిశలో సయ. లోభగుణము పరీక్షింపబడింది. వేయి సంవత్సరాల 
నిరహార తపమును ఆచరించిన మవాముని ఆహార స్వీకారానికి సిద్ధపడగా 
ఆ ఆహారాన్ని. కూడ అమరేంద్రుడు ఆర్థించాడు. ఆకలి కూడ ఆమహాత్మునిలో 
ఆగ్రహాన్ని కలిగింపలేదు. 
లోభము. వలననే వశిష్ట (భాగవత ) ద్వేషము సంభవించిది. చివరకు 

(అన్న్ర లోభమును జయించీన తరువాతనే భాగవతసఖ్యములభించింది. 

భాగవతాభిమానమే సకలగ్రేయములకు మూలము. బ్రవ్మాపుత్రుని అభినందనమే 
_టబ్రహ్మర్తిపదాన్ని సి సిరసరిచింది. 

/ వ్యూమిత్రునవలె మనముకూడ అరిషడ ర్వధమలకు పరవశలమై ఉంటాము. 
ప్రపంచానికి అనర్థము కలిగిన మన స్వార్థాన్ని పూరించుకోవాలనుకొంటాము. 
స్‌ మ న మూటగట్టుకో వడానికైనా 

సిద్ధప పడుతా 

ఈ అట్టడుగు నం. మనముపైకి రావాలి. అహంకార, 'మమకారాలను 
జయించాలి. కొమ, క్రోధ, లోభ, మోవములను ఒక్కొక్కటినే వశపరుచుకొవాలి. 
చివరకు వశిష్ణునివంటి భాగవతోత్తముని అభిమానమునకు పాత్రులము కావాలి. 
వశిష్ణునివంటి' భాగవతాభిమానము సకల శ్రేయస్సులను కలిగిస్తుంది. దాని 
ద్వారానే భగవద్దానము కలుగుతుంది. భగవంతుడు కూడ స్వాధీనమవుతాడు. 
తద్వారా విశ్వశ్రేయేమును కలిగించగల మహత్వము సంభవిస్తుంది. 

ఇది మనకు wre చతుర్దిశలలో తపము మనకు అందించే 
అద్భుతసందేశము.. ' 


ఓం తత్సత్‌ 


ఇతిశం. 
132.77 ... 


. శరామాయనమః 


౨0౮611. విశ్వామిత్రసమాగమము 


విశ్వామిత్రుడు మహారాజుగా ఉన్నప్పటి స్థితికి, (బ్రహ్మర్దిగా దశరథ 
చక్రవర్తి సభకు ఏతెంచే స్థితికి మధ్యలో చాల మార్చు చెందాడు. ఆయన 
మనోనదిలో వికారములన్ని కొట్టుకపోయి నిర్మలత్వమేర్పడింది. 


ఈ మధ్య కాలంలోనే హరిశ్చంద్ర మహీపాలుని సత్యదీక్ష కూడ కఠిన 
పరీక్షకు -గురి అయింది. “సజ్జనుల వ మహర్షి. గుర్తి ంచి 
పశ్చాతృప్రుడయ్యాడు. 


విశ్వామిత్రముని మనములో అణువణునా sates దీక్షనిండింది. 
= అహంకారము, దురభిమానము అన్ని అనర్థాలకు మూలముషమే అవగాహన 
పూర్తిగా ఏర్పడింది. అ 


rr ఆయనలో “మనము “చేసే” ఏ పనికైనా మనము కర్తలము వరు | 

పరమాత్మ మన. ద్వారా. తన. పనులు యించుకొంటాడని, మనము . 

.. నిమిత్తమాత్రులమనే 'ధృఢప్వ్యూసమేర్పడింది. "వవ వవ సాధు కర్మ కారయతో . 
' అనే శృతి. వాక్యము. విశ్వామిత్రుని మనములో బలంగా నాటుకొంది. 


విశ్వామిత్రుడు తన శేష జీవితాన్ని ఫలా పేక్షలేకుండా ' తపస్సుతో, 
యజ్ఞయాగాది సత్కర్మలతో గడుపుతున్నాడు. పకా కం పర్యటిస్తూ 


పవిత్రకార్యముల నిర్వహిస్తున్నాడు. 


వామనుడు బలిచక్రవర్తిని నిగ్రహించి, కొంతకాలము సిద్దాశ్రమంలో 
 తవస్సుకావించివెళ్లాడు. అటువంటి సిద్ధాశ్రమంలో వ్య్యూమిత్రుడు కొంతకాలంగా 
యాగాలు నిర్వహిస్తున్నాడు. అయితే మారీచ, సుబాహువుల మూలంగా 
వీటికి విఘ్నం కలుగుతోంది. 


విశ్వామిత్రునికి పూర్వంవలె మనస్సులో క్రోధము అహంకారాలు కల్లక 
నశించాయి. 

తన యాగాలను తాను స్వయంగా నిర్విఘ్నంగా ' పూర్తి జేసికోజాలననే 
నిర్ణయానికి వచ్చాడు. కారణము ఆయన అసమర్హుడని కాదు. మారీచ 
నుహవువుల ఎ శక్తి ఆయనకు లేదని కాదు. కానీ వారిని శిక్షించాలంకు 


133 


శీరాయాయననుః 


తన హౌన యజ్ఞదీక్షను మధ్యలోనే. వదులుకొవాల్సి వస్త్రం ది. అప్పుడు. కూడ 
యజ్ఞనిర్వహణ, “మధ్యలోనే ఆగిపోతుంది. 


తన యాగానికి 'విఘ్నములెందుకేర్చడుతున్నాయి. థె “విశ్వామిత్రునికి 
కారణమవగతమైంది. తన పూర్వ సంచిత, ప్రారబ్ద పాఫ ఫలితంగానే యజ్ఞాలకు 
విఘా ఇలు కలుగుతున్నాయి. వీటితోపాటు తనకు ఆగామి ఎ) కర్మల ఫలముకూడ 
'అంటుకొనే అవకాశము. లేక పోలేదు. ఈ విషమ పరిస్థితి నుండి ఎంతటి 
గొప్పవాడైనా స్వప్రయత్నంతో తప్పుకోజాలడు. 


మరెలా ఈ కర్మ చక్రాన్నుండి తప్పించుకోవడం ? విశ్వామిత్ర మహర్షి 
తీవ్రంగా ఆలోచించాడు. ఆయన సామాన్యుడు -కాదు. (బ్రవ్మాదేవుని వరకారణంగా 
ఓంకార, షట కాలు వేద, వేదాంగ విజ్ఞానము ఆయన మా లోనికి 
వచ్చాయి. 

వేదమంత్రాలన్నింటిలో గాయత్రి మహామం;త్రరాజము ప్రధానమైనది. 
1న గాయతాం వలో మంతః “ గానము చేసేవారిని రక్షించే గొప్పమంత్రమది. 
= అనేక పర్యాయాలు ఆ మంత్రశ్రేష్టాన్ని ప్వామిత్రుడు సంపూర్ణ నిష్టతో జపించాడు. 
ఆ మంత్రము. యొక్క పరమార్థాన్ని మహర్షి పూర్తిగా దేర్శించాడు. ఆయన 
.గాయత్రీ ద్రష్ట అంప గాయత్రి మంత్రము విశ్వామిత్రముని పేరుతోనే 
' ప్రసిద్దమైనది. !! గాయ్యత్తాః గాయ్యతీ భంది. ఎశ్తామ్యత్తరైః ”. 
.. గాయత్రీ. మంత్రానికి. దేవత. సవిత. సవిత అంఘే సామాన్య 
సూర్యుడుకాదు. సూర్యాంతర్వర్తి ఆయిన కీవున్నారాయణుడుగాయ త్రీమంత్రధేవత 
[| తన్యభాసా సర్వమిదం విభాతి “ అనే ఉపనిషదుక్తి సూర్యచంద్రారుల 
హూశానికి పరమాత్మతేజమే మూలమని తెలుపుతున్నది అందే 11 ధ్దాయన్ఫుదా. 

అవిక మండల మదధ్యవ్ల్తే నారొయటుః ౯ అని స్మృతి వాక్యము కలిగింది. 


ఇప్పుడా శ్రీమన్నారాయణదైవము ధశరథ చక్రవర్తి  తనూజుడుగా 
శ్రీరామునీగా తీతకారడు ధరించింది. రాముడు Se నిప్పువలె 
తన. ప్రకాశాన్ని దాచుకొంటున్నాడు. 3 

"ఆత్మానం మానుషం మన్యే " తాను మానవుడినే అని 
ప్రకటించుకొంటున్నాడు. సామాన్య లోకము అలాగే భావిస్తోంది. 

తాను శ్రీరామచంద్రుని పరమాత్మగా లోకానికి ప్రకాశింపజేయాలి. తక 
ఆ శ్రీరామప రమాత్మ పై తన _సర్వభారములను న. ఇదే గొప్ప 
తపస్సు... 

134 


శ్రీరామాయనమః | 
ళ్‌ న్యాసమేషాం తపసాం అతిరిక మాహుః " ' అంటోంది శృతి. 
వశిష్టమవర్షి శ్రీరాముని నామకరణ సందర్భంగా “అదివరకే ఆయనలో 


పరమాత్మ 'తత్వాన్నీ (గ్రహించాడు. ఆయన ఆ లోకాభిరామునికి విద్యాప్రదానము, 
: ఉపనయనముల గావించి, తనవంతుకైంకర్యములనిదివరకే చేశాడు. 


తాను కూడ తనవంతు క్రైంకర్యాన్ని చేయాలని విశ్వామిత్రమహార్షి 
నిర్ణయించుకొన్నాడు. వసిష్టుడు ఇంతవరకు ఉపదేశించని మవోస్తాలను రామునికి 
తాను ఉపదేశించాలి. వసిషడు ఉపనయనం చేస్తే ఆ జగదభిరామునికి 
- తాను వివాహం చేయాలి. శ్రీరాముని కల్యాణము జగత్కల్యాణానికి కారణము 
కావాలి. | San 
ఇవి విశ్వామిత్రుని మనస్సులో మొదలుతున్న ఆలోచనలు ఇది వరకు 
కూడ తాను వసిష్టమహామునితో పోటీ పడ్డాడు. కాని ఆ పోటీకి కారణము 
తన రజోగుణమే" -. తన అహంకారమే. ఆ మహాముని పట్ట నిర్లక్ష్యంతో 
. ఆయనపై ఆధిక్యాన్ని సంపాదించాలనే వ్యర్థ ప్రయత్నమే. 


ఇప్పుడు వసిష్టమహర్షితో పోటీ రజజోగుణము వలన కలిగింది కాదు. 
' సత్వగుణో ద్రేకంతో వశిష్టమపర్షితో భగవ త్కైంకర్యములో పోటీ పడుతున్నాడు. 
భగవత్షైంకర్యములో కాను "ముందుండాలని ప్రయత్నించడం . భక్తులకు ' : 
“కర ర్త వ్యమే కదా? ఆ మవాముని మనస్సులో, భరన్యాసము, భగవత్కైంకర్యదీక్ష 
= జగత్కల్యాణసంకల్పము నిండుగా వ్యాపించాయి. 


విశ్వామిత్రుడు ధశరథుని సభాస్తలికి. ఏతెంచాడు.. తనరాకను 
అయోధ్యాధిపతికి నివేదించుమని. ద్వారపాలకుని కోరాడు. " విశ్వామిత్ర " 
' నామము వింటూనే ద్వారపాలుడు గడగడవణికాడు. మహారాజు దగ్గరకు 
పరుగెత్తి వెళ్లి విశ్వామిత్రా గమన వార్తను నివేదించాడు. 


ధశరథ చక్రవర్తి విశ్వామిత్రుని వ్యక్తిత్వాన్ని పూర్తిగా తెలిసినవాడు. ఆ 

' మహారాజు వశిష్టాది మహామునులను ముందుంచుకొని విశ్వామిత్ర మహర్షి 
దగ్గరకు స్వయంగా వెల్లి ఆ ముని చంద్రుని సభాస్థలికి తీసుకొనివెళ్టీ, 
ఉన్నతాసనముపై కూర్చోబెట్టిపాద ప్రక్షాళన, రుశల హ్న్‌ది సత్కారములు 
* గావించి మ. ' 


“క్‌ 


(్రీరాయాయనమః 


ధశరథ. భూజాని విశ్వామిత్రునిరాక తనకు, "తీవ్రంగా నష్టము చెందిన - 
వానికి పెన్నిధి లభించినట్టుగా" ఉందన్నాడు. 


"ఆయనకు “సీవజేయడమే తన జీవిత పరమార్థమని వచించాడు. 
ఆయన రాకలోని కారణము తనకు తెల్పుమన్నాడు". ధశరధుని సంభాషణ ' 
విశ్వామిత్రునికి ఆనందాన్ని కల్లించింది. 


విశ్వామిత్రునిస్థితికి మనము కూడ చేరుకోవడానికి ప్రయత్నించాలి. 
ఎంతటి జ్ఞానస ంపద, ఎంతటి నిష్టాగరిష్టత ఉన్నా మనకార్యలను మనము 
నిర్వహించుకోజాలమని, భగవంతుడే మన ద్వారా పనులను 
చేయించుకొంటున్నాడని, ఆయనే నిజమైన " కర్త" అని, మనము 
నిమత్తమాత్రులమే అని గ్రహించాలి. 

మన సంచిత, ప్రారబ్ధ, ఆగామి పాపములను వేటిని కూడ మనము 
స్వప్రయత్న ముతో తొలిగించుకోజాలమని, అందుకు భగవంతుని ఆశ్రయించి, 
ఆయనపై భరన్యాసముగావించడమే కర్తవ్యమని (గ్రహించాలి. అప్పుడే " 
పుణ్యపాపే విధూయ " అన్నట్టు మన పాపములు నళించి, భగవల్లాభము 
కలుగుతుంది. 

ఈ జగత్తులో, " అంతర్బహిశ్చ, ' వ్యాహ్యనారాయణన్థితః _ * అన్నట్లు 
పచుపణులోపల బయటకూడ సూక్ష్మంగా సూలంగా వ్యాపించిన ఆశ్రియః 
పతే శ్రీరాముడుగా ధశరథ నందనుడుగా అవతరీంచినవాడని, శ్రీరామాశ్రయమే. 
ఆయనపై మన భారాన్ని వదలడమే మనకు శ్రీరారక్ష అని Users. 


ఓం తత్సత్‌. | 


136 


శ్రీరామాయనముః 


Ex 11. “అహంవేద్మి " "౫ సవ తలను. 


. దశరథ చక్రవర్తి విశ్వామిత్రమహర్షితో ఆయన ఏది కోరినా. ఇస్తానని 
అది తనకు మహాభాగ్యమని, ఈ సా మాజ్యమంతా అతనిదేనని భావించి 
ఏదైనా నిస్సందేహంగా పడకవచ్వును స స్పష్టంగా విశ్వామిత్రునికి తెలిపాడు. 


అప్పుడు మహర్షి తన యాగ నిర్వహణ గురించి తెలిపాఢు. అనేక 
సంవత్సరాలనుండి తన ' యాగాలకు మారీచసుబావువులనే రాక్షసులు విఘ్నాలను 
కల్లిస్తున్నారని తన క్రోధము యాగ నిర్వహణకు |ప్రతిబంధకము కనుక 
వారిని నిగ్రహించడానికి తగిన (రో ధము కల్లడం తనకిష్టము కాదని అందువలననే 
వారిని తాను శపించడంలేదని ఆయన తెలిపాడు. 


బాలుడైనా శ్రీరాముడు వారిని సంహరింపగల్లుతాడని, తాను ఆయన 
వెంట నుండి ఈ ఆయన. తేజస్సును మరింత అధికంచేస్తో నని శ్రీరాముని ముందు 
ఎంతటి లోకవిఖ్యాత పరాశక్రములైనా నిలువజాలరని శ్రీరాముడు తప్పమరెవ్వరు 
మారీచ సుబాహువులను చంపజాలరని శ్రీరాముని సాధారణ మానవుడిగా 
సాధారణ పుత్రుడిగా. భావించి వ్యామోహం చెందవద్దని తెలీపాడ్లు. మవాముని, 
మహారాజుల మధ్య సంభాషణ ఈ - విధంగా సాగింది: 


ధశరథుడు ; - ఏమయ్యా మహర్షీ ! నా కొడుకు గురించి నాకే (కొత్తగా 
చెప్ప్రుచున్నావే ! నాకు తెలియదా ఆయన గురించి ! 


విశ్వామిత్రుడు :-మవిరాజా ! నీకు రాముని గురించి పూర్తిగా తెలియదు. 
నీవు కేవలము సాధారణ బాహ్యనేత్రములతో చూడగల్లుతావు. కేవలము 
వందిమాగధులతో పరివేష్టింపబడే నీకు శ్రీరామతత్వము తెలియదు. నిరంతర 
శస్తాస్త్రధారి పై పైన నీకు రాముని గురించి ఏలా తెలుస్తుంది 1! భోగపరాయణుడవు, 
రజోగుణయుకు కుడవ, సింహాసనోపవిష్ణుడవు, పుత్రవ్యామోహితుడవు, 
అర్థకామపరుడవు, నీకు రామతత్వము అర్హమౌతుందా | 


నేనోజ్ఞాననేత్రుడను, వృద్దోపసేవిని, జితేంద్రియుడను సాత్విక ప్రకృతి 
కలవాడను, 'ధర్మకార్యపరాయణుడను, యోగక్రమవేత్తను, మోక్షగామిని, నాకు 
అందువలననే రామతత్వము పూర్తిగా అర్థమైంది. | 


శ్రీరామాయనమః 


మహారాజా | 'బ్రవ్మారుద్రేంద్రాలకు ఆగోచరుడు, కొద్ద ఇత్తావేద, "అని 
: వేదాదిప్రమాణాలకు కూడ అందనివాడు, "సో౭గవేద, యదివానీవేద " “అని 
- తనకు కూడ తెలియని మహిమ గలవాడైన లా గురించి నీకు ఎట్టా 
తెలుసునని అదంతా ? 


అవునయ్యా ! భగవంతుడికి కూడ తన గురించి పూర్తిగా తెలియడానికి 
నావలె ఆయన గురు శుశూషచేశాడా? 


"శృతమాసీన్మరీచితః" అన్నట్లు ఆ భగవంతునిచే బుద్ధియోగము వడసిన 
జ్ఞానులకు ఆయన గురించి పూర్తిగా తెలియునే ?* శ్రోతవ్యో, మంతవ్యో, 
నిధిధ్యాసితవ్యః "అనే వేదవాక్యాలు ఆ విషయాన్ని బలపరుచడం లేదా ? 


ధశరథుడు :- మహామునీ ! నీకు సుకుమారుడైన నారాముని గురించి 
ఏమి తెలియునయ్యా ? వివరంగా తెవుపవయ్యా ! 


విశ్వామిత్రుడు . :- మహారాజా ! నీ కుమారుడు బాలుడే. కావచ్చు. 
తేజస్వంతులకు వయస్సుతో నిమిత్తం లేదయ్యా ! నీ కొడుకు మహాత్ముడు, 
' ధైర్యశాలి, శతృదుర్ని రీక్షుడు, సకల ప్రాణులకు అభయదాత ! ఆయనతో 
సమానులే లోకంలో లేరంటే  అధికుల మాట ఎక్కడిదయ్యా ! ఆయన 
ధర్మసంస్థాపన కొరకే ప్రయత్ని స్తాడయ్యా ' ఆయనకు ఆగ్రహము వస్తే 
అగ్ని కల్పుడు, సూర్యతేజుడు, ఉపాయశాలి, మహావాయువువలె ఆయన 
శతృవులను ఎగురగొట్టుతాడు. ఆశ్రియతలకాయన మృతసంజీవనము. 
ధశరథుడు :-"మోరు తెలిపే పోషణాలన్ని భగవంతునికి వర్తిస్తాయి. 

అంతేగాని నా రామునికి వర్తిస్తాయా"?' | 

విశ్వామిత్రుడు : - చక్రవర్తీ ! రాముడంటే ఎవ్వరనుకొంటున్నావు ? 
సాధారణ మానవ బాలుడు అనుకొంటున్నావా ? నిన్ను ల తండ్రిగా 
వరించి, నీకు అవతరించిన పరమాత్మే ఆయన 


"స,ఉ,శ్రేయాన్‌ భవతి జాయమానః " అని వేదము తెలిపినట్లు ప్రతి" 
జన్మలో కూడ 'వివర్ధమాన తేజస్వి ఆయన. | 


ధశరథుడు :-“ మహానుభావా ! ఆయన పరమాత్మ అవునో కాదో నాకు 
తెలియదు. కాని నా రాముడింకా బాలుడే. యవ్వన మింకా అంకురించలేదు. 
సౌకుమార్యము తగ్గలేదు. ఈయన పరాక్రమంతో శత్రువులతో పోరాడగలడా ! 


138. 


" శ్రీరామాయనమః | wp : 


విశ్వామిత్రుడు :- భూజానీ ! రాముడు సహజ పరాక్రముడు, ఆయన 
విక్రమము అమోఘము. ఆయన ముందుగా. శతువులున్న చోటికే వెళి వారిని 
నిర్ణింపగల్లుతాడు (అభియాత )హఠాత్తుగా మాద బడ్డ ఎంతటి ప్రబబ శత్రువునైనా ' 
మట్టి గరిపి ంపగల్లుతాడు (ప్రహర్తు. సకల దేవతా" సంరక్షకుడు. శ్రీరాముడు. 
భయంకర శతృవులనైనా క్షమింపగల ఉదారుడు. శతృవులనాయన ఎదిరించడానికి' 
. ఆయుధధారణము కూడ. అవసరములేదు. సన ల తా 
అరిభయంకరుడే. | 


ధశరథుడు : - "మవహార్తిపుంగవా ! మోరు మాట్లాడే ఈ మాటలు కేవలము 
మో పనిని నెరవేర్చుకోవడానికి చెప్పేవి కావు కదా! మోరే కాక నారాముని 
మో వలె తెలిసిన వారింకివ్వరైనా ఉన్నారా ? లేక మారొక్కరేనా 2 


విశ్వామిత్రుడు.మహీపాలా!నేనొక్కడినే ఎందుకయ్యా!మవోతేజుడు అయిన 
వశిష్టుడు కూడ రామతత్వము పూర్తిగా తెలిసినవాడే. ఆయన నీ కులగురువే 
కదా?ఆయనను అడిగి "చూడు నేనుకూడ ఒకప్పుడు సూర్యవంశ రాజునే 
. కదా! అందువలన నాకు విరుద్ధంగా మాట్టాడక నామాటనే బలపరుస్తా డంటావా? 
మేమిద్దరము  (పూర్వముపరన్సర్‌ శత్రువులమేయ్యా! ఆయనధేనువును హరించడానికి 
ఆయనను అనేక” బాధల పాలు జేశాను...ఆయన నామాకే అవునని 
ఎందుకంటాడు? ' RE 


వశిష్టుడు అబద్ధం చెప్పుతాడా?ఆయన స్వయంగా (బ్రహ్మపుత్రుడు. 
శ్రీరామునికి ఆచార్యులు, నావిషయంలో బ్రహ్మవరాన్ని బల 'పరుచగలిగిన 
" మహాతేజశ్ళాలి. సత్యధర్మ పరాయణుడు. ఆయన అబద్ధం చెప్పుతాడా? 


దశరథుడు:-బుపిశ్రేష్టా!నీవు, వసిష్ట మహాముని, ఇద్దరే కాక నా రాముని 
గురించి మోవలె తెలిసిన వారెవ్వరైనా అనేకులున్నారా? 


మహర్షి :- ఇదుగో నీ ఎదుట మహర్షులు ఇందరు ఉన్నారు. కదా ! 
వీరిని అడిగిచూడు ఒకరిద్దరయితే అనృతమాడవచ్చు కాని విరందరు అసత్యము 
పలుకుతారా?వీరంతా వాతాంబుపర్దా శనులు. వీరేదో ఆచార్య 
పదవినందుకోవాలిని, ఆశపడేవారు కారు. అతీ నిరాడంబరులు. పరమభాగవత 
శిఖామణులు. వీరందరు నీ ఎదుకు ఉన్నారే?వీరిని నీవే అడిగి చూడు. ' 


ఈవిధంగా విశ్వామిత్ర సంయమి, అనేక విధాలుగా శ్రీరాముని పరత్వాన్ని 
గురించి, వసిషాది అనేక మవామునుల (మైల, సుమంత్రాది సచివుల సమక్షంలో 


శ్రీరామాయననః 
సామంత భూపాల సమక్షంలో, పొరజాన పదుల మధ్య అంతః . 
పురకాంతలందరు వింటుండగా వివరించాడు. | | 
_ దశరథాది _ సామాన్య మానస్తలు పరమాత్మ తమ మధ్య ఉన్నాడని. 
గ్తుర్తి ంపజాలరు. “అవజానంతి మాంమూఢాః మానుషీం తను మాశ్రితం“కాని 
"విశ్వామిత్రుని వంటి జ్ఞానులు పరమాత్మ ఏ ఏ అవతారంలో. ఉన్నా వెంటనే 


గుర్తిస్తారు. 


140 


శ్రీరామాయనమః 


-౫౫॥V.ఊనషోడశ "సదహారేళెనా లేవు”. 


దశరథ. మహారాజు ' వ్వూమిత్ర మహామునికి ఆయన ఏది కోరినా 
తాను తప్పక ఇస్తాననిఆయన మనస్సులోని కోరిక ఏదైనా నిస్సందేహంగా 
అడుగుమని చెప్పాడు. 


విశ్వామిత్రుడు -తన యాగనిర్వహణ దీక్ష గురించి వివరిస్తూ అనేక 
"సంవత్సారాల 'నుండి తనయాగ నిర్వవాణలో మారీచ సుబాహువులనే రాక్షసులు ' 
'విఘృకారకులుగా ఉన్నారని-తనయాగరక్షణ నిమిత్తము శ్రీరామభద్రుని తనతో. 
పంపుమని కోరాడు. 


"దశరథ - మహారాజు, పౌరులు, మహారాణులు, మహర్షుల ముందు" 
'అహంవేద్మి"అనే క్లో శ్లోకం ద్వారా శ్రీరాముడు పరమాత్మే అని, "ఆయన సత్య 
: పరాక్రముడని, . త విషయము మహాతేజుడైన వసి ష్లునికి, తప స్థితులయిన 
"వారందరికి తెలుసు అని పరమాత్మ తత్వాన్ని ఆవిష్కరింపజేశాడు. 


“ఊనషోడ శవర్దోమే!రామో రాజీవలో చనః! నయుద్ధ యోగ్యతామస్య! 
పశ్యామి సహరాక్షసైః। ఖ్‌ - 


అయినప్పటికి దశరథుని మనన్సు కుదుటపడలేదు. మారీచ నుబావువులు 
తాటకా తనయులని, వారు రావణ వర్గములోని వారని దశరథుడు తెలిసికొని. 
భయకంపితుడయ్యాడు రామునికి బడులు తాను విశ్వామిత్రునితో పాటు-ఒక 
అక్షోహాణి సైన్యముతో రాగలనని-మారీచ సుబావువు లిద్దరిలో ఎవరో ఒకరితో 
యుద్దము చేస్తానని చెప్పాడు. "తయోరన్య తరేణాహం యోద్దాస్యాం" 


తనకు 60వేల సంవత్సరాల ముసలితనంలో అపూర్వంగా లభించిన 
భగవదత్ర్రసాదము శ్రీరాముడని, ఆయనకింకా 16 సంవత్సరాలు కూడా పూర్తిగా 
- నిండలేదని. పాలుగారే వయస్సులో ఆయన ఉన్నాడని, ఆయనకింకా అస్త్ర 
. విద్య పూర్తిగా అబ్బలేదని, ఆయన సాయంత్రము కాగానే చ 
పద్మ పత్రాక్షుడని వాపోయాడు. 


మారీచ సుబాహువులిద్దరు సయం రాక్షసులని, మాయా విద్యా 


14 


శీరామాయనముః 


" నిపుణులని, - అధర్మ కూట యుద్ధం చేసే వారని, అటువంటి భయంకర 
' రాక్షసులతో రాముడు యుద్దం. చేయజాలడని.. దయ ఉంచి, శ్రీరాముని తన 
దగ్గరే ఉంచుమని, ఆయనవెంట తీసి సికవెళ్టొద్దని "నరామం నేతుమర్హసి" అని 
మాటిమాటికి బ్రతిమాలాడాడు. _- [ 


"మెడలో ధరించవలసిన సుకుమార కుసుమహారాన్ని పిసికి, తెంపి, 
చెల్లా చెదురు చేసి, ఎండలో వేసి, మాడ్చినట్లు, తన సుకుమార కుమారుణ్ణి 
ఆఘార రాకుసుల ముందుకుపంపి హింసింపవద్దని వేడుకొన్నాడు. 


తన రాముడు-ఇరువై ఒక్క పర్యాయాలు "నిక్షతియం" చేయడానికి 
భూమండలమంతా పరిక్రమించి, తన కరకు పరశుధారతో క్షత్రియులను 
హతమార్చిన కూగర్రబలుడైన పరశురాముని వంటి వాడు కాదని -తన కుమారుడు- 
అతి సుకమారుడని మనవి చేసి కొన్నాడు. 


ఈ విధంగా దశరథ మహారాజుశ్రీరాముని పరమాత్మ తత్వము. 
ప్రభోధింపబడి కూడ పుత్రవ్యామోవాంతో రాముని పోగామిః (తునితో పంపడానికి 
నిరాకరించాడు. | 


US 


142 


శీరాయాయనమః 


దశరథుడు మనవలె ఇంద్రియలోలుడే. సాధారణ దీనమనస్కుడే. దారేషణ, 
పుత్రేషణ, ధనేషణ-అనే ఈషణత్రయమునకు మనవలెనే లోబడినాడు. అందులో 
ప్రస్తుతము దశరథుని పుత్రేషణ ముంచివేస్తోంది. 
. మనవలెనే దశరథుడు కూడ విశ్వామిత్రుని చూడగానే వెనుకాముందు 
- చూడకుండా-ఆముని ఏది. అడిగినా తప్పక ఇస్తానని మాట ఇచ్చాడు. ' 
దానములన్ని టిలో వాగ్గానము అత్యంత సులభమైనది. వాగ్గానం 
చేయడానికి ఏఅర్హత అవసరము లేదు. ఎవ్వరైనా చెయవచ్చు. ఎలాంటి 
శ్రమ అవసరములేదు. సమస్య అంటూ ఉంట వాగ్గానము తరువాతే 
| ప్రారంభమౌతుంది. దానిని పాలించడములోనే మహనీయత. ఉంటుంది. 
...... ప్వామిత్రుడు నిగ్రవానుగ్రవాసమర్థుడు. అతిలోక వీరుడు. తనకు చేతగాక 
. దశరథుని (రామసవాయాన్ని అపేషీంపేలేదు. తాను కోపావిష్ణుడు కావడం ' 
ఇష్టము లేక యాచించాడు. 
శ్రీరాముడు. సత్య పరాక్రముడని, పరమాత్మ అని అవతార రహస్య 
' జ్ఞానాన్ని . -వసిష్టాది మహర్షులు, సామంతులు, సచివులు, రాజబంధువులతో 
. బింధురమైన: రాజ సభలో విశ్వామిత్రుడు ఆవిష్కరించాడు. న. 
అయినా దశరధుడు శ్రీరాముని పంపుటకు. అంగీదించటేదు. 
పుత్రవ్యామోహాముతో ఆయన ఆడిన మాటను తప్పడానిజైనా వెనుదీయలేదు. 


కావాలంట రాముడికి బదులు తాను సైన్య సమేతంగా .వస్తానని- : 


వచ్చినా మారీచ సుబాహువులలో ఒక్కరితో మాత్రమే పోరాడగల్లుతానని 
అన్నాడు. అయితే, దశరధుని: అసందర్భ. ప్రలాపములకు, ఆడిన" మాట ' 
తప్పినందుకు, విశ్వామిత్రుడు కోపగించ లేదు. ఇప్పుడు విశ్వామిత్రముని 
ఆ(గ్రహముపై సంపూర్ణాధిపతాన్ని సాధించాడు. 

దశరథుడు రాముని ఇవ్వడానికి నిరాకరించినా, విశ్వామిత్రుడు. 
“మవోరాబా!ఆడితప్పడం మంచిదేమో నీవే నిర్ణయించుకో-ఆయినా నీకు శుభమగు 
గాక!అని (ప్రూాంతముగా వెళ్లడానికి ఉద్యుకుడయ్యాడు. 

ఇక్కడ ముఖ్యంగా గమేనించాల్సిన విషయము ఒకటి ఉంది. సాధారణ 
మనుష్యులకు వలె-జ్ఞానులకు కూడ వ్యామోహము ఉంటుంది. అయితే వారి 
వ్యామోహము మనవీలె ఈషణత్రయమునకు సంబందించి కాదు. వారి 
“వ్యామోహము భగవంతునికి సంబంధించినది పోషదృష్టితో చూచినప్పుడు 
దశరథునికి రాముని సైగల వ్యామోహం ఆచార్యునికి పరమాపట్ట 
ఉండేవ్యామోహమే ఆచార్యాది జ్ఞానులు భగవద్విరహాన్ని క్షణం కూడ సహించి 


143 


శ్రీరామాయనముః 


ఉండజాలరు.' సాధారణుల వ్యామోహం కంకె కూడ జ్ఞానుల క 
మరింత"పర వాన్ని"కల్షిస్తు ది. 

“'యన్ముహూర్తం క్షణం వాపి వాసుదేవో నచింత్యతేసాహానిః 
తన్మహచ్చిద్రం" - 

(ప్రహాదుడు sais లేక ఒక క్షణము -ఒక మువూర్తము వ్యర్థంగా 
కాలము గడిచి పోయినా అది ఎంతో హానికరమని -ఎంతో ఉపద్రవాన్ని ! 
కల్షిస్తు దని మనల్ని హెచ్చరిస్తున్నాడు. 

ఆచార్యులు తమకు (ప్రియాతి ప్రియుడైన భగవంతుని ఇతరులకు 
మంత్ర పూతంగా అందించేముందు-వారిని ఎన్నో కఠిన పరీక్షలు చేస్తారు. 

భగవదర్భుల చిత్త శుద్ధిని తీవ్రంగా శంకిస్తారు. అగ్నిలో పుటం వేసిన 
“బంగారము శుద్దమై ప్రకాశాన్నీ .విరజిమ్మినట్లు. ఆచార్యుల కఠిన పరీక్షలకు 
నిలిచిన వారికే “అపూర్వ భగవల్ల్తాభము కలుగుతురది! 

“న రామం నేతు మర్హసి "అని ఇక్కడ దశరథుడు పదే పదే రాముని 
విశ్వామిత్రునితో పంపడానికి 'నిరాకరిస్తా డు. విశ్వామిత్రుడిప్పుడు ఒక సాధకుడు, 
ఆయన ఇంద్రియ నిగ్రహము ఇక్కడే తెలుస్తుంది. ఎన్ని రకాల తాను 
లా మెప్పించినా దశరథుడు మొండి వైఖరితో రాముని పంపడానికి 

"సేమిరా -వీలులేదంటాడు. అయినా విశ్వామిత్రుడు స హనాన్ని కోల్పోలేదు. 
వ. కోల్పోయిన వాడికి సర్వేశ్వరుడు అందడు. అందువలననే చశ్వామిత్రుడు 
సరే రాజా!నీవు మాటను నిలబెట్టుకోవా?ఏది న్యాయమో నీవే విచారించుకో 
నీకు శుభమగు కాక"అని ప్రశాంతంగా అన్నాడు. ఇది సాధకునికి. ఉండవలసిన 
మనస్సి తి. 

ఖ్రీరామానుజులు భగవన్మంత్రమును అ'పేక్షించి, గోష్టీ పూర్ణుల 
నొశ్రయించినప్పుడు పూర్ణులు రామానుజుని పద్దెనమిది పర్యాయములను 
త్రిప్పి పంపారు, ఒక్క మాసం రోజులు కఠిన ఉపవాసం చేయాలని నియమము 
విధించారు. రామానుజుల సహనాన్ని స్థిరత్వాన్ని పరీక్షించాకనే వారికి పూర్జులు 
భగవన్మంత్రమును అనుగ్రహించారు. ఇది దశరథుడు రామునివ్వనని పదే 
పదే నిరాకరించడంలోని మనము [గ్రహించవలసిన పరమార్థము. ఎన్ని రకాల 
నచ్చ చెప్పినా-దశరథుడు శ్రీరాముని పంపుటకంగీకరింపలేదు. అయినా 
... విశ్వామిత్రుడు -చాల ' నిగ్రహాన్ని ' కల్లి వెల్లి పోవడానికి సిద్ధపడ్డాడు. 


X 


144 


శ్రీరాయాయనమః 


| దశరథుని మము (బ్రహ్మర్షి వశిష్టుడు గ్రహించాడు. ఇక తాను. 
- కలుగ జేసికోక తప్పదనుకొని -మవారాజుతో ఈ విధంగా అన్నాడు. 


.. "దశరథ *"మహీపతీ!మారు. ఆడిన మాట తప్పి- 'విశ్వామిత్రుల వెంట. 

శ్రీరామునికి పంపక” పోవడం. మంచిదికాదు. ఇక్షా నకు నృపాలురు ఆడిన 
మాట. తప్పిన వారు కారు. సత్య వాక్యపాలనమునకు హరిశ్చంద్రుడు పడిన 
కష్టములు మోకు తెలియనివి కావు. 


ప్వామిత్రుడు స్వయంగా సకల శస్టాస్త్ర సంపన్నుడు. ఆయన శ్రీరాముని 
-.. పంపుమని మిమ్మల్ని కోరినందువలన-ఆయనను ఆసమర్పుడని భావింపకూడదు. 

ధనువు, తపము-రెండింటిలో ఆయన అగ్రేసురుడు. శ్రీ రామునికి మేలు 
చెయడం కొరకే ఆయన+-శ్రీరాముని ' తన వెంటతీసికపోదలచాడు. ఆయన 
'వెంట పంపడంలోనే శ్రీరాముని కల్యాణము ఇమిడి ఉంది. అంతేకాదు. 
రాముని 'పంపినందువలన 'అబద్ధమాడడమనే పాపము నీకు అంటదు." 
అందువలన శ్రీరాముని తప్పక విక్వామిత్రుని వెంట పంపు" స్వయముగా 
కుల గురువు, బ్రహ్మర్షి అయిన వశిష్ణుని మాటలు దశరథునిలో ఆలోచనలు 
రేకెత్తి ౦చాయి. కౌసల్యాదేవి కూడ కుల గురువు ఉపదేశాన్ని సమర్థించింది. 
సభాసదులైన. మవార్దులు, సామంత నృపాలురు వశిష్ణుని సలహాను బలపరిచారు. 


. చివరకు దశరథుడు శ్రీరాముని పిలిచి విశ్వామిత్రుని వెంటి పంపడానికి. 
అంగీకరించాడు. జ్ఞానమును విడిచి, కర్మ ఉండనట్టు రాముని వెంటే లక్ష్మణుడు 
వెళ్లడానికి సిద్దమయ్యాడు. రామలక్ష్మణుల సోదరడ్రుమ. దశరథునికి సంతోషాన్ని. 
కల్గించింది. విశ్వామిత్రుడా సోదురులిద్దరిని వెంట పెట్టుకొని బయలుదేరాడు. 


మొదట సాధకుని మనసె 'స్మైర్యాన్ని పరీక్ష చేయడాని కొరకు ఆచార్యుడు 

- భగవంతుని (మంత్రాన్ని)ఇవ్వడానికి నిరాకరించినా, భాగవతోత్తములు సాధకుని 
ఆర్తిని గమనించి ఆచార్యునికి సాధకుని పక్షాన పురుషకారము చేస్తారు. 

అప్పుడా చార్యుడు సంతోషించిసాధకునికి భగవల్దాభము సమకూరుస్తాడు. 


శ్రీరాయమాయనమః 


XXV బలి- అతిబల 


దశరథుని మాట హి రామ లక్ష్మణులు కుడి ఎడమ రెండు 
తూణీరాలు గల్గిన భుజాలతో విశ్వామిత్రుని వెంట నడుస్తుంటే మూడు 
తలల పాములు పరుగెత్తుతున్నట్టు-పితా మహుని అశ్వినీ దేవతలు 
అనుసరిస్తు న్నట్టు -శివునితో స్కంధ, పోఖులు అనుగమిస్తు న్నట్లు కనిపించింది. 


సరయూనది దక్షిణ తీరమునకు రాగానే, "రామా!" అని విశ్వామిత్రుడు 
ఆప్యాయంగా పిలిచి, "బలాతి బల"విద్యలనుపదేశించాడు. ఆవిద్యల వలన 
జ్వరము, శమ, రూపనికృతి కలుగవు 


.న్మిదాగతులుగా, ప్రమత్తులుగా నున్నప్పటికి రాక్షస భాధలుండవు బాహు 
బలములో, సాభాగ్యములో, జ్ఞానములో, దాక్షిణ్యములో బుద్ధి నిశ్చయములో 
సాటి ఎవ్వరు ఉండరు. ఆకల్‌ దప్పుల బాధలుండవు. 


.. అటువంటి మవామహిమాన్వితములైన బలాతి బల విద్యలను శ్రీరాముడు 
* సంతోషంతో స్వీకరించాడు. ఆవిద్యలతో రాముడు మరింత ప్రకాశించాడు. 
ఆరాత్రి నరయూతటంలో, విశ్వామిత్రుని లాలనలో గడ్డి పరకలపై రామ 
లక్ష్మ ణులిద్దరు. .సుఖన్నిదాగతులయ్యారు. 


ప్రస్తుతము "విశ్వమునకు మిత్రుడు" విశ్వామిత్రుడు. భగవద్దర్శనమును 
విశ్వములోని (పతి అణువులో కలిగినవాడు ఆయన. సర్వత్ర సమదర్శనము 
కలిగినవాడు ఆమవార్షి. ఏక్వామి త్రుడు మన ఆచార్యుడే అవిద్యనెదిరించడానికి, 
అహంకారనిరననాది బలాతి బలములను కలిగించే ఇవాలోక,వరలోక (స్వర్గలోక) 
-అత్మ ప్రాప్తి, భగవత్తాప్తి అనే సకల విధ సంపదలను జ్ఞానగరిమను మంత్రము . 
ద్వారా అందించేపోడే ఆచార్యుడు ఆమంత్రలాభముతో జ్ఞానప్రకాశము 
భగవదానంద సుఖములు కల్గుతాయి. 


146 - 


శీరామాయనమః 


01 "కౌసల్యా సు సవా 


సరయూనదీ తీరములో రామలక్ష్మణులసమేతంగా 
నిద్రించాడు కదా. తెల్లవారింది. మహర్షి ముందుగా లేచి నిత్యకృత్యాలను 
నిర్వర్తించి శ్రీరాముని 'మాపించాడు. ఆమహాత్మునికి వ్యూమిత్ర మహాముని 
సుప్రభాతము పాడడం ప్రారంభించాడు. 


వుుంట్టవాందటి “సుప్రభాత ము వేదపులో' ఉంది.” 


"ఉత్తిష్టత!జాగ్రత[ప్రాప్యవరాన్‌ నిబోధత!"మానవులార లెండి! జాగరూకులు 
కండి! పెద్దలను సేవించండి అనే హితోకులతో కూడి సకల జన శ్రేయస్సును 
ప్రబోధిస్తూ వైదిక సుప్రభాతము పాగింది. 

ఆతరువాత "శృతేరివార్థం . స్మృతి రన్వగచ్చతో'అన్నట్లు శృత్యర్థమును 
- విశ్వామిత్ర ' “సుప్రభాతము అనుసరించింది క సుప్రజారామ!అని + 
ప్రారంభించాడు ముని 


"కౌసల్ల్యా సుప్రజా కాము!వూర సంధ్యా (ప్రవర్తతే 
ఉత్తి ష్ట!నరశార్దూల!కర్త ర్రవ్యం దై దెవ మాహ్నీకమ్‌ 


(త్రివాక్య పరిమితమైన త్రయీ సుప్రభాతమును నాలుగు చేరణములతో. 
"విశ్వామిత్ర (ప్రబోధము విస్తరించింది. 


ఇక్కడ ఒక సందేహము సహజంగా కలుగుతుంది. సరయూ నదీ 
తటంలో రామలక్ష్మణులిద్దరు పడుకొన్నారు కదా!విశ్వామిత్రుడు"కౌసల్యా 
సుప్రజారామ!అని ఒక్క రామునే ఎందుకు లేపినట్టు? 

ఈప్రశ్నకు పెద్దలు అనేక విధాలుగా సమాధానములిస్తారు. రామ 
లక్ష్మణులిద్దరిలో శ్రీరాముడొక్కడే విశ్వామిత్రుని దృష్టిలో (ప్రధానమైన వాడు. 
లక్ష్మణుడు పిలువని పేరంటము. తాను విడిచి “ఉండబాలక శ్రీరాముని 
అనుసరించిన వాడు. శ్రీరాముడో విశ్వామిత్రుని దృష్టిలో పరమాత్మే. జ్ఞానమును 
"విడిచి కర్మ. ఉండజాలనట్టు శ్రీరాముని. విడచి ఉండజాలని ' లక్ష్మణుని 
వేరుగా లేపవలసిన' ' అవసరేములేదు... శ్రీరాముడు మేలుకొంటే లక్ష్మణుడు 
నిద్రిస్తూ ఉండజాలడు. అందువలన శ్రీరాముని ఒక్కనినే విశ్వామిత్రుడు 

147 


శ్రీరామాయనమః 


ప్రబోధించాడు. ఇదొక. సమాధానము. 


_ ఇంతకంటె విశిష్టమైన మరొక సమాధానాన్ని విశేషజ్ఞాలు తెలుపుతారు. 
ఆసమాధానము అద్భుతమైనది. 


శ్రీరామలక్ష్మణు లిద్దరికి గడ్డి పరకలతో పండు టాకులతో శయ్యలను 
లక్ష్మణుడేర్పరిచాడు. అయతే మధుర మూర్తి అయిన శ్రీరామచంద్రునికి ఆ 
కరకు తృణతల్పములో నిద్ర రాలేదు. ముందుగానే పుండరీకాక్షుడైన శ్రీరాముని 
కనులు నిద్రలేక మరింత ఎజ్జి బారాయి. లక్ష్మణుడు శ్రీరాముని అవస్థను 
గమనించాడు. ఆపుంసాంమోపొనునికి తాను మనోహరమైన శయ్యగా మారితే 
బాగుండుననుకొన్నాడు. తక్షణమే శేషశయ్య సిద్దమైంది. శయ్యపై శ్రీరాముడు, 
శయ్యగా లక్ష్మణుడు సుఖనిద్రాగతులయ్యారు. 


'శేషశయానుని (శ్రీరాముని సుందర స్వరూపము విశ్వామిత్ర మహర్షికి 
“సుప్రభాత 'సేవోలో దర్శనిమిచ్చింది. ఎంతటి అదృష్టూాలి ఆమవాముని!ఏ 
పరమహంసలకు మాత్రము ఇంతటి సౌభాగ్యము 'కల్లుతుంది!మవాముని 

ఆనందానికి పట్టపగ్గాలు లేవు. సంతోషపరవశుడై ' గంతులు వేయసాగాడు. 


(1). కౌసల్యా సుప్రజారామ!ఓహో రామ పరమాత్మా!నిన్ను 
తనయునిగా . పొందిన. కె కౌసల్య ఎంతటి సౌభాగ్యవతో కదా!అని కౌసల్య 
అదృష్టాన్ని పొగడడం (ప్రారంభించాడు. 


| (2) కౌసలా స్‌ సుప్రజా! అని ఒక మానవ మాత అయిన .కౌసల్యాదేవిక 
_ ఎంత మంచి కొడుకువుగా-ఎంత విధేయుడైన పుత్రుడివిగా జన్మించావయ్యా 
రామా!అని శ్రీరాముని యొక్క సాలభ్య గుణాన్ని ప్రశంసిస్తున్నాడు మహర్షి. 


(3 పోక్యామిత్రుడు శ్రీరాముని “దశరధనందనా?!" అని సంబోధించక 
"కౌసల్యా సుప్రజా!అని కౌసల్యను అభినందిస్తున్నాడు. ఎందుకు?ఆ మునికి 
దశరథుడంటే ఆగ్రహము. తాను ఎన్నివిధాల నచ్చజెప్పినా"నరామం 
నేతుమర్హసి"అని ససేమిరా శ్రీరాముని ఇవ్వనన్నాడు ఆ మహారాజు. ఆవృద్దుని 
మొండితనము ముని ,మనస్సుకు అప్రియాన్ని కలిగించింది. అందుకే ఆయన 
"పేరును ఉచ్చరించడానికి కూడ ఆమహార్షి మనస్సు అంగీకరించలేదు. 


_ అయితే కౌసల్య-మహార్షి హృదయానికి నచ్చింది. కారణము?దశరథునికి 
. కాంతా సమ్మితంగా నచ్చ జెప్పింద్ని 4ీగాముని పంపడానికి తన వంతు 


శ్రీరామాయనమః 


"పాత్రను నిర్వహించిన. కౌసల్యాదేవి. ఎంతో మంచిదని. మవిముని' అభిప్రాయము 
అందుకే" శ్రీరాముని మంచి కొడుకుగా గలిగిన కౌసల్యాదేవిని ees 
ఆమహర్డి. ' 


(4) కౌసల్యా సుప్రజారామ!అని సంబోదేంతేడరతో -పరశురా(మ, 

బలర్రామాదులకు ఈ సుప్రభాతము వర్తించదని అర్థము. శ్రీరామా!నిన్ను 
కనడానికి కౌసల్య ఎన్ని నోములు నోచిందో కదా అని మహర్షి కౌనల్య 
యొక్క సుకృత శీలాన్ని ప్రశంసిస్తున్నాడు 


(5). తండికంటె తల్లి నూరురెట్లు 'గొరవనీయురాలు 
“వీతుళ్ళతగుణం మాతా”! అని శాస్త్రములు ఉద్దోషిస్తు స్తున్నాయి. అందువలన 
దశరథునికంకు అధికంగా ఆదరణీయురాలైన కౌసల్యనే | పస్తుతిస్తున్నాడు 
బుషి 

..(9. “కౌసల్యా సుప్రబా!"అని ప్వామిత్రుడు సంబోధిస్తుంకే తన. , 
తల్లి కౌసల్య స్వయంగా వచ్చి. "సుప్రజా!"నా బంగారు తండ్రీ!'నాయనా 
1. రామా!లేవయ్యా! అని తనను... తల్లే లేపుతున్నట్టుగా ప్రియంగా. శ్రీరాముడు . 
. భావిస్తాడని వెంటనే లేస్తాడని మహర్షి ఆశించి "కౌసల్యా కార్త! 
అని. పిలిచాడు: 3; 


“శ” "కౌసల్యా సుతనయా రామా!"అని కౌసల్యాదేవి అదృష్టాన్నే 

కొనియాడుతూ “కౌసల్యా సుప్రజారామ!" అనే మాటనే...పదేపదే అంటూ-ఇక 

ముందుకు వెళ్లజాలలేదు పిక్వామిత్రుడు. శేషశాయి అయిన శ్రీరాముని సుందర. 
"రూపము విశ్వామిత్రుని -ముందుకు వెళ్ళనీయలేదు. 


ఆమహాముని అవస్థను గమనించిన శ్రీరాముడు ఆయనకు తెల్లవారు 
తున్నదృశ్యాన్ని కనపరిచాడు. సూర్యుని కిరణాలు చురుక్కుమన్నాయి. ప్రభాత 
- దృశ్యాన్ని గమనించిన మహాముని. 2 "వూర్హానంధ్యా (వవర్త త్‌ అన్నాడు. 


"రామ!ఉత్తి స్ట!" శ్రీరా మభ ద్రా!మేలు కోవయ్యా!అంకే సరిపోయేది. 
. ఉదయమవుతుంది మేలుకో -"పూర్వసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టాఅని అనడమెందుకు 
అని మరొక (ప్రశ్న. 


ఒక గృహిణి -భర్త లేవక ముందే లేచి, తాను సిద్ధమై పిల్లల్ని లేపి, 

వాళ్లను సిద్ధంచేసి, భర్తను మేలుకొల్పడానికి సిద్ధమైనట్టు, సూర్యేపత్ని ఉషారాణి 

రాగరంజిత అయి సూర్యోదయం. కంట ముందుగానే ఉదయించి, మనను 
149 ౯ 


శ్రీరాయాయనమః 


తట్టి లేపుతుంది. తన ప్రియ భార్య లేపినా లేవని వాళ్లను చూస్తే 
సూర్యభగవానుడు మండిపడుతు చిబ్బుబుబ్దులాడుతాడట. అందుకే మొద్దు 
నిద్రపోయే వాళ్లకు సూర్య కిరణాలు చురుకులు పెడతాయట. 


సూర్యోదయానికి ముందే మనము లేవాలి. లేచి స్నానతపోజపాదులు 
నిర్వర్తించకున్నా- “శయనే అనీనవొ అన్నట్టు పడకలో కనీసము లేచి రూచోవాలి 
"హరిం స్మరేతోఅన్న ట్లు భగవన్నామాను సంధానము చేయాలి. 


రాత్రి కాలములో రౌద్రతమో ముహుర్తము ఉంటుంది. అటువంటి - 
సమయంలో ఏమంచి పని చేసినా ఫలించదు. కనుక అప్పుడు తప్పక నిద్రపోవాలి. 


తెల్లవారే ముందు (బ్రాహ్మముహూర్తము వస్తుంది. అప్పుడు అధ్యయన 
సంధా గవందనాది శుభకర్మల నారంభించాలి. అవి వెంటనే శుభఫలాన్ని 


ఇంద్రుని బ్రహ్మ సత్యాపాతాన్ని భూమి, స్త్రీలు, వృక్షాలు భరింపగా . 
_ మిగిలిన పాపాన్ని 
"1.అక్కలు, క. పెల్లి చేసికొనే చెల్లెళ్లు తమ్ములు 
2. భ్రూణ హత్యలు చేసే 

ర్త ఉదయ, మధ్యాహ్న, సాయం సూ నిద్రించే వాళ్లు భరించాలని 
a వచనము కనుక సూర్యోదయ కాలంలో నిద్రించడం బ్రహ్మహత్య 
కావించినంత మహాపాపము. "అందువలననే శ్రీరాముని మేలుకోరి 
_ విశ్వామిత్రమహాముని ఆయనను లేపుతున్నాడు. 

3.ఉత్తిష్టనరశార్తూల:- పురుషవ్యాఘ్రమా!పరాశ్రమాలీ! లెమ్ము! అంటున్నాడు. 

అప్పుడప్పుడే కమల దళాలవలె కనులు విచ్చుకొంటూ నిద్రనుండి 
మేల్కొంటుండే. శ్రీరాముని సుందర వదనారవిందములో-కమలనేత్రాలలో ' 


తనయాగ రక్షణ కావించగల్లిన పెద్దపులి పరాక్రమము కనుపడుతోంది. పామర 5 
బుషికి. అందుకే "నరశార్హూలిఅని పిలుసు స్తున్నాడు. 


శ్రీరాముడు ఆచార(ప్రధానుడు- -కనుక Se ముందే. 
లేపుతున్నాడు. మహాముని. | 


సూర్యోదయానికి ముందే లేచి ఏమి చేయాలి? 


“150 


' శ్రీరామాయనమః 


4.కర్తవ్యం దైవ మావ్నాకం:-ప్యామికత్రుడు కర్తవ్యాన్ని ఉద్చోధిస్తున్నాడు. = 
“పరమాత్మకు కర్తవ్యమేదిలేదు: అయితే లోక సంగ్రహము కొరకు అవతారాలలో. ' 
'అందరివలె- తాను కూడ . కర్మాచరణ తప్పక ' చేస్తాడు. సూర్యోదయానికి 
ముందే లేచి- -స్నానాది' నిత్యకృత్యాలు నిర్వర్తించి -ఉదయిస్తుండే సూర్యునికి 
"eg ర్యజల. (ప్రదానము: చేయాలి. "నీత్సాభఖానవో అరం ధదానతో అన్నట్లు 
సూర్యునికి అభిముఖంగా నిలుచొని అర్హ్యమివ్వాలి. ఎందుకు?మనమిచ్చే అర్జ్యానికి 
సూర్యునికేమి సంబంధము? 


ఉదయిస్తుండే సూర్యుని నిలువరించడానికి అనేక రాక్షసులు సూర్యూనిపై 
బడడానకి. వస్తారు.. ఒక్కర్తకృ బిందువు (క్రింద బడితే ఆబిందువు నుండి 
* వేలాది రాక్షసులు జన్మిస్తారు వారినెదుర్కొవడానికి సూర్యునికి తీరికలేదు. 
మనము సహాయం చేయాలి. ఎలాగా అర్హ్యప్రదానం థ్వారా: ఏమవుతోంది 
క షస ॥ 


| "తా ఏతా: ఆపః వజ్రీభూత్వా రాక్షసాన్‌ అపసర్పయంతఅంటుంది. . 
వేదము" మనమిచ్చే అర్హ్యజలాలు' వజ్రబలము కలిగి -సూర్యుని పై సె బడే 
రాక్షసులను తరిమివేస్తాయి. ' 


| ' ఉదయ సూర్యుని ఎప్పుడు, ఎంతకాలము సేవించాలి?మూడు ( 
...గడియలలోపే సేవించాలి. అప్పుడే మనమిచ్చిన అ ర్భ్యము ఆదిత్యునికి అండగా 
ఉపకరిస్తుంది. 


అంతేకాదు సూర్యుని పథమ కిరణాలు ప హిత శక్తి, ని 
(ఆల్ఫావాయిలెట్‌శక్తి ని) కల్లి ఉంటాయి. అవి మన శరీరముపై బడి శరీరంలోని 
సకల వ్యాధులను పోగొట్టి ఆరోగ్యాన్ని కల్లిస్తా యి. 

పాశ్చాత్య. దేశాలలో రూడ"సస్‌బాత"(394౧ Bath) అని సూర్య 
(కిరణాల)స్నానమును శరీరముపై వీలయినంత తక్కువ దుస్తు లతో చేస్తారు. 


ఉదయ, సాయం సమయాలలో వాహ్యోళి ము ఆరోగ్యం 
కొరకు విధించబడింది. 


. ఆదిత్యులు. పన్నెండుమంది. ద్వాదశాత్యులంటారు వారిని. వారిలో 
ఒక్కొక్కరు మన శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఆరోగ్యాన్ని, జవసత్వాలను 
కలిగిస్తారు. వారు ప్రత్యేక (ప్రావీణ్యము కలిగిన వైద్యులు. వారు "స్పెషలిస్టులు" 


అటు వంటి. వారిని సేవించడం వలన కలిగే లాభాలను వేదము 
151 


i = 


_ శీరాయాయగరమః 


- వివరిస్తుంది "హ్యామ శరదశ్శతంినూరేళ్లు చక్కని దృష్టిని కలిగి ఉంటాము. 
"శృణువామ “చక్కగా వినగల్లుతాము."జీవేమ 'శరదశ్ళ్శతం :-నూరేళ్లు జీవిస్తాము 
"నందామ, మోదామాఆనందిస్తే ము మొదలుగా నూర్యోపాసనలాభమేలుంటాయి. 


“ శ్రీరాముని ఆహ్నిక కర్తవ్యము నిర్వహింపలేచిరావాలి అ అని వ్య్పొమిత్రుడు . 
(పబోధిస్తు న్నాడు. స్నాన, సంధ్యావందన, తర్పణ, తపో, జపహోమాదులు, 
ఆహ్నికకృత్యాలు వాటిని చేయాలి 


"యద్యదాచరతి (శ్రేష్టుతత్త దేవేతరో జనః" 


అని గీతోక్తి -శ్రీ రామునికి పొందవలసిన ఫలములేదు. "నానవాప్త 
మవాప్తవ్యం," చేయవలసిన కర్మ కూడ లేదు. అయితే శ్రీరాముడంతటి 
వాడు నె స్నాన సంధ్యాది నిత్యకర్మలను అనుప్టిప్తే స్టేమనము కూడా అలాగే 
తప్పక చేయాలి అన్ని సాధారణ జనులు అనుసరిస్తారు. ఇదే లోక సంగ్రహము. 
"వర్త ఏవచకర్మణొచేస్తునే "ఉంటాను అని పరమాత్మ సూక్తి, 


.. విశ్వామిత్రుడు శ్రీరామునికి కర్తవ్యాన్ని ఉపదేశిస్తున్నాడు. శ్రీరామా!నీవు ' 
చేయాల్సింది ఏమిటో .తెలుసా నీవెప్పుడు లేస్తావో? నీ ఆరాధనము మేమెప్పుడు 
చేయాలో అని. ఆరాధనోపకరణాలను గొని మేమందరము వెల్తురులో స్తున్నాము. 

"నీవు లేచి మా ఆరాధనను స్వీకరించాలి. 


ou 


.- “సుఖసుప్తః అని సుఖంగా నిద్రిస్తుండే నీ నిద్రాకాలిక కకక 
సీతాదేవి. వలె 'చూచి ఆనందించామే. నీవు లేచేప్పటి సౌందర్యాన్ని కూడ, _ 
సీతాదేవి వతె వీక్షించాలి. నీ శయన, స్ధితి గమనాది సర్వకాల సౌందర్యమును 
"సేవిస్తూ తన్మయులమయ్యేలా అనుగ్రహించాలి. రామప్రభూ! అని విశ్వామిత్రుడు 
శ్రీరాముని లేపుతున్నాడు. 


. 


152 


శ్రీరాయాయనమః 


| | శ్రీ నీతారాను బభంధనాగమినో నమః 
"= 0౧|| తాటకవధ .- 


శ్రీ రామలక్ష్మణులు మళ్లీ విశ్వామిత్రుని అనుసరిస్తూ వెళ్లుతున్నారు.. 
సరయూ గంగానదుల. సంగమ స్టలాన్ని సమిపించారు. వారు అక్కడ ఒక 
పుణ్యాశ్రమమును దర్శించారు. ఆ ఆశ్రమము అనంగాశ్రమము. 


మన్మథుని బాణములకు పరవశుడై స్మరవశుడైన హరుడు పార్వతిపై 
"మరులుగొన్నాడు. కొంత సేపటికి స్వస్థచిత్తుడై తన ఇంద్రియలోలుపత్వానికి 
-కారణుడైన కందర్చుని గాంచి, అతనిని తన రూక్రఫాలాక్షముతో దగ్గము జేసి ' 
అంగజాని అనంగుని గావించాడు. అందుకే ఆ ఆశ్రమానికి అనంగోశ్రమమని 
"పేరొచ్చిందని విశ్వామిత్రుడు వివరించాడు. ఆరాత్రివారు ఆ ఆశ్రమమంలోనే 
వ అక్కడి బుషుల ఆతిథ్యము స్వీకరించి నిద్రించారు. 


. స తెల్లవారి స్నానాది నిత్యకృత్యములను తీర్చుకొని, అక్కడి మునిజనుల 
'విడ్కోలునే (గ్రహించి, ఒక నావను అధిరోహించి, వ. తరించి. 
మరొక అరణ్యములో (ప్రవేశించారు. న . 


no ఆ అరణ్యము మహాఘోరమైనది. కీచురాళ్తధ్వని, భయంకర క శ 
"వినిపిస్తున్నాయి. ఆ: అరణ్యము గురించి శ్రీరాముని కోరికపై విశ్వామి[ తుడు 
వివరిస్తు స్తున్నాడు, _ 


"*శ్రీరామా!ఈ కీకారణ్య స్థానములో పూర్వము ముతక కరూశములనే 
రెండు స్థలాలు ఉండేవి. ఇంద్రుడు వృత సంహారముచేయగా, అతనిని 
మలము, "ఆకలి బహ్మహత్యాకారణంగా ఆ(క్రమించాయి. . 


- దేవతలు, మహర్షులు అతనికి సహస్ర కలశాలతో స్నపనంగావించారు. 
ఇంద్రుడు వినిర్మలుడయ్యాడు. అతని మల, కరూశములు ఈ భూమిలో 
నిలిచాయి. ఈ స్థలాలను ఇంద్రుడు కటాక్షించి. ఎల్లప్పుడు ఈస్థలములు 
ధనధాన్య సమృద్దులతో తులతూగుతుంటాయని అమరేపేడు అనుగ్రహించాడు. 


కొంతకాలానికి ఇక్కడికి "తాటక"అనే యక్షిణి సహస్ర గజబల సముపేత 
అయి వచ్చింది. . ఆమె పుత్రుడు మారీచుడు ఖైరవాకారుడై జనులను ' 
హింసింపసాగాడు. అందువలన ఈ రెండు స్థలాలు నిర్గనములయ్యాయి. 


153 


శ్రీరామాయనమః - 


కీకారణ్యములయ్యాయి. తాటక ఇప్పటికి ఇక్కడికి అర్హయోజన దూరంలో 
-. ఉంటుంది. ఆ తాటకావనము నుండే మనము వెళ్లాలి. ఆదుష్టచారిణి అయిన 
--తాటకను సంహరించి, ఈ అరణ్యమార్తాన్ని నీప్కంటకం' చేయాలి"అని 
విశ్వామిత్రుడు తాటకావనం, గురించి వినిపించాడు. 


శ్రీరామచంద్రుడు విశ్వామిత్రముని వర్యునితో "గురువర్యా!యక్షులను 
అల్బవీరులంటారు కదా!తాటకరు. వేయి ఏనుగల బలమెలా ఏర్పడింది. cal 
అని అడిగాడు. 

విశ్వామిత్రుడు తాటకావృత్తాంతాన్ని తెలుపసాగాడు. “రామభద్రా!పూర్వము 
నుకేతుడనే యక్షుడు ఉండేవాడు. ఆయన మహోవీరుడు. సంతానార్థము యక్షుడు 
బ్రవ్మానర్చించాడు. చతుర్ముఖుడాయనకు ఒక కన్యారత్నాన్ని సవాస్త్ర గజబలంతో 
(ప్రసాదించాడు. సుకేతుడామెను కొంత కాలానికి 5 సుందునికిచ్చి 
పెళ్లిజేశాడు. వారికి మారీచుడనే పుత్రుడుగల్లాడు. 


సుందుని మరణం" తరువాత సుతసమేతంగా తాటక అరణ్యాలలో 
. సంచరిస్తూ ఒకనాడు అగస్త్యాశ్రమం పైబడి ఆమహర్షిని బెదిరించింది. 

అగస్త్యసంయమిాంద్రుడు మారీచుని"రాక్షసునివి కమ్మని- తాటకను 
"భయంకరా కారవై, మానవ. భక్షకురాలివిగా -నుండు"మని శపించాడు. అప్పటి 
నుండి శాపఫలితంగా భయంకరాకారముతో తాటక బాటసారులను ' భక్షిస్తూ 
- హింసిస్తున్నది. ఇటువంటి దుర్మార్గురాలినిసంహరించి- దుష్టశిక్షణ, శంక 
_ కావించుమని" విశ్వామిత్రుడు .వివరంగా తెలిపాడు. 


"తాటకా సంహారమంకే స్త్రీ వధ కదా!అది వీరులకు కక క 
కదా” అని శ్రీరాముడు సందేహిస్తు6 ౦ట విశ్వామిత్రుడు"జగత్‌ క్షే కేమము కొరరు 
నీవు తాటకను సంహరింపక తప్పదని" ఖండితంగా ఆజ్జాపించాడు. 


అంతేకాదు పూర్వము కూడ మహామహులు దుష్టస్త్రేల వధ గావించారని 
ఐతిహ్యములను వినిపించాడు.. J 


"మహేంద్రుడు జగద్వినాశకారిణి, విరోచనసుత es "మంధర"ను' 
సంహరించాడని"తెలిపాఢు. 


"పూ పూర్వము: ఇంద్రుడనేవాడు ' లోకాల్లో ఉండకూడదనే పసుల 
దుష్టప్ర యత్నంగావించిన భృగుపత్నిని “శుక్రమాతను)విస్లువు ' స్వయంగా 


154 


శ్రీరావాతునమః' వలో 


సంవారించాడు. .ఆవిధంగా. అధర్మ పరులయిన అతివలెందరో పురుషసత్తముల . 
చేతులలో. హతులయ్యారు"అని విశ్వామిత్రుడు వివరించాడు. er 


మహేంద్రుడు సురనాయకుడు విష్ణువు సకల దెవతా' 'సార్వభౌముడే. 
. ఇటు వంటి '్రేప్పులే దుర్ధనస్త్రీ 'వధగావించడరివలన -దుప్టస్తే ప్రస్త్రే వత్య' తప్పుకాదేమో' స 
"అని రాముడు రీనుకోసాగొడు. అందులో "బలాతి బలోవిద్యాప్రదాత అయిన. 
విశ్వామిత్రుడు. స్వయంగా గురువే. ఆచార్యాజ్ఞ అనుల్లంఘనీయము. 'అంతే 
కాదు దశరథుడు కూడ విశ్వామిత్రుని వచనాన్ని తప్పక పాలించాల్సి ఉంటుందని 
స ఆజ్ఞాపించాడు. 


స్ట * అందువలన శ్రీరాముడు విశ్వామిత్రునికి నమస్కరించి "గురువర్యా 
. "మా. మాటను తప్పకపాలిస్తాన"ని దృఢంగా పలికాడు. 


| “శ్రీరాముడు ధనుష్టంకారము. గావించాడు. ఆ మహాధ్వనిని విన్న తాటక - 
॥ వ మూర్భిత అయి, తాళ ప్రమాణంతో మాయాబలంతో ముందు కొచ్చింది. 


శ్రీరాముడు లక్ష్మణునితో "తాటక-స్త్రీ కనుక -ఆమెను పూర్తిగా వధింపనని . 
_ _ఆమెను: భంగపరుచడానికి. ముక్కుచెవులు ఛేదించి విరూపను, బలహీనను 
కావిస్తానోని తెలిపాడు. 


.ఒరాముడీమాటలు అంటూ.. ఉండగానే, చేతులు చాన! wee 
pee రామునిపైకి దుమికింది.. విశ్వామిత్రుడు వెంటనే రామలక్ష్మణులకు 
"స్వస్తి" పలికాడు. తాటకను "హుంకారం,"తో కొంత సేపు స్థబ్ధనుగావించ్తాడు. 


అయితే _మరుక్షణంలోనే తాటక విజృంభించి -ఆవనధూళినంతా ' 
రామలక్ష్మణుల పై కప్పి, మాయాశిలావర్తాన్ని కురిపించసాగింది. తన శరవర్షంతో 
రాముడు తాటక శిలావర్తాన్ని నిరోధించాడు. ఆమె రెండు చేతులు ముందుకు 


_ “.. చాపుతూ వారిపై బడసాగింది. స చేతులను, ల సృయడాము ముక్కు 


చెవులను ఖండించారు. 


.. తాటక కామరూపధారిణి ' అయి, అంతర్జానం చెంది మాయాశిలా . 
= వర్దాన్ని... కురిపింపసాగింది: "అముబితనయా-ఎిమ్హు వురందోలులను ' 
అ . వ్యామోవాతుల"” గావించినట్టు తాటక మాయాశిలావర్దంతో 1 Me 
సమ్మోహితుల గావించింది.” 9 


= పోక్వామిత్రుడు శ్రీరామునితో:- రామా! ఇక ఈపరివోస యర్గన్ని చాలించు. 


ఇరా 


శ్రీరామాయనమః | 
+. సంధ్యాసమయమవుతోంది. రాక్షసులు రాత్రించరులు. వారికి బలము పెరిగే 


' సమయమిది. . ఆలస్యము చేయక ఈ దుష్టరాక్షసిని దునుమాడుమిని 
హెచ్చరించాడు. 


శ్రీరాముడామె వేగాన్ని శరవర్ణంతో ' నిరోధీంచాడు. ఆమె షన 


వైపు హుంకరిస్తూ వెళ్ళబోయింది. శ్రీరాముడామె వక్షస్థలాన్ని తీవ శరాఘాతం ” 


గావించాడు. తాటక క్రందబడి మరణించింది. 


శ్రీరామభద్రుని సురలు, బుషులు ప్రస్తుతించారు. రామలక్ష్మణుల పై 
సుమవర్తం. కురిసింది. లోకం నిష్కంటమైంది. విశ్వామిత్రుడు శ్రీరాముని 
ఆప్యాయతతో దగ్గరకు తీసికొని. ఆయన శిరస్సును ఆఘాణించాడు. ఆ 
. రాత్రి ఆవనంలో వారు సుఖంగా నిద్రించారు. తెల్లవారి దేవతల ప్రార్థనపై 
శ్రీరామునికి వ్య్వొూమిత్ర బుషీంద్రుడు సకల శస్తాస్త్రేములను ఉపదేశించాడు. 
తట. - తనతీరంలో “క” సుఖాన్నిచ్చేద్‌ BER ఒక “ఘోరరాక్షసి. 
అం దాటి ఎవ్వరిని బయటకు వెళ్లనీయలేదు. బాటసారులను తన 
భయంకరాకారముతో 'హింసించేది. విశ్వసంక్షేమము కొరకు విశ్వామిత్రుడు 
శ్రీరాముని. ద్వారా ఆరాక్షసిని సంహరింప .జేశాడు. 2.తన తటమును 
'దాటినీయకుండా నిరోధించేది తాటక. తాటక ఎవ్వరో కాదు మన అవిద్యే - 
"తాటకి -"తాడఘి"గా చెప్పుకోవచ్చును. 3. "తొడొతాడించి బాధించి "ఘి"చంపేది. 
. జీవనారణ్యంలో పయనిస్తూ -దాని ఆవరణను దాటి ఆవలి తీరమైన ' 
విరజకు చేరుకోవాలనే బాటసారులందరిని ఆవిద్య తన భయంకర రూపంతో 
నిరోధించి. తన మాయా ప్రభావాన్ని వారిపై. ఆవరింపజేస్తుంది. ఆవలి, 
'(విరజాతీరాన్ని కనిపింపనీయక తిరోధానము గావిస్తుంది. తన ఆవరణను 
' దాటి పోనీయకుండామాయా (శిలావర్తాన్ని కురిపిస్తుంది. తన ఆవరణలో 
ఉండేపారికి సుఖభ్రాంతిని కలిగిస్తుంది. 
విశ్వానికి మిత్రుడైన ఆచార్యుడు సంసారారణ్యములో పయనించేవారిలో 
ఆవలితీరం చేరాలనుకొనే వారిని (ముముక్షువులనుసంరక్షించాలనుకొంటాడు. 
శ్రీరామ పరమాత్మనే భవారణ్యంలో (పవేశింపజేస్తాడు. అయితే అవిద్యాతాటక 
ఆపరమాత్మను కూడ ఆవరింప ప్రయత్నిస్తుంది. 


' విశ్వామిత్రాచార్యానుజ్జతో అవిద్యా. తాటకను శ్రీరామ. పరమాత్మ 
ః "అష్టాక్షరి"అనే శబ్బవేధితో నేంహరిసా స్పాడు(ఆమె) అవిద్యనశిస్తుంది. అదే లోక 
కల్యాణ కరమైనదీ. ప్యామిత్రాచార్యుడు తన దగ్గర ఉన్న దివ్యాస్త్ర (మంగళా 
శాసనృస ౦పదతో శ్రీరాముని మరింత బలవంతుని గావిస్తాడు. 


ఇతిశం 
"156 


= శ్రీరావమాయనమః 


సశ... శ్రీనీతారామబంద వరబవ్వ్హాశోనమః 


తాటకవధతో సంతోషించిన దేవతలు, మహర్షులు, విశ్వామిత్రునితో 
శ్రీరామునికి. సకల  శస్తాస్త్రపదనను గ్రహింపుమని కోరారు. అలాగే మపర్డి 
సర్వ. శస్తాస్త సంపదనను గ్రహించాడు రామంచద్రనికి. 


అక్కడి నుండి ఆముగ్గురు తిరిగి తమ (ప్రయాణం కొనసాగించారు. 
మరొక మనోహరమైన మహావనానికి చేరుకొన్నారు. -ఆవనాన్ని. -గురించి.. 
విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు వివరింపసాగాడు. | 


రామభద్రా! వామనుడు బలిని నిగ్రహించిన తరువాత ఈ వనానికి 
వచ్చి ఇక్కడ ఒక*ఆశ్రమాన్ని నిర్మించుకొని, అందులో" సుదీర్ణకాలం తపమొనర్చి 
సిద్ధివడశాడు. "అందుకే ఈ ఆశ్రమానికి సిద్ధాశ్రమమని పేరు. : 


వామనుడు అదితి, కశ్యపులకు దివ్యవర్హ సవాస్రానంతరము కుమారుడుగా" 
జన్మించాడు. తల్లి దండ్రుల: అభీష్టము ప్రకారము శ్రీమహావిష్ణువు -వామన 
రూపుడై. విరోచనుని కుమారుడైన మేహాబలి చక్రవర్తిని మూడడుగల భూమిని 
యాచించి త్రిలోకముల నాక్రమించి, వాటిని ఇంద్రుడికిచ్చివేశాడు. 


అదితి, 'కళ్యపులు. తపము: చేసి, వామనుని పుత్రునిగా లభించింది ఈ 
' ఆశ్రమంలోనే అందుకే ఈ సిద్దాశ్రమంలోనే నేను కూడ ప్రస్తుతం నివసిసూ 
యాగాలు చేస్తున్నాను. ప్రస్తుతేము ఈ ఆశ్రమానికి రాక్షస భయమేర్పడింది. 
వారిని నిర్జించి, యజ్ఞరక్షణగావించు" మని పగ్యామిత్రుడు కోరాడు. 


ష్‌ 
L$] 


వామన వృత్తా ంతము కూడ మన జీవితానికి పలఅంలలం.. మహత్తర 
సంఘటనే. 
బలి అంటే కకత బలము కలవాడు. లేక బలమైన ris 
-లొంగినవాడు. -అహంకార,. మమకారాలకు అధీనుడాయన.. ఆవిధంగా 
-. పరిశీలించినప్పుడు మనము కూడ బలి చక్రవర్తులమే: . బల్నిఇంద్రుని ' 
-త్రిలోకాలను ఆక్రమించి, నా అంత వాడు లేడని అహంకరించాడు. తనవి ' 


157 


శీరామాయనమః 


కాని మూడు లోకాలను (నావి "తనవి అని మమకారమును. కలిగాడు. 
. వామనుడు బలి అహంకార, మమకారములను పోగటదలిచాడు. ఈ రెండు 
దోషములు తప్ప బలి వద్ద మరే లోపములేదు. అంతే కాదు బలిచక్రవర్తి 
పరమధార్మికుడు. బలి ధర్మశీలము భగవంతుని కూడ వామనునిగా -యాచకునికా 
మార్చింది. 


వామనుడు *"తిపద పరిమితొభూమిని యాచించాడు. త్రిపదములనగా 
మూడు అడుగులు అని బలిచక్రవర్తి అనుకొన్న సామాన్యార్థము. (్రివదములంటే 
స్వర్లమర్త్య పాతాళ లోకములనే మూడు స్థానాలు వామనుని దృష్టిలో, అందుకే 
"త్రివదములను"యాచించి, మూడపదాలను ఆశ్రమించాడు, రెండు అడుగులతో 
స్వర్గ మర్త్యాలను ఆ(క్రమించి, మూడవ అడుగును బలిశిరస్సు పై పై ఉంచి, 
బలిని పాతాళానికి పంపాడు. 


త్రిపదములంపే త్రికరణాలని పేరు గల్గిన మనో,వాక్‌, కాయములు. 
ఇవి భగవంతుడు వునకు అనుగ్రహించిన మూడు సాధనాలు. వీటి ద్వారా 
మనము అతనినే ఆశ్రయించాలి లేక ఈ మూడింటిని ఆపరమాత్మకే అంకితం. 
చేయాలి. we 


అయితే, ఈ' మూడు కరణాలను మనవిగా భావించుకొంటున్నాము... 
_మనకే ఉపయోగించుకొంటున్నాము. వాటిపై 'మమకారాన్ని పెంచుకొంటున్నాము. 
వీటి ద్వారా మనము ఇష్టమువచ్చినట్టుగా 'అర్థకామములను అనుభవిస్తున్నాము. 
వీటి ద్వారా ఇహలోక, “పరలోక, ఐశ్వర్యాలను ఆత్మ ప్రాప్తిని మన కొరకు ' 
అభిలషిస్లు స్తున్నాము 


సరమాత్క ఈ ఈ మూడు క తనకే అర్పించాలని bees 
ఇహలోక, పరలోక ఐశ్వర్యాల కొరకు ఆత్మప్రాప్తి కొరకు మనము చేసే. 
ఆయాకర్మలను కూడ తనకి సమర్పించాలని పరమాత్మ మనను అడుగుతున్నాడు. 


_"యత్కరోషి. యదశ్నాసి, యజ్జాహోషి దదాసియత్‌ 
యత్తపస్యసి కౌంతేయ -తత్కురుష్వ మదర్చణం" 


“నీవు. అనుభవించే లౌకిక ఐశ్వర్యాలను, దానము ద్వారా, యాగము 
ద్వారా నీవు ప్రయత్నించే పరలోక సంపదలను తపస్సు ద్వారా నీవు 
అభిలషించే' ఆత్మ(ప్రాప్తిని -నాకే అర్బణము చేయుమని శ్రీకృష్ణుడు అర్జునుని 
అర్థించాడు. - 
158 


శ్రీరామాయనమః=ః 


మనము అనుభవించే ఈ లౌకికైశ్వర్యాలన్ని 'మనవే, మనకొరకే , 
అనుకొంటాము. "మమకారముతోనే హోమ, దానాలను కావిస్తాము. మన 
ఆత్మప్రాప్తి కొరకే తపస్సు చేస్తాము. ప్రతి పనిలో నేను. నావి, నాకొరకు 
అనుకొంటాము. అడుగడుగునా. అహంకార మమకార దూషితులమవుతాము. 
దీని వలన కుండెడు తేనెలో “ఒక్కగ్లాసు నీరు పోసినట్టు అవుతుంది. బంగారు 
బిందెలో చిక్కని పాలల్లో ఒక్క విషబిందువు కలిపినట్టు అవుతుంది. 


_ . అమృతమైనా నాకొరకే. అనుకొన్నప్పుడు విషఫలితాన్నే ఇస్తుంది. 
పచ్చిగరళాన్నైనా ప్రహాదుని వలె -పరమాత్మకు చూపి, ప్రసాద . బుద్దితో 

యా య థి 
స్వీకరిస్తే -అమృతముకంటె అధికంగా ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. 


బలి చక్రవర్తి అహంకార, మమకారాలు, భగవంతుని శ్రీపాదాలను 
' శిరస్సుపై ధరించడంతో మటు మాయమయ్యాయి. మనము కూడ 
శ్రీమన్నారాయణుని చరణ ద్వంద్వాన్ని శిరసావహించినప్పుడు ద్వయాను 
. సంధాన తత్పరులమైనప్పుడు మన అహంకార, మమకారాలు Sm 
మాసిపోతాయి. 


ఇతిశం 


Xe 


కక 


159. 


శ్రీరామాయనమః ' 


౫౫% విశ్వామిత్ర యాగసంరక్షణము :- 


విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటనిడుకొని తన సిద్దాశ్రమంలో . 
(ప్రవేశించాడు. ఆశమవాసమునులంతా es పూజించి రామ 
లక్ష్మణులను అనురాగంతో ఆదరించారు. 


ఆరోజే. రామలక్ష్మణుల ప్రార్థనవై ప్వామిత్రుడు యజ్ఞ దీక్ష వహించాడు. ' 


విశ్వామిత్ర మహాముని యజ్ఞ దీక్షా స్వీకారానంతరము, రామలక్ష్మణులు 
మవర్షిని సేవించి, ఆయజ్దమెంతకాలము జరుగుతుందో, ఎంతకాలమురాక్షసుల ' 
బారినుండి తాము యజ్ఞరక్షణ కావించాలో తెల్టుపుమని అడిగారు. 


విశ్వామిత్రమునీం ద్రుని మౌనదీక్షాకారణంగా అక్కడి మునులు ఆయజ్ఞము 
ఆరురాత్రులు కొనసాగుతుందని పూర్ణావొతి, అవబ్బధాలతో పూర్తి అవుతుందని, 
అంతకాలము జాగరూకతతో కంటిపై రెప్పు వేయకుండా యజ్ఞసంరక్షణ 
కావించాల్సి ఉంటుందని వివరించారు. 


పంచరాత్రముల పర్యంతము యజ్ఞము నిర్విఘ్నంగా గడిచింది. చివరిదైన 
ఆరవ రోజు మరింత జాగ్రత్త వహించాలని శ్రీరాముడు లక్ష్మణుని 
హెచ్చరించాడు. 


యజ్ఞదీక్షావస్త్ర శోభిత మహర్షి : మండలంతో, (స్రుక్చువాదులతో, 
ఆజ్యాహుతులితో, వేదమంత్ర ఘోషలతో కర హారం యజ్ఞవేదిక 
అద్భుతంగా ప్రకాశిస్తో ది. 


రామలక్ష్మణులు అత్యంత జాగరూకతతో ఆశ్రమవేదికను పరిరక్షిస్తు న్నారు. 
వారు యజ్ఞ వేదిక పై సుదృఢమైన శర పరం పరలతో "రక్షణ కవచాన్ని" 
నిర్మించారు. అందరి దృష్టియజ్ఞ నిర్వహణపై కేంద్రీకృతమైంది. 

. ఇంతలో ఆ ఆశ్రమప్రాంతమంతా అదిరేట్టు భయంకర. ధ్వనులు 
వినిపింపసాగాయి. . వర్హాకాలంలోని మేఘాలవలె. ఆకసమంతా' నల్లని 
రాపురాల్సింది! మార్తీచసుబాహువులు వికృత రూపాలతో, పెడబొబ్బలతో 

'పైపైక్‌ రాసాగారు. రక్త వర్గాన్ని కురిపించసాగారు. . 


రాముడు లక్ష్మణుని హెచ్చరించాడు మరొక మారు... వెంటనే 


160 


శ్రీరామాయ నమః 


| శ్రీరామచంద్రుడు. మారీచుడి పె పై మానవాస్తాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రము 
- _ మహామాయావి అయిన మారీచుని మోహింపజేసి నిర్వీర్యునిగావించింది. వాక 
వ్యాస్త్రముతో . రామభ్మద్రుడతనిని శతయోజన విస్తే ర్లమైన మహాసాగరము 
బయటపడవేశాడు. 


రాముడు ఆగ్నేయ దివ్యాస్తాన్ని సుబాహువు వక్షస్థలంపై పై ప్రయోగించాడు. 
భయంకర బలసముపేతుజైన సుబాహువు ఆగ్నేయాస్త్ర వీశిఖలలో దగ్గమయ్యాడు. 
మిగిలిన రాక్షసులందరిని కూడ వాయ వ్యాస్త్రంతో నిర్దించాడు. 


పటిష్టమైన బాణపరంపరలతో రామలక్ష్మణులు కల్పించిన అతి దృఢమైన 
ఆవరణ కోరణంగా సుబాహు' మారీచ రాక్షసులు కుర్రిపరచిన రక్త వర్షములో 
నుండి ఒక్క బిందువు కూడ యజ్ఞవేదికపై పడలేదు.. వేదిక ఎంత మాత్రము 
అపవిత్రం కాలేదు. 


విశ్వామిత్రుని యాగము "పవిత్రంగా, (ప్రాంతంగా, నిర్విఘ్నంగా 
పరిసమాప్తి చెందింది. అవబ్బధస్నానానంతరము విక్వామిత్ర సంయమిాంద్రుడు 
రామలక్ష్మణులను అప్యాయతతో చేరబిలిచి, "రామా!నేను ధన్యుడనయ్యాను. 
ఈ-సిద్ధాశ్రమము సార్థకమైంది. అన్నాడు. 

విశ్వామిత్రుడింతకు ముందు అనేక పర్యాయాలు: అదే ఆశ్రమంలో 
యజ్ఞాలు చేశాడు. అయితే ప్రతి పర్యాయము మారీచ, సుబావహువుల దురాగతాల 
మూలంగా యజ్ఞాలు అపవిత్రమై, అసంపూర్తిగానే మిగిలిపోయాయి. 

వివేకశాలి అయిన విశ్వామిత్ర బుషి = యజ్ఞ విఘ్నాలకు, కారణము 
తన. పాపములే అని గ్రహించాడు. 


ra 
ics 


జప మూడు రకాలు:- 1.సంచితములు, '2ప్రారబ్ధములు 
3.ఆగామ్లులు 


1.సంచితములు: అంటి అతి (ప్రేమతో త మూటగట్టుకొన్నట్టు 


161 


శ్రీరామాయనమః ' 


-మూటగట్టుకొన్న ప్ర పుణ్య రాశులు. అవి గుట్టలు గుట్టలుగా "పేరుక 


పోయి ఉంటాయి. 
2.ప్రారబ్ధములు:- -సంచితరాశుల నుండి శే జన్మలో మనము 


: అనుభవించడా వీకి భగవంతుడు సంకల్పించిన పాపపుణ్యాలు. మన  జున్మతోనే 


"వాటి అనుభవం మొదలవుతుంది. 


'3.ఆగాములు:-భవిష్యత్తులో మనము క సుకృత 
దుష్కృతాలు మనము ఇంకా చేయబోయే కర్మలని కూడ కావచ్చు. 
"అయితే ఈ 'మూడు రకాల కర్మలను రెండు భాగాలుగా... కూడ 


ల విభజించవచ్చును 1.సంచిత, ప్రారబ్ధములను' ఒకవైపు 2.ఆగామి కర్మలను 


మరొకవైపుగా పరిశీలించవచ్చును. 
సంచిత ప్రారబ్బ్దములనంతములు. అనుభవించనిదే అవి తగ్గవు. అవి 


; పూర్వ జన్మ కర్మలు, "ను సహస్రములున్నావత్స తన తల్లి ఆవును నులభంగా 


గుర్తించి చేరుకొన్నట్లు", మనము ఏజన్మలలో ఎక్కడ ఉన్నా పూర్వకర్మలు 
మనను విడిచి పెట్టవు, వాటిచేతులు అతి దీర్ణములు. అవి "సుబాహువులు" 


'వాటిని పూర్తిగా మీనము అనుభవించాల్సిందే. లేదా భగవదాశశయమును 


పొంది, భగవదనుగ్రవోగ్నిలో అనంత పాపవుణ్యతులా రాశిని దగ్గము చేయించాలి. . 


విజ్ఞానఖని అయిన విశ్వామిత్ర మునీంద్రుడు తన సంచితారబ్ధ కర్మ 


అనే సుబోహువును శ్రీరామచంద్ర స్వామి నిగ్రహాగ్నిలో దగ్ధము చేయించాడు. 


ఆగామి పాపపుణ్యకర్మలను వివేక శీలి కనకు అంటకుండా 
చూచుకొంటాడు. ప్రపన్నుడైన విశ్వామిత్ర పరమర్ణి "మారీబి అనో ఆగామి 
తర్ము ను” శ్రీరామచంద్రుని దయా మారుతముతో శతయోజన (వర్త) విస్తీర్ణ రమైన. 
భవ మవాబ్ధి యొక్క బయటి తీరములో పడగొట్టిస్తాడు. 


"తదభగమ ఉత్తర వూర్వామ యోర్లోవ ' వినాళొఅన్న ప్రకారము 
పూర్వ. కర్మలకు వినాశము, ఉత్తర కర్మలకు అశ్టేషము విధింపబడ్డాయి. i 


*. "యథా ఇవీక్‌ తూలం ఆగ్గా (పోతం 'భయాయేత ఎవం వోన్వ 


నర్తే పాప్మానః (వదూయంతో గదినిండా దూది ఒకే నిప్పురవ్వతో ' 
దగ్గమైనట్టు మన. పూర్వకృత పాపరాశి సమస్తము మనకు అనుకూలంగా 
భగీవన్ని గ్రవాగ్చిలో దగ్గమౌతుందని ఉపనిషత్తు వివరిస్తోంది. 
162 


శం 


' విశ్వామిత్రముని ఇంతకుముందు. ప్రతి జము ఎంతో ప్రయత్నించి ' ' 
యాగాలను చేయాలనుకొన్నాడు. ప్రతి పర్యాయము. అతని. 'మహత్త త్త" 
స్వప్రయత్నము విఫలమైంది. ' 


ఇక ఈ పర్యాయము తన భారాన్ని శ్రీరామునియందు సమర్పించాలను 
కొన్నాడు. శ్రీరాముడు సాక్షాత్తుగా పరమాత్మే అని అతడి నిశ్చయము. దీనినే 
భరన్యాసము, న్యాసము, శరణాగతి, ప్రపత్తి పేర్పతో వ్యవహరిస్తా రు. 


"న్యాసమేషాంతపసాం అతిరిక్త మాహుళొఅంటుంది న నా న్యాసముకంటె 
మించిన తపస్పేలేదు. 


ఈ పర్యాయము శ్రీరామునిపై భారము ఉంచి. యజ్ఞముచేశాడు. అది 
"ఫలించింది. మనము కూడా ప్వామిత్రునివలె సంయమనము కలిగి శ్రీరామునిపై 
పూర్తిగా భరన్యాసము చేస్తే. మన పూర్వకర్మలు నశిస్తాయి ఉత్తర కర్మల 
ఫలము మనకంటదు. 


ఉం తత్సత్‌. + 


Aaa 


163. 


శీరాయాయనమూ 


శ్రీనతారామభంధ్ర వర్శబవ్వా లోనమః 


- 00 మిధిలానగర ప్రసానమ - కుశేనాధుని తసూజిలు. 


విశ్వామిత్ర యాగ సంరక్షణ తరువాత సిద్దా శ్రమ బుషులు ' 
' రామలక్ష్మణులతో విశ్వామిత్రుని మైల మిధిలేపని సవతుల గురించి 
ముచ్చటించారు. 


తెల్లవారి విశ్వామిత్రుడక్కడి బుషల నక్కడే' నిలిపి" వారి సెలవు 
తీసికొని - ఆ ఆశ్రమమును విడిచి రామలక్ష్మణులతో కూడి ఉత్తర -దిశకు 
బయలుదేరాడు. . 


. వారు ఆసాయంత్రము శోణా నదీతీరము చేరుకొని స్నానసంధ్యాదులు 
ముగించుకొన్నారు. రామలక్ష్మణుల కోరికపై ప్వామిత్రుడు కుశనాభుని చరిత్రము 
వినిపించాడు. 


బ్రహ్మ తనూజుడైన కుశమవర్తి వైధర్భియందు కుశాంటుడు, కుశనాభుడు, 
అధూర్త రజసుడు, వసువు అను కుమారులను కల్లి ఉండెను. వారు వరుసగా. 
కౌళాంబి, మహోదయము, ధర్మారణ్యము, గిరవ్రజము అనే నాలుగు నగరాలను 
వంచ పాలించారు. 


కుశనాభునికి సర్వాంగ సుందరులైన నూరుగురు కుమార్తెలు కలిగారు. 

వారు యౌవనాభరణ భూషితలై ఒకనాడు ఉద్యానవనములో విహరిస్తుండగా 

' వాయుదేవుడు. వారిని మోహించి గాంధర్వ వివాహము చేసికోదలిచాడు.. 

పిత్రధీనలైన ఆయువతులందుకు నిరాకరింపగా, ఆగ్రహముతో వ 
వారినందరిని కుబ్ద్బలుగా మార్చాడు. 


కహాతు వారీ వికృత రూపములగాంచి దుఃఖించి పెద్దలను 
సంప్రదించి, మహానుభావుడు, ఊర్మిళా చూళీ తనయుడైన [బ్రహ్మదత్తునికి 


164 


అరామాయనమః 


వారిని కన్యాదానముగావించాడు. బ్రహ్మదత్త కరగ్రహణముతో వారందరికి 
అపురూప లావణ్యశోభలు యథా పూర్వము పంప్రాపించాయ 


: యౌవనము, శరీర సౌందర్యము అశాశ్వతమైనవి. వాటిని దుష్కామ 
('ప్రభంజనము అపహరింప సమకట్టుతుంది. కామానికి నీవు ,వశం కాకు. 
కామము క్రోధంగా మారి నీ స్వరూపమును చెడగొట్ట సంకల్పిస్తుంది. అప్పటికి 
శాంతి వహించు. 

నీ కన్న తండ్రి నిన్ను బ్రహ్మదత్తుడనే ఆచార్యునికి అప్పగిస్తాడు. 
ఆచార్యుడు నీకు చేయూతనిస్తాడు. నిన్ను అనేక విధాలుగా సంస్కరిస్తా డు. 
తక్షణమే. నీకు. అపూర్వ ఆత్మ సౌందర్య సంపదలు .భగవత్కృప వలన 
లభిస్తాయి నీశాంతమే నీకు సర్వదా రక్షకము.-ఇది. కుశనాభ . తనూజలు 
" మనకందించే సందేశము. 


dere 


165 


ల 


= 


ఫా 
ie 


శ్రీరామాయనమః '. 


- ౨౮౮ కౌశికీ చరిత్ర 


కుశనాభుడు తన శతసుతలను బ్రహ్మదత్తునికిచ్చి వివాహము చేసి 
పంపాక, తనకు సంతానము లభించాలని, పుత్రకామేష్టిగావించాడు. 
బ్రహ్మతనయుడైన కుశమహర్షి ఆశీర్వాద ఫలితంగా ఆయనకు “గాధి' అనే 
తనూజుడు కల్లాడు. 


ఆగాధికి విశ్వామిత్రుడనే తనయుడు, సత్యవతి అనే తనయకలిగారు. 


. సత్యవతికి బుచీకుడనే మవార్షితో పరిణయము జరిగింది. బుచీక నిరమనముతో 


.. “సత్యవతి "కౌశికి. అనే పుణ్యనదీరూపము ధరించి లోకాన్ని పావనం చేస్తుంది. 


వ్య్యూమి[త్రుడా నదీతరంలోనే ఆశ్రమము నిర్మించుకొని తపస్సు జేశాడు. 
అక్కడి .నుండి దక్షిణము దిశలో. నున్న సిద్ధాశ్రమమునకు వెళ్లి -యాగములు 
చేస్తూ -వాటికి నిరంతర: విఘ్నములు కలుగగా వాటిని 'స్వప్రయత్తముతో 


స నివారింప జాలనని నిర్ణయించుకొని -శ్రీరాముని శరణు వేడి -ఆయనపై 
. రక్షణ భారము సంపూర్ణంగా 'ఉంచి తపస్సిద్దివడసి -సీతాకల్యాణము ద్వారా 


శ్రీరామునికి ఆత్మలాభమనే కైంకర్యము సమర్పించి తిరిగి కౌశికీ నదీ తీరానికి 
చేరదలచాడు. తన శేష జీవితాన్ని సోదరీ సమిపంలో యజ్ఞయాగాది 
శుభకర్మలను కావిస్తూ గడుపాలనుకొన్నాడు. 


క్‌ 
(Le 


గాధి, తనూజ ఆ సత్యవతి పితృనిర్థేశముతో . బుచీకుని 


' పరిణయమాడింది. ఆయనతో గృవాస్థ ధర్మముల నిర్వర్తీంచింది: తదనంతరము 


"ఒక పుణ్యనదిగా మారి = తన జీవితమంతా తాను (పవహించే స్థలాలను 


సస్యశ్యామలము గావిస్తూ పుణ్యమయము చేసూ గడిపింది. 
ల ల 66 ల 


అరామాయనమః 


.. సత్యవతి -కౌశికీ నదిగా మారి మన జీవిత సత్యాన్ని ప్రబోధిస్తుంది. 


జీవితమంకే నీవు నీ సుఖం కొరకు జీవించడము కాదు. గార్హస్థ్య 
జీవితము-భోగమయ జీవితము - నీజీవితంలో ఒక భాగము మాత్రమే. . 


ఒకనది ఎప్పుడు తనకొరకు ప్రవహింపదు. అవిశ్రాంతంగా అనేక 
స్థలాలను స్పృశిస్తూ -వాటిని సన్యశ్యామలము చేస్తూ ముందుకు వెళ్ళుతుంది. 

నీవు కూడ నీ పూర్తి జీవితము కాకున్నా జీవితంలొ కొంత భాగమైనా 
_ పరులదుఃఖ నివారణ కొరకు ప్రయత్నించు నీవు మేలు చేసినవారు బాగు 
పడడమే నీకు కావలసింది. వారినుండి ఏప్రతి ఫలాన్ని అపేక్షింపకు. వీలైనంత 
వరకు అనేక జనులకు నీ సేవలను అందించు. ఏ ఒక్క వ్యక్తికో సేవ 
చేసినంత మాత్రమున నీలక్ష్యము నెరవేరదు. ఆర్హులను నిరంతరము 
. ఆదుకొనుటలోనే మాధవ సేవాఫలాన్ని పొందు. 


జం తల్‌ 


తలం 


167. 


శ్రీరాయాయనముః 


శ నీతారామ చంద నర్మ (బవ్వో జోనమః 


"XXX కుమార సంభవము 


శోణా నదీతీరంలో ఆ రాత్రి నిద్రించి -మరునాడు విశ్వామిత్రుని 
అనుసరించి దానిని తరించి-మధ్యావ్నం వరకు జాహ్నవీ తటాన్ని ష్‌ | 
రామలక్ష్మణులు. 


అక్కడ స్నాన సంధ్యాధి నిత్య క నిర్వర్తించారు. విశ్వామిత్రముని 
గంగానది శివతేజాన్ని భరించిన గాధను వివరింపసాగాడు రామలక్ష్మణులకు. 


హిమవంతునికి మేరు తనయ అయిన మనోరమ యందు గంగా, 
పార్వతులనే తనూజలు కలిగారు. 


హిమవంతుని యాచించి -దేవతలు గంగామతల్లిని తమ లోకానికి 
తీసికవెల్లారు. అక్కడ సురనదీ రూపంలో గంగాదేవి "ెన్వర్థోక వాసులను 
సంతృప్తిగానించింది. 


పార్వతి మహోగ్ర తపము ద్వారా 'పరమశివుని సంప్రీతునిగావించి -ఆ 
పరమేశ్వరునే పరిణయము చేసికొంది. 


శివ పార్వతులు. బహుకాలము ( సాగారు. శివుని అమోఘ 

వీర్యమును కాలము గడిచిన కొలది భరించుట దుష్కరమని, దానివలన 

ప్రళయమే సంభవించునని -భీతులై దేవతలు వారి ఏకాంతమునకు భంగము 
కలిగించారు. 


సురుల కోరిక పె శివుడు తన తేజాన్ని సర్వక్షమాశీలయైన యం 
విడిచాడు. క. భూమియావత్తునిండి పర్వతాలను, వనాలను వ్యాపిస్తూ 
-వసుంధరకు దుర్భరం కాసాగింది. 


- ఆదితేయులు -అగ్నీ దేవుని -అవనితో పాటు శివ వీర్యమును ధరింపుమని . 
' ప్రార్థించారు. అగ్నిదేవుడు. అందుకు అనుమతించాడు. శ్వేత పర్వతము - 
దివ్యశరవణము మొదలైనవి శివ వీర్యప్రభవములయ్యాయి. 


168 


శ్రీరామాయనమః 


" దేవతలు సంప్రీతులై ప్రతషహ్యాకు నారాధించారు. అయితే తే శర్వాణి 
వారి పరిచర్యలకు సంతుప్పురాలు కాలేదు. తనకు మహేశ్వరతేజము దక్కలేదనే' 
కినుకతోస్వర్ల వాసులందరు సంతాన హీనులుగా మిగిలిపోతారని' శపించింది. 


తనకు దక్కని శివ వీర్యాన్ని 'ధరించిన భూమి-నిరంతరము కలను 
చెందుతూ స్థిరత్వము లేక అనేకులకు భార్యగా నుంటుందని కఠినోక్తి గావించింది. 


దేవతలకు రాక్షసులతో జరిగే యుద్దాలలో సరియైన సేనాధిపతి లేక 
'ఘోరబాధలు సంభవించాయి. వారి మొరను వినిన పరమేశ్వరుడు అగ్ని దేవునితో 
-తన తేజాన్ని గంగానదిలో. విడువుమని ఆదేశించాడు. గంగా-హుతవాహనుల 
సంగమం వలన కుమార సంభవము జరుగుతుందని-ఆ బాలుడు పార్వతి 
_ సంప్రీతికి కూడ పాత్రుడౌతాడనిఆయన దేవ సేనాని యై అసురులనణచుతాడని 
అభయ మొసగాడు మహేశ్వరుడు. - 


"సురల ప్రార్థనతో స్వర్గంగ .స్త్రీరూప ధారిణియై అగ్నిదేవుని నుండి ఆ 
శివతేజాన్ని (గ్రహించింది. కాని 'అఖిలలోకములకు ఆహ్హాదాన్ని కలిగించే 
_.ఆనదీమతల్లికి కూడ. ఆతేజము దుస్సహమయింది. ఆతల్లి ఆ వీర్యాన్ని తన 
జలాలలో వదిలింది. ఫలితంగా, బంగారము, సీ్‌సమ్ము మొదలైన అతి న 
"లోహము లేర్చడ్డాయి.' 


చివరకు. ఆతేజము నుండి హిమాలయ పాదస్థానములో గంగానదీ 
తీరములోని రెల్లు గడ్డిలో శివకుమారుడావిర్భవించాడు. ఆ కుమారునికి 
పాలివ్వడానికి ఆరుగురు కృత్తికలు ముందుకొచ్చారు. ఆరుగురు తల్లుల పాలు 
ద్రావినందుకా కుమారుడు షాణ్మాతురుడయ్యాడు. కృత్తికల చేపెంచబడినందు 
వలన కార్తికేయుడని ఖ్యాతి వహించాడు - ఆరు ముఖములతో ఏక కాలంలో 
ఆరుగురు తల్టుల స్తన్యము (గోలినందువలన "షణ్ముఖుడు"అని ప్రసిద్ధినందాడు. 
.శివతేజము సృన్నమగుట ద్వారా సంభవించినందుల కాయన. "స్కంధుడనే" 
- పేరువడశాడు. 1 


. 169 


-. శ్రీరామాయనమ= 


శివ. వీర్యానికి కారణమైన పార్వతీదేవి. -దేవతలందరిలో శ్రేష్టత్వమును 
పొందింది. శివతేజము ధరించినందు వలన గంగానది నట టా శ్రేష్ట 
వాహిని అయింది. 


చివ వీర్యాన్ని దేవతలు ఎంత భగ్నము చేయాలనుకొన్నా అది ఎన్ని 
స్థానాలలో పతనమైనా -చివరకు ఆతేజము కుమారస్వామి . సంభవానికి 
కారణమైంది. 


జ్‌ 
భగవత్సంకల్పము అమోఘమైనది. ఆ సంకల్పమును నిరోధించాలని 


. అహంకారముతో ఎంత వారు ప్రయత్నించినా -ఆ సంకల్పము నిష్ఫ్టలము 
కాదు. చివరకు అది సఫలము కాకతప్పుదు. 


+ భగవత్సంకల్పము ననుసరించిన వారికి -ఆ అనుసరణము ఆ కాలములో 
కొంత కష్టాలను కల్పించినా -చివరకు వారు ఉత్తమత్వమును పొందుతారు. 


జొతిశం 


ee 


170 


-.. అశీరామాభునమః, 


శ్రనతారామచంద వర్యణవ్వాతో నమః 


౨౦ సగరయాగము.- 


' రామ లక్ష్మణులు కుమార సంభవ వృత్తాంతమును విన్న తరువాత ' 
హర్షసముపేతులై గంగావతరణ గాధను విస్తారంగా వినదలిచారు. మ్యూమిత్రుడు 


' . చిరునవ్వుతో సగరయాగము గురించి వివరింపసాగాడు.. 


అయోధ్యాధిపతులలో పూర్వుడు, శ్రేష్టుడు సగరుడు. సవతి తల్లి పెట్టిన 
గరళమును గర్భములో జీర్ణించుకొని ఉద్భవించిన మహాశూరుడు. సగరుడనగా 
 గరళమును (జీర్ణించుకొనికలిగినవాడు. 


"ఒక పర్యాయము సగర మహీపాలుడు అశ్వమేధ యాగము 
' నిర్వహిస్తున్నాడు. అతని యజ్ఞాశ్వము దేశాటనకై విడువబడింది. అంశుమంతుడా 
అశ్వరక్షకుడుగా వెళ్లాడు. సంవత్సర కాలము సంపూర్ణమైంది. రాజధానికి 
తిరిగి వచ్చింది. 


॥ యజ్ఞ సన్నావాలు పూర్తి అయ్యాయి. క్రతువు పపము మరుసటి . 
రోజే, రాక్షస శరీరంతో ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని అపహరించాడు. రక్షింపబడని 
అశ్వము యజ్ఞ కర్తకు అనర్దాన్ని కల్గిస్తుంది. సగరుడు దీక్షాబద్ధుడు -కనుక 
యజ్ఞా శ్వమును తీసికొని వచ్చుటకు తన అరవై వేల మంది" పుత్రులను 
పంపాడు. 


వారందరు మవాసంరంభముతో హుటాహుటి బయలుదేరారు. భూమిని 
తమ వజ్రముష్టులతో (బ్రద్దలు కొడుతూ: వెళ్లసాగారు. దారిలో నాగులు, 
అసుర రాక్షనులు ఎరా లడ్యాలు భూమి అంతా .గుంటలు గుంటలుగా 
తవ్వబడసాగింది. 

' ఈ హఠాత్ర్రళయానికి దేవదానవ, మం యక్ష రాక్షసాదులు బ్రవ్మాకు 
మొరలిడగా' భగవంతుడు “కపిల"రూపధారియై, భూమి పైననే ఉన్నాడని - 


nm 


శ్రీరామాయనమః | 
ఆయనయే. ఈ. ఉపద్రవాన్నుండి రక్షిస్తాడని బ్రహ్మవచించాడు. 


' ఆవిధంగా భూమంతా త్రవ్వి, దానిచుట్టూ పరిక్రమించి, ఎక్కడ కూడ 
యజ్ఞాశ్వం కాన రాక తిరిగి రిక్త హస్తులై సగరుని చేరారు ఆయన పుత్రులు. 
సగరుడు రోషసాగరుడై మల్లీ భూమినంతటిని త్రవ్వి, అంతటా వెదికి అశ్వంతోనే 
తిరిగి రావాలని, కాని ఊరక రాకూడదని గద్దించాడు. 


సాగరులు మార్గ మధ్యములో పూర్వదిశలో "విరూపాక్షోదిగ్గజాన్ని. దక్షిణ 
దిశలో 'మహాపద్మ'మత్తేభాన్ని, ఉత్తర దిశలో "భద్రూగజాన్ని, పశ్చిమ దిశలో 
'సొామనస్య"ద్విరదాన్ని దర్శించారు. మల్లీ భూఖననం చేస్తూ వెల్లి "కపిల“మవర్షిని 
గాంచారు. ఆమహానుభావుని "అశ్యాపవార్త"గా భావించి, ఆయన పైకి ఉరికారు. 
వారి దుర్వృత్తిని గమనించి కపిలుడు హుంకారము గావించాడు. సాగరులందరు 
భస్మమయ్యారు. 


సగరుడు తన షష్టి స సహస్ర. సుతులు తిరిగి రానందున, అశ్వమును 
(తిరిగి తేవడానికై తన మనుమని అంశుమతుని ఆజ్ఞాపించాడు. ఆయన 
ఖడ్డధారియై బయలుదేరి,. తమ పితరులు త్రవ్విన త్రోవలోనే పయనిస్తూ, 
మార్గస్తుల మర్యాదలను స్వీకరిస్తూ, దిగ్గజాలను దర్శించాడు. వాటి ఆశీర్వాదంతో, 
చివరదాకా వెల్లి అక్కడ భస్మీ భూతులైన పితరులను సా దుఃఖ 
పరవపడయ్యాడు. 


అక్కడికి సుపర్గుడు గరుడుడేతించి,  అంసమంతుని ఓదారి? ్ప వారికి 
ఉత్తమ లోకావాప్తిన్‌ కల్లించడానికి, లోకపావనియైన గంగామతల్లిని 
అవతరింపజేయుమని ఆనతిచ్చి. వెళ్లాడు. ' 


ధైర్యమును చేజిక్కించుకొని, యజ్ఞాశ్వాన్ని తీసికొని సగరుని 
సమాపించాడంశుమంతుడు. సగరుడు తన కొడుకుల దుర్మరణాన్ని గురించివిని 
కూడ యాథావిధిగా యజ్ఞము పూర్తి గావించు కొని ముపై ప్రైవేల సంవృరాలు 
పాలన 'గావించి, గంగావతరణ విధిని వసం కుండానే స 


నం! 
ma 


172 


“శీరావాయనమనః 


సగరుడు మహానుభావుడు, గర్భస్టుడుగానే గరళమును జీర్ణించుకొ న్న 
మహావీరుడు. అశ్వమేధ యాగనిర్వహణకు సంకల్పించాడు. - ఒకడు కాదు. 
ఇద్దరు కాదు అరువై వేల పుత్రులు అండగా నిలిచారు. కాని ప్రశాంతంగా 
యజ్ఞ సమాప్తి గావింపగల్లలేదు. షష్టి సహస్రసాగరులు సాహంకారులై 
అశ్వానయనార్థము బయలుదేరారు. వారి అహంకారము-వారిని కపిలుని 
మహత్వమును గుర్తింపనీయలేదు. అతనిని నశింపజేయడానికి ప్రయత్నించారు. 
కాని ఆయన ఆగ్రహానికి తామే నశించారు. వినయశీలుడైన అంశుమంతుడు 
అశ్వాన్ని తిరిగి తెచ్చాడు. సగరుడు మొత్తము పై యాగసమాప్తి జేశాడు. 


ఎంతటి గొప్ప వారైనా తాము అనుకొన్న ప్రతి విషయాన్ని సాధింపజాలరు. 
భగవత్సంకల్పానికి విరుద్ధంగా "క్రోన్యో2స్తి సదృశోమయా"అని అహంకరించి, 
హుంకరిస్తే స్తే భగవదాగ్రహజ్వాలల్లో భస్మం కాక తప్పదు. అంశుమంతుని వలె 
' వినయవంతులై వెళ్ళే సహస్ర పాగరులకు అసాధ్యమైన విషయాన్ని అతి 
సులభంగా అందుకోవచ్చు. మన వినయమే పోష సౌఖ్యప్రదము. మన శాంతమే 
మనకు సకల రక్ష!సుఖదుఃఖాలను సహించి పరిస్థితులతో. 'సగరునివలె 
రాజీపడుతూ జీవించక తప్పుదు. 


Yee 


173 


అరామవమాయనమః 


శ్రరామచందస్తామినో నమః 


౦౪ భాగీరథీ అవతరణము 


సగర నిర్యాణము తరువాత అయోధ్యాధి పతిగా కోసలదేశ (ప్రజలు 

అంశుమంతుని (మహారాజుగా)వరించారు. కొంతకాలము రాజ్యపాలన గావించి, 
_. అంశుమంతుడు తన తనయుని _దిలీవుని పట్టాభిషిక్తు ని 'చేసి, 
1 సలు కొరకు. తగా తపమొనర్చుతూనే స్వర్గ (పాప్తినందాడు 


దిలీపునికి కూడ గంగావతరణ మార్గము గోచరింపలేదు. ఆయన 
ముప్పైవేల సంవత్సారాలు యజ్ఞములను, ఇప్పులను కావిస్తూ అసంపూర్ణ 
మనోరథుడుగానే మరణించాడు. 


దిలీప తనయుడు భగీరథుడు, తన పూర్వులయిన అంశుమంత, దిలీప 
మహారాజుల ప్రగాఢ వాంఛ బాల్యమునుండే భగరథునిలో పట్టుదలను 
కల్గించింది. ఆయన తరువాత అయోధ్యాధిపతిగా సింహాసనమలంకరింప 
దగిన వారసుడాయనకు జన్మింపలేదు. అయినప్పటికి ఆయన అసంతృప్తితో 
ఆగిపోలేదు. మహామాత్యుల పై మహిభారాన్నుంచి -కఠోరతపోదీక్షతో ఆయన 
| కాంతారముల నాశ్రయించాడు. 3 


సహస్ర వర్షములు గోకర్తంలో భగీరథుడు ఘూరతప మాచరించాడు. 
భగీరథుని తపో దీక్షకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షము కాక తప్పలేదు. 
గంగావతరణమున కంగీకరించాడు. -అయితే గంగార్భటిని భరించుటకు 
పరమశివుని ప్రసన్నం చేసికొమ్మని ఆదేశించాడు. స్వయంగా క్షమాశీల అయి 
" సర్వంభర అయిన భూమి కూడ।త్రిపథగా వేగాన్ని భరింపజాలదని తెలిపాడు. 


అంగుష్టమాకత్ర స్థి సిరుడై భగీరథుడు మరొక వత్సరం తీవ్ర తపమాచరించాడు' 
భక్త వశంకరుడైన శరీకరుడు oe seas తన సంసిద్ధతను 
తెలిపాడు. 


ఆకసము నుండి మవావేగంతో గంగాదేవి క్రిందికి అమ దుమికింది. 
(క్రింద నిలిచి ఉన్న మవోదేవుని, మహీధరాన్ని భూతలంతోపాటు, పాతాళానికి 
కొటుక పోతానని అహంకరించింది హుంకరించింది. . 
అ | / 174 


శ్రీరామాయనమః 


రుద్రుడు. గంగాదేవి ఉద్ధతినిగాంచి, తనజటా మండల గవ్వారంలో 
. మహావేగవతి. అయిన స్వర్గంగనే బంధించి స్తబ్ధనుగావించాడు. 


భగీరథుడు. హతాశుడై తిరిగి పరమే: శ్వరుని ( ప్రసన్నం చేసికొన్నాడు. 
స ఒక్కొక్క గంగాబిందువును శివుడు క్రిందికి ఆ బిందువు. 

.. హామాచలముపై పడి "బిందు సరోవరమైంది". అక్కడి నుండి ఏడుపాయలై 
హాదిని, "పావని. నళిని అని మూడు నదులుగా తూర్పువైపు ప్రవహించింది. 
సుచక్షువు సీత, సింధూ. నదముల రూపములతో పడమటి వైపు ప్రవహించింది. 
ఏడవ పాయగా భగీరథుని వెంట ఏతెంచసాగింది. = 


గగనము నుండి (గంభూమిపైకి దిగి వచ్చే ఆగంగామత తల్లిని దెవదానవ, 


యక్ష . మహర్షి సంఘములు మవాభక్తితో సేవింపసాగాయి. వారు ఆ పవి 
జలాల్లో స్నాన, పానాదులు చేశారు. 


SSS అనుసరిస్తూ గంగామతలి ల్లి కన్న కుమారుని లీలగా అనుసరించే 
మాతృమూర్తివలె మంతుకు అనుగమిరప సాగింది. 


మార్గమధ్యములో జహ్నమహర్డి తన ఆశ్రమంలో ప్రశాంతంగా తపస్సు 
' చేసి కొంటున్నాడు. ఆయనను -ఆశ్రమాన్ని చూడగానే గంగా గమనంలో 
మల్లీ మహోద్ధతి (ప్రవేశించింది. 


మహర్షి యజ్ఞవాటిక, ఆశ్రమము -పరిస ర, ప్రాంతమంతా 
ప్రవాహమయమైంది. వ 


జహ్నమపర్డి కనులు దెరిచాడు. ఆనదీ వేగాన్ని గమనించాడు. 
ప్రూంతంగా గంగా జలాన్నంతటిని పొనంజేశాడు. భగీరథునికి తన వెను 
వెనుక సుడులు తిరుగుతూ ప్రవహించే గంగానది యొక్క సవ్వడి వినిపించలేదు. 
ఆశ్చర్యంతో వెనుదిరిగి చూచాడు. అతనికంతా అయోమయము కలిగింది. 
(ప్రవహిస్తూ వచ్చే పావన గంగానదికి బదులు (ప్రగాంత)తపో నిష్టా గరిషుడైన 
జహ్ను మహాముని దర్శనమిచ్చాడు. ఆయన ఆ మహాత్ముని మనసారా 
ప్రార్థించాడు. కరుణామయుడైన -ఆమహాను భావుడు తన దక్షిణ కర్ణం 
నుండి గంగా ప్రవాహాన్ని వినిరతం చేశాడు. 


జప తపోనిష్టా గరిష్టుడైన ' జవ్నుమవాముని మవో ప్రభావానికి స్వర్వాహిని 
సంభమాశ్చర్య "చకీత అయింది. ఆయన మహిమకు లొంగి వినయంతో 
తనయ భావాన్ని వహించింది అందుకే "జాహ్నవి అనే పేరు. కలిగింది 
గంగానదికి. 


1/5. 


' శ్రీరామాయనమః 


జాహ్నవీ. జలాలు సాగరాల్లో ప్రవేశించి -వాటినుండి రసా తలానికి 
ప్రవహించి సాగరులకు స్పర్శించివారికి పవిత్రతాప్రాప్తిని కలిగించాయి. 


పవిత్ర. త్రిపథగా. సలిల స్పర్శతో సగర తనయులందరు శాప వి వుల 
'తమ తమ దివ్యలోకాలకు వెల్లి పోయారు. 


రై 


గంగావతరణ మొక అత్యత్సుత దివ్య సంఘటన సంభ్రమాశ్చర్యకరమైన 
సురనదీ అవతరణ సుందర దృశ్యమును కనులార సేవించిన సురలు, మహర్షులు, 
యక్ష. కిన్నర, కింపురుష: సిద్ధ, సాధ్య మహోరగులందరు ఆనాడు ఆ పవిత్ర 
' జలావగాహంతో తరించారు 


ఆ అలౌకిక మహాద్భుత వృత్తాంతాన్ని వీను లారవిని సేవిస్తుండే 
: మనందరికి దూడ' పావన గంగామ తల్లి “కరణోపాయమౌతుందనడంలో . 
అణువంత కూడా అనుమానం లేదు. 


.గంగావతరణము మన 'మనస్సులంకెతో ఆహ్లాదాన్ని కలిగించి rs 1 
ముద్రను వేస్తుంది. 


మన మనస్సులో భక్తి గంగ అవతరించాలి. ఆగంగమన 'మనస్సులో 
సాంతం ప్రవహించకుండా మధ్యలో మన అవాంకారము నిరోధిస్తుంది. మనలోని 
అహంకారాన్ని ల దానివేగాన్ని నిగ్రహించడానికి ఆ మహాదేవునే శరణు 
వేడాలి.' మహాదేవుని మహిమ వలన అహంకారము స్థబ్బమౌతుంది. అయితే 
ఒక్క బిందువుగానే అది మల్తీ బయలుదేరి ఒకీ "సరోవర విశాలమై, 
.సప్తావరణముల ముంచి ప్రవపిస్తు ముందుకొస్తుంది. అప్పుడు ఆ అవాంకారము 
మహోద్ధతిని అణచడానికి ఆశ్చర్యకర మహిమో పేతుడైన ఆచార్యుడే సమర్షుడు. 
ఆచార్యుని అద్భుత మంత్ర మహిమకు అహంకారము ; పూర్తిగా లొంగిపోతుంది. 
ఆచార్యుని ఆశ్రయించిన మనవెంట నిరహంకారో పేతయైన' భక్తి గంగ 
నిర్మలమై మన మనోరథాన్ని పూర్తి జేసి, మనను ధన్యులను జేస్తుంది. 


అయితే భక్తి గంగావతరణ మహోద్యోగానికి మన భగీరథ (ప్రయత్నము, 
మహాదేవుని రక్షాదీక్ష. జహ్నదేశికుల కృప తోడుగా నిలవాలి. 
ఓం తత్సత్‌ 
శ్రష్టాస్టాస్టా 


176 


శ్రీరామాయనమః | 
శీ నతారామచంద వరవ్వాణో నమః 


గంగావతరణ గాధను వమ్యామిత్రుని ద్వారా విన్న రామలక్ష్మణులు ఆ 
రాత్రి. సుఖంగా గంగాతీరంలో నిద్రించి, ఉదయం కావడంతోనే విశ్వామిత్ర 
సమేతంగా నౌకా సహాయంతో గంగోత్తర తీరం చేరి, అక్కడ విశాల పురాన్ని 
చేరారు. రామ లక్ష్మణుల కోరికపై మహర్షి విశాల పురి పూర్వవృత్తాంతాన్ని 
సముద్ర మథనగాధను వివరించాడు. ' 

దేవతలు, దైత్యులు -తాము అజరులు, అమరులు కాదలచి క్రీరసాగరంలో 
నిక్షిప్తములయిన అమూల్య జెషధాల సారాన్ని సేవింపదలచారు. 


క్షీరసాగరంలో మంధరాద్రిని కవ్వంగా జేసికొని, దానికి అనేక శిరస్సులు 
గల వాసుకి మహాసర్పమును త్రాడుగా చుట్టి, మథనానికి సిద్ధమయ్యారు. 


సహస్ర సంవత్సరాలు అలా చిలుకగా, వాసుకి సహస్రశిరముల నుండి 
విషాగ్నిజ్వాలలు ఎగసి వాలాహలము ఉద్భవించింది. దానిని పానం చేయడానికి 
భక్తవశంకరుడైన శంకరుడు ముందు ఆగరళాన్ని తనగళమందే 
నిలిపాడు. 


అనంతరము మళ్లీ మ మథనం మొదలైంది. మంధర అంతరము పాతాళము 
దాకా దిగిపోయింది. సురాసురుల ప్రార్థన పై జగద్బర్హ తాబేలుగా. మారి తన 
వీపుపై మంధరాన్ని భరించాడు. అంతేకాదు తానుకూడ ఊఉ పేంద్రుడుగా 
ఆకవ్యాన్ని త్రిప్పస్తాగాడు. 

మరొక వేయి వర్గాలు గడిచాయి. దండ కమండల ధారియై ధన్వంతరి 
దివ్యవైద్యుడు ప్రభవించాడు. అ సంఖ్యాకులైన అప్పరసలు ఆవిర్భవించారు. 
ఆ అద్భుత సుందర సురభామినులను ఎవ్వరు స్వంతంచేసి కోవాలనుకోలేదు. 
అందువలన వారు సర్వదేవతా సాధారణులుగా మిగిలిపోయారు. 


ఆతరువాత వరుణ పుత్రి వారుణి సురభాండంతో ఉతయాపికద 
. సురను సేవించిన దేవతలు సురలయ్యారు. దానిని ఆదరింపని దైత్యులు 
Sr 

177 


అోరామాయనమః 


అనంతరము ఉచ్చైశ్రవము, ఐరావతము, కౌస్తుభమళణి, కల్పవృక్షాలు 
కలిగాయి. వచ్చిన 'ప్రతివస్తువును అదేలాభంగా ఆదితేయులు సొంతం 
చేసుకొన్నారు. అమృతమునే అంతిమ లక్ష్యంగా భావించిన అనునులు మిగిలిన 
వస్తువులపై తమకము చూపక-వాటిని దేవతలు తీసికొంటుంకే ఊరకున్నారు. 


అంభోధి మథనాంతములో అమృతము ఆవిర్భవించింది. శ్రీమహావిష్ణువు 
స్వయంగా "మోహిని" రూపము ధరించి అమృతాన్ని ఆదితేయులందరికి 
అందించాడు. మోహిని సమ్మోహన రూపమునకు ఆకృష్ణులయిన అనురులకు 
అమృతము అందలేదు. మధ్యలో ఒక రాక్షసుడు దేవతా స్వరూపాన్ని ధరించి 
వంచనతో సూర్యచంద్రుల మధ్యప్రవేశించి కూచొన్నాడు. (శ్రియఃపతి ఆవిషయాన్ని 
గమనించక ఆయనకు కూడ అమృత మందించాడు. అయితే ఆవిషయాన్ని 
సూర్యచంద్రుల కనుసైగలతో [గ్రహించిన కమలాక్షుడు అమృతాన్ని అప్పుడే 
త్రాగుతుండే ఆ అసురుని కంఠాన్ని చక్రాయుధంతో ఖండించాడు. అమృతపాన 
పోషంతో ఆ అసురుని తలమొండెము రెండు వేర్వేరు భాగాలుగా నజీవములయి 
-రాహుకేతువులయ్యాయి. 


అమృత నినిమయాంతంలో -మోహిని మాయమయింది. మోసాన్ని, గ్రహించి 
రాక్షసులు దేవతలపై యుద్దాన్ని (ప్రకటించారు. అయితే భగవత్సహాయంతో 


. దేవతలు రాక్షసుల పై విజయాన్ని సంపూర్ణంగా సాధించారు. ఇది పామిత్రుడు 


రామలక్ష్మణులకు వినిపించిన క్షీరసాగర మధన వృత్తాంతము. 


సముద్ర మధన మొక అద్భుత వృత్తాంతము-శియః పతి ఆసమయంలో 
అనేక అవతారాలను ధరించాడు. అనేక అద్భుతాలు నిర్వహించాడు. మంధర 


' పర్వతమును పెకిలింపజాలని సురాసురుల ప్రార్థనపై గరుడ - వాహనుడై 


అక్కడికి ఏతెంచి ఖగపతితో మంధరోద్ధరణము గావించాడు. మంధరాచలము 
భారకారణంగా సముద్రాంతర్భాగానికి దిగబడి పోతుంట మల్లీ దేవతల 
దీనతను గమనించి -తాను తాబేలుగా మారి తన వీపుపై ఆ మవాషర్వతాన్ని 


| భరించాడు. 


178 . 


శీరామాయనమః 


మధన సందర్బంగా మంధరాద్రి నిలువుగా నిలువక అటు ఇటు 
ప్రక్కలకు పడిపోతుంకే, ఆ పర్వత శిఖరాగంలో తాను నిలిచాడు. 


ఉపేంద్రుడుగా దేవేంద్ర సహోదరుడై అదితి గర్భంలో అవతరించి- 
'. ఆదినుండి అంతం దాకా మథన కార్యక్రమంలో పాలుపంచుకొన్నాడు మాధవుడు. 
. ఇలా ఎన్నో -మరెన్నో చిత్ర, విచిత్ర స్వరూపములను ధరించి శ్రీవల్లభుడెన్నో 
అద్భుతాలను సృష్టించాడు. క్షీరసాగర మధన సందర్భంగా శ్రియుపతి ఇరువై 
నాలుగు అవతారాలెత్తాడని అభిజ్జుల అభిప్రాయము. 


ష్‌ 
ల్‌ో 


క్షీరసాగర మధనమొక చిత్రమైన సంఘటన -అది ఏకృతయుగంలో 
ఏనాడు జరిగిందో కాని, నేటికి మన మనోదర్పణంపై చిత్ర విచిత్రకాంతులతో 
. చెరుగని. ముద్రలను వేసింది, వేస్తోంది. 


ఇంతకు ఏమా క్షీరసాగరము? -ఏమామధనము? 
మన మనస్సే ఒక పాలసముద్రము. మన హృదయంలోని మంచి . 
చెడులను పైకి దీసే బుద్ధే ఒక కవ్వము. మనలోని దైవీ సంపదకు సంబంధించిన 


సదాలోచనలే దేవతలు. ఆ సంపదకు సంబంధించిన _దుష్టవిచారములే, 
అసురులు. 


ఒక మవహాకార్యానికి ముందు కో మహావిష్పమే హాలావహలము. దానిని 


తొలిగింప గలిగేది మహాదేవుడే. జ్యోతిష్ణోమాది మహాక్రతువుల నిర్వహణలో 
ఆయురారోగ్యాది అవాంతర ఫలముల పేంటివారే అప్పరసలు, ఐరావతము 


+ మొదలైన సాగర సంజనిత సంపదలు. ప్రధాన ఫలమే అమృతము. 


భగవన్మాయయే మోహినీ స్వరూపము. భగవంతుని భక్తి లేని రాక్షసులకు 
(భమకలిగిస్తు 0ది. చివరకు వారి వినాశానికి కారణమౌతుంది. దైవ భక్తులైన 
దేవతలకు ఆమాయా, స్వరూపము అమృతాన్నె అందిస్తుంది. అమృతమంటే 
అక్షయమైన భగవదానందమే. ' 


భగవద్గీతా చార్యుడు -మాయా స వివరిస్తూ 


179 


శా 
"దైవీ హ్యోషా గుణమయీ 
మమ మాయా దురత్యయా 
మామేవ యే ప్రపద్యంతే 
మాయా మేతాం తరంతితే 'అంటాడు. 


మాయా అంకే “యామా -సామాయా"-లేనిదే మాయ అనే, అర్థంకాదు. 
త్రిగుణ మయి. అయిన ప్రకృతే మాయ. అయితే ఈ ప్రకృతి కూడ భగవంతునిదే 
'మమ'"-నాదే అంటాడు భగవంతుడు. ప్రకృతి భగవదధీన మనే విషయాన్ని 
'యస్యపృథివి శరీరం, యః పృథివీం అంతరోయమయతి, యం పృథివీన 
వేద"అని అంతర్యామి బ్రాహ్మణం వివరిస్తోంది. మాయ పర బ్రహ్మను 
ఆవరించదు. అది ఆయన అధీనంలో ఉంటుంది. ఎవ్వరు భగవంతుని 
శరణు వేడుతారో మాయాశబ్ద వాచ్యమైన ప్రకృతి వారి ముందు తలవంచుతుంది. 
అమృతో పాసనలో వారికి సహకరిస్తుంది. చివరకు భగవచ్చరణా గతులకు 
అక్షయానంద ప్రదమైన భగవత్రా వి లభించినప్పుడు తన పనా ని 
వీడి శుద్ధసత్వమయమై ప్రకాశిస్తుంది. 


మంధరమును పెకిలించడం నుండి అమృతము నందించే దాకా 
అడుగడుగునా ' ఆదితేయులకు అండగా నిలిచిన ఆ శ్రీనివాసుడే -ఆయన ' 
నిత్య సన్నిధే, మనకు అపురూపపమైన పెన్నిధి. : 


ఓం తత్సత్‌. 


Kewk 


180 


శ్రీరాయాయననముః 


శ్రీ నతారామచంద్ర వర్యబవ్చా శోనమః 


సప మరుతులు :- 


సముద్ర మధనము తరువా త ఆవిర్భవించిన అమృతమును అదీతేయులు 
మోహినీ సవాయముతో అందుకొని పానముజేసి దైత్య సంహారము కావించారు. 
దితి తన సంతాన నాశనానికి వగచి భర్త అయిన కశ్యపుని ఆశ్రయించి 
తనకు ఇంద్ర సంహారకుడైన తనయుని ఇమ్మని వేడుకొంది... కశ్యపుడు 
. అనుగహించి ఆమె పూర్ణవర్ద సహస్రము శుచిగా ఉంటే అలాగే శక్ర విజేత 
జన్మిస్తాడని వరమిచ్చాడు. 


_దితి గర్భవతి అయింది. సవాస్రాక్షునికీ సంగతి తెలిసింది. కుశప్టవానికి 
వచ్చి. దితికి పరిచర్యలు. చేస్తూ అమాయకురాలైన ఆమెను సేవలతో 
సంతోషి ంపబేశాడు. వేయి సంవత్సరాలు పూర్తిగా వచ్చాయి. పది సంవత్సరాలే 
మిగిలాయి. 


జథూనము అధికమై దితి పసు అనుకోకుండా శయ్యాసనములో 
తలక్రిందులుగా . శయనించింది. సహస్రలోచనునికి ఆ దృశ్యము కనబడింది. 
సమయము చిక్కింది. శరీర వివరము ద్యారా లోనికి చి, వజి తన 
వజ్రాయుధముతో ఆమె గర్భమును తరుగసాగాడు. లోపలి పిండము 
రోదింపసాగింది. "మారుదః “మారుదళొ "ఏడువ వద్దు, ఏడువ న ఇంద్రుడు 
- దితిభీతితో పలుక సాగాడు... లోపలి శిశువు రోదనము' దితికి హఠాత్తుగా 
మెలుకువను కలిగించింది. "చంపవద్దు", “చంపవద్దు"అని దితి వారించింది 
శతక్రతువు శిశు సంహారాన్ని ఆపాడు. అప్పటికే దితి గర్భము లోని పిండము 
(7 ఏడు ముక్కలయింది. దితి తలక్రిందులుగా అశుచిగా పడుకోవడమే 
పిండచ్చేదానికి కారణమని పురువూతుడు వినీతుడై ఆమెకు విజ్ఞాపనం చేశాడు. 

ఇంద్రుని కాపట్యమును దితి గ్రహించింది. అయితే తాను తప్పుజేసింది. 
కనుక ఇంద్రుని ఏమనరాదు. తెలివిగా తన పిండములను రక్షించు కోవాలను 
.. కుంది. తన గర్భములోని సప్త భాగములు "మారుదళొ అనే ఇంద్ర వచనాన్ని 
బట్టి సప్త మరుత్తులై -అతనికి మిత్రులై సకలలోకాలలో సంచరిస్తారని 

తెలీపింది. శత క్రతువు అందుకు సమ్మతించాడు.' 


BF 2 | 


శ్రీరామాయనమః 


రామభద్రా! దితి తపస్సు చేసిన ఆ కుశప్టవ వనస్థలమిదే అని 
విశ్వామిత్రుడు వివరించాడు. ఇదే స్థలములో ఇక్షా కు తనయునికి 
“అలంబుస"అనే అతివయందు “విశాలుశు" అనే పుత్రుడు జన్మించాడు. 
ఆయన పేరుతోనే ఈ "విశాల పురము" వెలిసింది. విశాలుని శరమ లోని 
వాడైన సుమతి ప్రస్తుత భూపతి అని తెలిపి విశ్వామిత్రుడు విరమించాడు. 


' తెల్లవారి "సుమతి"భూపతి పామి'్రాగమన వార్తను విని సపరివారముగా 
వచ్చి విశ్వామిత్ర మహర్షిని రామలక్ష్మణ సమేతంగా సేవించాడు. వారు 
ఆరోజా అక్కడే ఉండి తెల్లవారి మిధిలకు ప్రయాణం చేశారు. 


EE 
C$ 


భగవన్నిర్ణయము ప్రకారమే -ఆయన కృపతోనే ఆదితేయులు అమృత 
పానముగావించ్‌ అమరులై దైత్య సంహారము గావించారు. దితికి పుత్ర దుః 
ఖము కలిగింది. కశ్యపుని కరుణతో సురేంద్ర సంహారకుడైన సంతానం 
కావాలని దితి పట్టుబట్టింది. ఆమె పట్ల జాలితో ఆ మహానుభావుడు అందుకు 
_ అంగీరించి వరమొసగాడు. 


+ అయితే భగనత్సం కల్పము ఆమె ఆలోచనలకు అనుకూలంగా లేదు. 
* తన వ్రతాంత కాలములో ఆమెకు అవశత ఏర్పడి అధోముఖంగా శయనించింది. 

సేహసస్రాక్షుడు సమయము చిక్కందనే సంతోషంతో తన సహస్ర ధారతో 
పిండమును సప్త భాగములుగా ఖండించాడు. చివరకు దితి విధిలేక తన 
పిండము యొక్క స సప్త భాగములు సప్తమరుత్తులై సురేంద్ర సహాయకులై 
ఉంటారని పురందరుని ప్రార్థించింది. తనకు అపాయం తప్పినందుకు 
. మహేంద్రుడు మహాసంతోపంతో దితి వచనాన్ని సమ్మతించాడు. 


- దితివలె మనము కూడ మన మనస్సులో అనేక ఆలోచనలను 
ప్రణాళికలను కలిగి -వాటి సాఫల్యము కొరకై ప్రయత్నిస్తాము. మనే ఆలోచనలను " 
మాధవుడు అంగీకరించి మనము కోరిన ఫలితాన్ని మనకందిస్తే-అప్పుడు 
“మనమే _అధికులమని అసురుల -వలె అహంకరిస్తాము. కాని "ఫలమత 
ఉపపత్తేః % ఫలము ఆపరమాళ్ళ వలననే కలిగిందనే. విషయాన్ని గుర్తి పము. 


182. 


శ్రీరామాయనమః 

అన్ని కాలాలలో మన ఆలోచనలు ఫలించవు. పరమాత్మ సంకల్పము 
. మన ఆలోచనలకు ప్రతి కూలంగా ఉన్నప్పుడు మన ప్రయత్నములు. 'బూడిదలో 
పోసిన పన్నీరు నలె నిష్టలములవుతాయి. అంతేకాదు. మన ప్రయత్నాలకు 
ప్రతికూల ఫలితాలు కల్గుతాయి. అప్పుడు దితి వలె పరిస్థితులతో రాజీపడాలి. . 
వీలయినంతవరకు పరిస్థితుల వైషమ్యము తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. 
"సప్తమరుత్తుల గాథ మేనకు అందించే సరిదేశమిదే. 


జతిళం 


న్రీశోz వ్యాత్‌ 


అహల్యా శాపవిమోచనము :- 


విశలపుర ప్రాంతము నుండి విశ్వామిత్రముని రామలక్ష్మణ సమేతంగా 
మిథిలానగర సమీపానికి చేరుకొన్నాడు. నగర బహిర్వనములో కళావిహీనమైన 
ఒక బుషి ఆశ్రమం: అగుపడింది వారికి. రామలక్ష్మణుల స ఆ 
ఆశ్రమ వృత్తాంతాన్ని వివరింప సాగాడు విశ్వామిత్రుడు. 


"సృష్టి కర్త ఒకానొకప్పుడు సౌందర్యాన్ని అంతటిని ముద్దగా చేసి ఒక 
ముదితను సృష్టించి, అకలంక సౌందర్యరాశియైన ఆమెకు 'అహల్య" అని 
నామకరణము “చేశాడు. సహజ సౌందర్యవతి "అయిన అహల్య యౌవనా 
విర్భావముతో గులాబి. గుబాధింపులను సంతరించు. కొన్నట్టు మరింత మేని 
హొయలును, మెరుపును సంపాదించుకొంది. 


వివాహ వయస్క అయిన అహల్యకు తగిన భర్త విషయంలో కన్న 
తండ్రి అయిన కమల గర్భుడు ."పితాశ్చతం"అన్నట్టు యోగ్యుడైన వరుని 
అన్వేషిం ంపుమని, తన పుత్రుడైన నారదుని పంపించాడు. : 


ఇంతలో ఇంద్రుడా ' ఇంతి చెలువానికి చెవులు గోసుకొన్నాడు. ఆ 
- సుందరిని తనకే స్వంతము చేయుమని. పరమేష్టిని ప్రార్థించాడు. 


4299 


శ్రీరామాయనమః 


"భూమండలమంతా పరిక్రమించి. తనను ముందు జేరుకొ న్న వానినే వీరుడుగా 
నిర్ణయించి తన తనయనిస్తానని" చతుర్ముఖుడు స్పష్టము జేశాడు. అభ్రవావానుడు 
ఆనందంతో ఆషరతును అంగీకరించి భూ పరిశ్రమణను ప్రారంభించి వెళ్లాడు. 


సరస్వతీ పుత్రుడు సకల లోకాలలో అహల్యకు సమర్థుడైన వరుని 
వెదుక సాగాడు. 


భూమండలంలో ఒక పూరి గుడిసెముందు అప్పుడే ఈనిన ఒక నల్ల 
ఆవు చుట్టూ భక్తితో (ప్రదక్షిణము చేస్తున్న గౌతమ మహాముని నారద 
మవామునికి “కనపడ్డాడు. కపిల గోప్రదక్షణము భూప్రదక్షణ తుల్యమనే శాస్త్రార్థము 
నెరిగిన నారదుడు ఆమహర్దిని తన వెంట (బ్రహ్మలోకానికి తీసుకవెళ్లాడు. 


చతుర్ముఖుడు గొతమమునికి అహల్యా ప్రదానము గావించాడు. 
కన్యాదానము. పూర్తి అయింది. పాకశాసనుని పరిక్రమము పూర్తి అయింది. 
ఆనందంతో. తిరిగి వచ్చిన అమరేందుడు ఆదృశ్యమును వీక్షించి 
విచారగ్రస్తుడయ్యాడు. , 


'సహస్రాక్షుని స్వాంతములో అహల్యయొక్క అద్వితీయ సౌందర్యము 
గూడుకట్టు. కొని వేధింపసాగింది. 


ఎన్నో నిశీధులు బొత్తిగా నిద్రలేని రాక్షసారాతి ఒక రాత్రి గౌతమాగ్రమ 
ప్రాంతానికి వెల్లి- వంచనతో ఇ వేకువ అవుతున్నట్టు కోడివలె కూజితము చేశాడు. 
(ప్రభాతమౌతురదనుకొని మహర్షి తపశ్చర్యకై అశ్రమమును వీడివెల్లాడు. 


ఆసమయం కొరకు నిరీక్షిస్తు స్తున్న అమరనాథుడు గౌతముని వేషంతో 
ఆశ్రమంలోనికి వెళ్లి అహల్యను సమీపించి తన వృత్తాంతమును వివరించాడు. 


' అహల్య మనస్సులో అతివ. చాపల్యం ప్రవేశించింది. మహేంద్రునిపై ' 
మనస్సులో మరులు గొన్నది. వారిద్దరు అవినీతితో హద్దులు మోరి కామ 
భోగమును అనుభవించారు. అంతదాకా లోకమునే మరచిన అహల్యా 
సంక్రనందనులకు హఠాత్తుగా గౌతముడు గుర్తు కొచ్చాడు. 


ఆ పరమర్షి నిశిత దృక్కులనుండి నేర్పుగా తప్పించుకోవాలనుకున్న 
పాకశాసనుని., ప్రయత్నము వ్యర్థమైంది. తెల్లవారిందను కొని వెలుపలికి వెల్లిన 
మహర్షి. బయట రాత్రి. శేషాన్ని. గుర్తించి "మళ్లీ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. 
అహల్యా అమరేంద్రుల అత్యాచారమును దివ్యదృష్టితో వా! మహర్షి 

“వేలుపు రేనిని విఫలుడవు కమ్మ ES శపించాడు. 


శ్రీరామాయనమః 


అ అహల్యను “అనేక సహస్ర. వర్ణములు ఆవారము లేక అదృశ్య అయి 
. = భస్మశాయినిగా పడిఉండుమని.: దశరథాత్మజుడైన శ్రీరాముని రాకతో పునీతవై 
.-అతనికి ఆతిథ్యమొసగి నీవు నాకు భార్యవు కాగలవని."శపించి హిమవత్సర్వత 
(ప్రాంతానికి తపశ్చర్యకై వెళ్లాడు. | 


'అఫలుడైన అమరేశ్వరుడు అగ్నిముఖులైన భి ఈ పితృదేవతల 
సహకారముతో మేషవృషణుడయ్యాడు. మహేంద్రునికి సహకరించిన మేషము 
దేవతలకు ప్రియమై 'ప్రధానయజ్ఞ పశువైంది." 

విక్వామిత్రుడీ విషయాన్నంతటిని రామ లక్ష్మణులకు వినిపించాడు- 
| ఆమహాముని. రామలక్ష్మణ - సమేతుడై గౌతమా (శమమును సమాపించాడు. 

శ్రీరాముని శ్రీపాదరజః ప్రభావంతో పవిత్రమైన ఆ ఆశ్రమంలో అంతకాలము 
: అదృశ్యంగా పడి ఉండిన అవాల్య పవిత్రాంతః కరణ అయి-సహజ న 
ధరించి శ్రీరాముని దర్శించింది. " 


'రామలక్ష్మణులు అహల్యా మహాసాధ్వి పాదములకు. ప్రణమిల్లారు. 
రామదివాకరుని కిరణములతో నిశ్శేషంగా శుష్కించిన పాపపంక అయన 
ఆపతివ్రతామ తల్లి గౌతమ వచనమును స్మరించి వారికి వందనమాచరించింది. 
అహల్య... అర్హ్యపోద్యాచమనీయాదులతో కాకుత్సుని గౌరవించింది. సురలు 
సుమవృష్టిని ః కురిపించారు. అప్పరసలు నాట్యము చేశార్లు.' గంధర్వులు గానము. 
కావించారు. ప్రకృతి. మొత్తము మహాసంతోషముతో పరవశమైంది. . .... 

' అంతలో. గౌతమమహాముని ఆ ఆశ్రమానికి ఏతెంచి . శ్రీరామచంద్ర 
పురస్సరంగా లక్ష్మణ వి్వామిత్రుల నాదరించి అహల్యను. స్వీకరించాడు. 
అహల్యా గౌతముల పితా ంతములో అలాని వోషములను కొన్ని 
పరిశీలిద్దాము. 
rH 


సరస్వతీ నారదుల సంప్రదించి అహల్యకు సమర్ద్థుడైన వరుని 
అన్వేషించుటకు బ్రహ్మ నారదుని నియోగించాడు. అప్పుడే 'ప్రసవించిన - 
లేత దూడను కల్లిన కపిల గో అ్రదిక్షణాము చేసి గౌతముడు నారదునికి 
కనుపించాడు. 


గోవు అంకే ఆవు. గోవు అంటు భూమి. గౌతముడు కపిల గోప్రదక్షణమ 
గావించి భూప్రదక్షణము చేసినట్లై (బ్రహ్మ షరతును తనకు తెలియకుండానే 
పూర్తిగావించి అహల్యాపతి అయ్యాడు. | 


- శ్రీరావాయనమః - 


గౌతముడు పామ చేశాడు. "గోవు" ఉట బుద్ధి హక 
- గోప్రదక్షణము చేశాడంట బుద్ధిమండ లాన్నంతటిని పరిక్రమించాడన్న్‌మాట. 
అందుకే . ఆయన గౌతముడు -బుద్ధిమంతులలో శ్రేష్టుడు. 


గొతముడంకే - పరాపర. విద్యలసారాన్ని సమగగ్రముగాఎరిగి 
భగవత్ర ప సాదంగా మనకు లభించిన స్వాచార్యుడే.. _ 


"అహల్య" అంటె సంస్కారము లభించని. అతివ. అహల్య వు 
హలముచే దున్నబడని భూమి అని శబ్బార్థము. 


నాగలితో ..భూమిని దున్ని దాని కాఠిన్యమును తొలగించి మార్దవాన్సి 
కలిగించి -విత్తనమును 'వేసి' అందులో పంటను పండిస్తాడు రైతు. మన 
ఆచార్యుడు కూడ మనమనో భూమిలోని సంసారాస్తక్తి కాఠిన్యాన్ని తన 
ఉపదేశహలము చేత తొలగించి-మనస్సును పరిపక్వము చేసి -మవామంత్రరాజ 
. .బీజావాపనము గావించి, జ్ఞానుస్యాన్‌,. పండించగల్లిన మవాకృషీవలుడు మన 
ఆచార్యగౌతముడు. 


*“అహము"అంపె పగలు లేక "ప్రకాశము. ప్రకాశము జ్ఞాన సూచకము - 
అహల్య అంటె జ్ఞాన ప్రకాశము బొత్తిగా లేనిది. "గొ" అంశేకిరణము - 
గౌతముడు అంక్రే కీరణము లేక (ప్రకాశము కల్లిన వారిలో (శ్రేష్టుడు. ఆవిధంగా 
కూడ మన "గురువే, గౌతముడు" మాక్స్‌ముల్లర్‌ ఏండితుడు అవాల్యాగౌతములను 
రాత్రి సూర్యులుగా వర్ణించాడు. భగవద్విషయ ప్రకాశము ఇసుమంతా అయినా 
లేని మనలోని అజ్జానాంధకారమును తొలిగించి భగవద్విజ్ఞాన జ్యోతిని 
వెలిగించిన గురువే గౌతముడు. : me 

గోవు అంటే వాక్కు. మన సందేహములను తన ఉపదేశముతో 
పటాపంచలు చేయడమే కాదు విపక్షుల వివాద పర్వతములను తన 
వాగ్వ(జ్రముతో తునాతునకలు చేయగల్లిన Hiss మన స? 
గౌతముడు. 


గౌతముడే “అహల్యా పతి గలవాడని విధినిర్ణయము జరుగుతుంది. 


.. = గౌతముని సాంగత్యములో అహల్య శతానందునిి కన్నది. మనకు కూడ. 
ఆచార్యుని ప్రసాదఫలంగా. లభించేది శతోత్తర గుణిత ఆనందుడైన పరమాత్మయే 
కదా! "భగవల్హాభం కా 


“1206 


శ్రీరామాయనమః 

' అహల్య గౌతముని. ప్రభావ ప్రకాశములను గుర్తింపలేదు. ఆమెకు 
భగవద్విషయమొక రాత్రి. సంసార విషయమొక. పగలు. ప్రపంచములోని 
అల్ఫాస్థిర సుఖములే (ప్రధానమని విశ్వసించిన అవిద్యాభిభూత-అహళల్య. 


ఆమెను భోగస్వభావుడైన ఇంద్రుడాకర్షించాడు. గౌతమ శతానందులను 
కూడ మరచి మహేంద్రునితో విషయ భోగములను, అనుభవించింది అహల్య. 


గౌతముడు అహల్యను భోగరహితవుగా, భస్మశాయినిగా అదృశ్యగాపడి 
_ ఉండుమని శపించి ఆమెను త్యజించివెళ్లాడు అవాల్యను ఆకర్షించిన అమరేంద్రుని 
విఫలు కమ్మని ఆగ్రహించాడు. 


స్వాశ్రితులయొక్క విషయభోగ వాంఛను తొలిగించి వారి పాపములను. 
తొలగించి. -వైరాగ్యమును కల్గించే విశదజ్ఞాన రూపుడు గౌతమాచార్యుడు. 
అలాగే స్వాశ్రితుల నాక్రమించేడానికి పై పైపైచిడే విషయభోగ స్వరూపములను 
విఫలము గావించగల గొప్పమాంత్రికుడాయన. 


- అహల్య యొక్క విషయ వాంఛను తొలిగించడానికి గౌతముడు మూడు 
షరతులను విధించాడు. | 


: 1.నిరాహారము -2. భస్మశయనము - = ప్ర, అదృశ్యస్థితి. 


' మనము కూడ (ప్రపంచ విషయదర్శనములేక -స్వాత్వికాహారమును 
భుజించి - వైరాగ్యమును కల్గిఉన్ననాడు-అర్ధకామములకు వశీకృతులము కావడానికి 
మూలములైన రజన్తమోగుణములు నశించి-సత్వము వృద్ధిజెందుతుంది. 


సత్వగుణము వృద్ధిజెందినప్పుడే శ్రీరాముడేతెంచుతాడు. తన పాదన్చర్శను 
మనకు కలిగిస్తాడు. “శ్రీమన్నారాయణుని చరణద్వంద్వము" మనకు లభిస్తుంది. 
మనము పవిత్రులమౌతాము. గౌతమాచార్యుడు తిరిగి అభిమానించి మనను 
చేరదీస్తాడు. మ న న పాత్రులము కావడమే ఆచార్యునికి 
ప్రియమైనది. 


ఇంకొక ముఖ్యవిషయము. అహల్యను పవిత్రంచేయడానికి శ్రీరాముడొక్కడే 
రాలేదు. లక్ష్మణ, విగ్వామిత్ర సమేతంగా వచ్చాడు లక్ష్మణుడు కైంకర్యనిష్టుడైన 
భక్తుడు. విశ్వామితుడు గుణనిష్టుడ్జె న బాగవతోత ముడు. 
"ఆసే సేవిష్టురచింత్యాత్మాభక్తిర్భాగవతైస్సవా' భాగీవత పురుషకారముతోనే శ్రీ స్రీరాముని 
కృపకలుగుతుంది. ' 
ఇతిళం - 
187 


శ్రీరావమాయనమః 


అహంకార, మమకార నిరాసము .. 
అహల్యా శాపవిమోచనము చేయించి, విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో 
సవా విదేహృుని యజ్ఞవాటికకు చేరుకొన్నాడు. శ్రీరాముడు యజ్ఞసంరంభములకు 


ఆశ్చర్య చకితుడయ్యాడు. వ్య్యూమిత్రుని ఆజ్ఞతో ఒక నివేశములో (గృవాంలో)వారు 
(ప్రవేశించారు. 


విశ్వామిత్రుని రాక గురించి విన్నజనకమహారాజు, శతానంద పురోహిత ' 
సమేతంగా, బుత్విగ్గణ సముపేతుడై ఆమహర్షిని సందర్శించి విధి విధానంగా 
గౌరవించాడు. విశ్వామిత్రుని రాకతో తనయజ్ఞము సఫలమైనదని విజ్ఞాపనం 
చేసికొన్నాడు. "తెల్లవారి ద్వాదశాహము లేక్‌ శేషాహము. ఆరోజే దేవతలు 
హవిర్భాగముల స్వీకరించడానికి వస్తారు." అని తెలిపాడు. 


దేవతుల్య పరాక్రములు, అశ్వినీ దేవతల వంటి సౌందర్య స్వరూపులయిన 
ఆ కుమారు లిద్దరెవ్వరని ప్రశ్నించాడు. ఆ కుమారులు దశరథ నందనులని 
-మార్గము మధ్యలో శ్రీరామచంద్రుడు జరిపిన తాటకవధ, యజ్ఞ సంరక్షణము, 
అహల్యా శాపవిమోచనము మొదలైన సంఘటనల ' గురించి మునీంద్రుడు 
' రాజేంద్రునికి వివరించాడు. 


అవల్యానందనుడు, సముజ్వల తేజస్సంపన్నుడైన శతానందునికి అహల్యా 
శాపవిమోచన వృత్తాంతము చాల సంతోషాన్ని సమకూర్చింది. ఆయన. 
విశ్వామిత్రమునిని మాటి మాటికి ఆ విషయాన్ని గురించి అడిగి -నిర్ధారణ 
చేసికొని పరమ ప్రీతినందాడు. శ్రీరాముని కృతజ్ఞతాదర సంభ్రమ వీక్షణాలతో 
సందర్శించాడు. 


విశ్వామిత్ర మహర్షి రక్షణ లభించిన శ్రీరామలక్ష్మణుల కంకెమించిన 
ధన్యులు భువిలోనే లేరన్నాడు. ఆమవామునికి పూర్వము వశిష్ట మునీంద్రునితో 
నందిని విషయంలో ' కలిగిన వైరాన్ని, వశిష్టమహర్షి యొక్కీబ్రహ్మతేజాన్ని 
దర్శించిన ప్వామిత్రుడు చతుర్దిశలలో మవా దీక్షతో. గావించిన తీవ్ర తపశ్చర్యను, 
చివరకు ఆయన లభించిన బ్రహర్డి పదాన్ని. గురించి - - శతానందుడు 
రామలక్ష్మణులకు తెలిపాడు. 


. 188 


(్రీరాయాయనమః= 


తెల్లవారి. జనక మహాజాని వశం సేవించి, ఆమహర్షి ఆజ్ఞను | 
యాచించౌడు. 3 


విశ్వామిత్రముని -జనక మహారాజుతో శివధనుస్సు గూర్చి వివరించుమని. 
'ఆ ధనుస్సును రామలక్ష్మణులకు చూపెట్టుమని కోరాడు. జనకుడా ధనువు 
గురించి ఈ విధంగా తెలుపసాగాడు. 


"దక్షవధానంతరము ధనుస్సమేతుడైన రుద్రుని భయంకర స్వరూపమునకు 
భీతులై -దేవతలు మహాదేవుని స్తుతించారు. భక్తవ శంకరుడైన ' శంకరుడు 
సంప్రీతుడై ఆ ధనువును దేవతలకిచ్చి వెళ్లాడు. 


దేవతలు ఆ శివధనువును జనక మహారాజుకు పూర్వుడైన దేవరాతునికి 
కానుకగా నొసగారు. అప్పటి నుండి ఆ ధనుస్సు జనకుల పూజాగృహములో 
ఉంటూ వచ్చింది. 


కొంత కాలానికి యజ్ఞము చేయదలిచి, నాగలితో భూమిని దున్నుతుండగా 
-ఆ నాగటి చాలులో ఒక బాలిక లభించుటచే ఆమెకు “సీత' అని పేరుంచి 
.. జనకుడా బాలికను పెంచాడు. సౌందర్యవతి, యౌవనవతి విలాసవతి అయిన 
.. ఆ సీతాదేవినిఆశివ ధనుస్సు నెక్కుబెట్టిన మవోవీరునికి వీర్యశుల్కగా ఇవ్వడానికి 
నిశ్చయించి. స్వయంవరము చాటించాడు. సీతాదేవి, అవురూప రూపరేఖా 
విలాసములకు ఆకృష్ణులైన అనేక రాజకుమారులు ముందుకొచ్చారు. కాని 
అల్ల వీర్యులైన ఆ రాజకుమారులు ధనుస్సునెత్త డానికే సమర్థులు కాలేదు. 
వారిని జనక క్షా క్షాపాలుడు రిక్వహస్తులుగానే . త్రిప్పిపంపాడు." వారందరికి 
జనకనృపాలునిపై అ(గము కట్టలు తెంచుకొంది. ఒక సంవత్సర కాలము 
వారు మిధిలానగరాన్ని ముట్టడించారు. దుఃఖావిష్టుడైన జనక మహారాజు 
" దేవతల ప్రసాదాన్ని లభించి చివరకు వారందరిని తరిమివేశాడు. 


ఈవిషయమంతా విశ్వామిత్ర మహామునికి జనక చక్రవర్తి నివేదించి 
రామలక్ష్మణులకు ఆధనస్సును ప్రదర్శిస్తానని, ఒక వేళ శ్రీరాముడా ధనుస్సును 
సంధింపగల్లితే, సంతోషంగా ఆయనకు సీతను కన్యాదానం చేస్తానని నుడివాడు. 

విశ్వామిత్రుడు వేంటనే శివధనుస్సును, తెప్పించుమని. కోరాడు. 
- ప. సచివులు మిధిలాంతః పురానికి వెల్లి -అష్టచక్రములు గల పెద్ద 

ప పెట్టను అయిదువేల మంది అనుచరుల సహయంతో యజ్ఞ వాటికకు 
న. ఆ ఇనుప 'పెట్టలోనే శివధనువు ఉంది. 

189 


శ్రీరామాయనమః 

ఆధనుర్చలాన్ని వివరిస్తూ - సురాసుర .గంధర్వ యక్షరాక్షస వీరులెవ్వరు 
ఆ ధనుస్సును సంధింపజాలరని, ఇక అల్పశక్తులయిన మనుష్యులను గురించి ' 
చెప్పవలసిందేముంటుందని జనక రాజర్షి అడిగాదు. . 


జనక మహీపాలుని సంభాషణనాలకించిన విశ్వామిత్రమహర్షి "వత్స! 
రామ।ధనుస్సును చూడు"మని రాఘవుని ఆజ్ఞాపించాడు. సంస్కృత భాష 
సుసంపన్నమైనది. ఆభాషలోని అలతి, అలతి పదాలకు అనల్పములైన అర్థాలు 
గోచరిస్తాయి. 


"వత్స! రామ! ధనుః పశ్య అనే ఈశచిన్న పదాలకు అభిజ్ఞాలు 
అనేకార్దాలను సెలవిస్తారు. 


1.శివధనుర్చలాన్ని గురించి జనకుడంతగా వర్ణించడం లక్ష్మణునికి 
నచ్చలేదట. "ఈ మాత్రము ధనుస్సును ఎక్కుబెట్టడానికి మా అన్నగారు 
కావాలా? నేను ఎత్తజాలనా?"” అని ఆవేశంతో ఆధనుస్సంధానానికి ముందుకు 
రాబోతున్నాడు. ఆయనను వారిస్తూ విశ్వామిత్రుడు అన్నాడట:- "వత్స! నాయనా! 
లక్ష్మణా! "రామధనుః పశ్య" -ఇది శ్రీరాముని థనుస్స సుమా! చూడు .అని 
ఒక అర్థము. 


“ 2. "వత్స! శ్రీవత్సము అనే పుట్టు మచ్చను కల్గిన రామ! పరమాత్మవైన 
ఓరామా! ధనుః. పశ్య ఈ మం చూడు- నీకిది సుసాధ్యమేసుమా అని 
మరొక అర్థము. 


3. " వత్స!రామా! "ధనుః పశ్య" .నాయనా!రామా!జనకున్‌ ఇంట్లోనే ఈ 
ధనుస్సును ప్రయత్నించి చూడు" అని ఇంకొక అర్థము. 


ఈ విధంగా అతి సామాన్యమైనవిగా కనుపడే i నాల్లు చిన్నశబ్దాలకు 
సామాన్య విశేషార్థాలెన్నో విద్వదవతంసులు ఇంకెన్ని అర్థాలను వివరిస్తా రో? 


విశ్వామిత్రుని ఆజ్జనుగైకొని శ్రీరామభద్రుడా మందస (ముంజూషుమును. 
తెరచి, అందులో శివమేహాధనుస్సును చూచి, "గురువర్యా!దీనిని స్పృశించి, 
ఎక్కుబెట్టి, పూరించడానికి ప్రయత్నిస్తాను'అని వచించాడు. విశ్వామిత్రుడు, 
జనకుడు. కూడ అందుకు అనుమతించాడు. 


'ఆమహాబలుడు' అతిలీలగా ధనుర్మధ్యమును చేతితో పట్టుకొని, అనేక 
సహస్రజన సమక్షములో - - అల్లెత్రాడును కట్టి be ఆ మవోవీరుని 


190 


శ్రీరామాయనమః 


.. హస్తముల లీలాశక్తికే అంతటి శవమహేధనువు భయంకర శబ్దమును కావిస్తూ ' 
ఫెళ్ళున తునాతునకలైంది భూమి ఘోరంగా కంపించింది. సుస్థిరములైన ' 
మహాపర్వతములు చలించాయి. సము చెలియలికట్ట నతిక్రమీంచింది. 

అప్పుడక్కడ. విశ్వామిత్ర, రామ, లక్ష్మణ, జనకులు - తప్పమిగిలిన 
సభాసదులందరు మూర్భాక్రాంతులయ్యారు. 

జనక చక్రవర్తి - శ్రీరాముని అద్భుత పరాక్రమానికి విస్మితుడయ్యాడు 
"మునివరా! మా సీత నిజంగా సౌభాగ్యవతి శ్రీరామపత్నియై -పుట్టినింటికి, 
మెట్టినింటికి కీర్తి ప్రతిష్టలు తెస్తుంది. "అని విశ్వామిత్రునికి 'మవాన్‌ందంతో 
వివరించాడు. విశ్వామిత్రుని ఆజ్ఞమేరకు “దశరథ: చక్రవర్తికి ఆవృత్తా ంతాన్ని 
తెలియజేస్తూ-బంధు, మిత్ర, పరీవార సమేతంగా ఆ భూజానిని _ఆవ్వానిస్తూ 
"దూతలను పంపాడు. | 


శివధనుర్భంగము మహాద్భుతంగా జరిగింది. ఆ ధనుర్భంగ మవాధ్వని 
" సమస్తలోకాలలో వ్యాపించింది. సమస్త లోకవాసులు వినములై ఆ గ 
కైమోడ్చులందించారు. 


ఇంతకు ఆనాడు మా జరిగిన ఆ ల ఈనాడు 
_మనకేవిధంగా సంబంధించింది? | 


- ఎందుకానాడు  వీరాధివీరులు ఆ వ ఆరోపించుటకు 
- అశక్త్షులయ్యారు? ' 


ఎందుకు దేవ, దానవ, గంధర్వ యక్షరాక్షస మహావీరులు సైతము 
ఆధనుస్సు నెక్కు బెట్టుటకు అసమర్దులైనారని, జనక రాజర్ట్డి వివరించాడు? 


ఇంతకు ఏ మాధనుస్సు?దానితో ఈ నాడు మనకేమి సంబంధము? 
శ ఈ ప్రశ్నలకు సమాధానములు కావాలంటే మనము కఠోపనిషత్తును ఆశ్రయింపక 
తప్పదు. 
ఏమి తెలుపుతోంది కఠోపనిషత్తు? 
"(ప్రణవోధన్లుః -శరోహ్యాత్మా - బ్రహ్మతల్లక్ష్యముచ్యతే 
. అప్రమత్తేన వేద్ధవ్యం -శరవత త్తన్మయో భవేతో ధనుస్సంకే వేరే ఏదోకాదు 
-ప్రణవమే. శరమంటే ఆత్మయే. దానికి లక్ష్యము బ్రహ్మయే. 


191 


శ్రీరామాయనమః | 


"ఓం“" కారమే ప్రణవము . ఓం అనేది ఒకే అక్రరము. అయితే దానిని 
-. మరింత విభజిస్తే,-అందులో: మూడు అక్షరాలు ఉన్నాయి. "అ -ఉ,మ"అనేవి 
ఆ మూడక్షరాలు. ఈ మూడింటిలో ప్రతి అక్షరమునకు వేర్వేరు అర్థములున్నాయి. 


"అకారార్డో విష్ణుః -"అ" అంటే విమ్ణవు- లేక పరమాత్మ "మ కారార్భ 
జీవః "మో అంట జీవాత్మ. 


"ఉ" కారోz నన్యార్హం సంబంధం నియతం" - "ఉఅంకే జీవాత్మ - 
పరమాత్మలకు మధ్య విడదీయరాని -నిశ్చితమైన సంబంధము. 


..ఈ మూడక్రరములు మూడు పదములే. ఈ మూడక్షరములు (ఆ, ఉమ)కలిసి 
ఒకే మహాక్షరంగా,. మహాపదంగా "ఓం'అర్ధము "జీవాత్మలమయిన మనకు 
పరమాత్మతో విడదీయరాని సంబంధము అంది అని, స్పష్టమౌతుంది. లేక 
సూటిగా చెప్పాలంటే జీవాత్మల మయిన మనమందరము పరమాత్మకు 
చెందినవారమే ఆయనకు ఆధీనులమే" అనే అర్థము నిశ్చయింపబడింది. 


ప్రణవములో "అ" అక్షరము ముఖ్యమైనది. తదర్ధమైన పరమాత్మ అుఖ్యమైన 
వాడు. ఆయనే యజమాని. 


ప్రణవములోని ఇతరాక్రరములు “ఉ""మ"" అ"కు అధీనములైనవి. వాటి 
అర్థములైన - - "జీవాత్మ" - "అనన్యార్హసంబంధము" పరమాత్మకే అదీతేములు 
లేక స్పష్టంగా చెప్పాలంకే మొత్తము "ప్రణవము" "అకే లేక పరమాత్మకే 
| అధీనమైనది. అందుకే ఓం కారరూపములో ఉండే ఆశివధనుస్సు శ్రీరామునికి 
మాత్రమే అధీనమైనది. ఆయన మాత్రమే ఎక్కుబెట్ట గల్లాడు మరెవ్వరు- 
దేవ, దానవ, గంధ, యక్ష రాక్షసాది వీరులెవ్వరు ఆధనుస్సును పూరింపజాలలేదు. 
పూరింపజాలరు. (బ్రహ్మాదులకు సైతము ఆ ధనుస్సు వంగదు. 

శ్రీ రాముడా ధనుస్సును వంచి, దానికి అల్లె త్రాడుకట్టి పూరించసాగాడు. 
శరమును సంధించడమే ఆలస్యము-ఇంతలో ఆధనుస్సు భగ్నమైంది. 
శరసంధానమంకే జీవాత్మకు పరమాత్మతో అనన్యార్హమైన సంబంధాన్ని 
కలుపడం. అప్పుడా జీవాత్మకు లక్ష్యమేది?శరము వెళ్ళవలసింది ఎటువైపు? - 
శ్రీరాముడు . నిర్దేశించిన వైపే కదా శరమార్గము. జీవాత్మ అయిన సీతాదేవి 


చేరవలసింది. చేరింది కూడ శ్రీరాముని సమిపమునకే కదా! ' 


ఇంతటి మహాప్రభావము గల  మహాధనుస్సును, బ్రహ్మ వరుణేంద్ర, 
రుద్రమరుత్తులు కూడ స్వాధీనము చేసికోజాలరంకే యక్షరాక్షసుల మాట 
గట్‌, 192 . ం ' 


(శ్రీరామాయనమః | 


'ఎందుకు?సాధారణ మానవుల మాట పరందత కరాసభద్రుడక్కడే గ్ర 
ధనుర్భంగము కావింప సమర్ధుడు. 


ఇక్కడ మరొక వోషార్లాన్ని విద్వదగ్రేగరులు సెలవిస్తారు. వాల్మీకి 
| "వత్స-రామధనుః వే అనే లాన్స్‌ వ్రాస్తూ చమత్కారంగా 'గుణభంగము 
చేశాడు. ' : 

విశ్వామిత్రుడు రామునికి ధనుస్సును అ “వత్స! రామః ధనుః 
వళ్ళా ఇతిరాధువ మృబుబీతో అన్నాడు. సాధారణంగా శ్లోకము సాగవలసింది 
- "వత్సరామధనుః హ్యోతి రాఘవమ బవీతోఅని "హ్యోతి" అని గుణ సంధి 
ఉండాలి. కాని “ధనుః పశ్య ఇతి"అని గుణ సంధి లేకుండా విశ్వామిత్రుడు 
చెప్పాడు. ఎందుకా మహాముని అలా చెప్పాడు? అలా చెప్పడంలో కూడ 
ఏదైనా ఒక పోషాభి ప్రాయం ఉందా? . 


సాభిప్రాయంగానే గుణసంధి చేయబడలేదని పెద్దలు సెలవిస్తారు. 


ఎందుకంటే ఆ మాటలను రామునితో చెప్పేప్పుడు విశ్వామిత్రుడు - 
దూరం నుండే ఆధనుస్సు బలాన్ని అంచనావేసికొన్నాడు -మహావీరుడైన = 
. వరబల సముషే పేతుడైన తానుకూడ "ఆధనుస్సుకు గుణనంధి చేయజాలను" 

- అని. నిర్ణయించుకొన్నాడట.. అందుకే గుణ సంధిని భంగము చేశాడట. 
- ఇంతకు సామాన్య పోషార్థ ప్రయుక్తమైన' గుణ సంధి అంటే "ఏమిటి?" 


| సామాన్యార్థములో గుణసంధి అనేది ఒక సంస్కృత - వ్యాకరణ 
.సంధి”అకారమునకు -ఇ,ఉ లు పరమైనప్పుడు ఏ, ఓలు ఆదేశమగును"అని 
'గుణసంధీ సూత్రము. . 


ఇక్కడ "పశ్య" అనే మాటలోని “శ్వ” (అకారముకుఇతి పదములోని 
"ఇ"కలిసినప్పుడు "హ్యాతి "లో (శ్యేఅని ఏకారము వస్తుంది. అలా రానీయకుండా 
"పశ్య, ఇతి"అని వేరు వేరు పదములను పతా. గుణ సంధి భంగమైైంది. 


విశేషార్ధములను గుణసంధికి. చెప్పినప్పుడు రెండు అర్థాలు ఉన్నాయి. 
సంస్కృతంలో , గుణము అంటె రెండు అర్థాలున్నాయి. 


1. ees =అల్లైత్రాడు, 
2. గుణము =స్వభావము గుణము. 


193- 


శీరామాయనమః 1. . 
విశ్వామిత్రుడు శ్రీరామునికి ధనుస్సును చూపెట్టుతూ -ఆ మవాధనుస్సునకు 
తాను కూడ గుణసంధి చేయజాలనని నిర్ణయించుకొన్నాడు కదా. ఇక్కడ 
గుణనంది అంకే (ధనుస్సును వంచి-దానికీ) అల్లైత్రాడును బలంగా కట్టడం 
అంతటి మహాబల. సంవన్నమైన-బ్రహ్మేంద్ర. రుద్ర మరుదర్కులకు కూడ 
తసాధ్యమైన ఆ. ధనుస్సును వంచడానికి -దానికి గుణమును -లేక అల్ల 
త్రాడును సంధించడానికి తనకు కూడ "శక్తి లేదని -తనలో. తాను సమిక్ష 
చేసికొన్నాడు ఆవీరముని. | 


ఒక్క శ్రీరాముడు మాత్రమే-వత్సరాముడు మాత్రమే ఆ ధునువునకు 
' గుణసంధి, అల్లె త్రాడు కట్టడానికి సమర్షుడని విశ్వామిత్ర న 
గుర్తించాడు. 


గుణమంకే స్వభావము లేక మనకు సామాన్యంగా తెలిసిన గుణమని 
రూడ అర్థము కదా! 


సీతాదేవి -శ్రీరాంచదుల కల్యాణానికి ఆ ఇవధనుస్సు ఒక గోడలా 
అడ్డునిలిచింది. ఆ ధనుస్సును ఎక్కుబెట్టి తేనే, శ్రీరామునికి సీతను స 
చేస్తా నని జనకుడన్నాడు. 


“ఇక్కడ ధనుస్సు ఎటువంటిదో మరొక రీతిగా పరిశీలిద్దాము ప 
ధనుస్సు మవికఠినంగా ఉంటుంది. దానికి రెండు అంచులు-లేక కొనలుంటాయి 
జ రెండుకొనలు ధనస్సును ఎవ్వరికి లొంగకుండా ఉన్నతంగా నిలబెట్టుతాయి 
ఆధనుస్సును వంచే. వీరుడు ముందు ఆరెండు కొనలను బలంగా వంచాలి 
వాటిని. దగ్గరకు తీసికరావాలి. లేక సంకోచింపజేయాలి. అప్పుడు గుణమున 
లేక అల్లైత్రాడును - లేక నారిని-ఆవంచిన రెండుకొనలకు గట్టిగా బిగించి 

తిరిగి ఆకొనలు దూరంగా. ఉన్నతంగా -కాకుండా చూడాలి. అప్పుడు అధనుస్ను 
శరసంధానానికి అనుకూలమవుతుంది. 


ధనుస్సు వలె మన (ప్రకృతి కూడ చాలకఠినమైంది. మృదుత్వమ 
దాని. స్వభావము కాదు. అది సాధారణంగా ఎవ్వరికి లొంగదు. దానిః 
లొంగనీయకుండా దృఢముగా నిలిపేవి-దాని రెండు కొనలు. ఆరెండు శిఖరమ 
లేవి?అహంకారము. ఒక అ(గ్రము -మమకారము, మరొక: 'అగ్రము. అహంకారమ 
రూపుదాల్చిన రావణుడు, మమకారమే మూరి వఖవించిని ధృతరాష్ట్రుడు ల్గొం? 
వారుకాదు కదా! 


194 


- కలిగించేది. 


ఆ్రరామాడునముః 


మన ప్రకృతి యక్క రెండు చివరలను ; అహంకార, మమకారాలను 
సంకోచింపజేయాలి. అవి సాధారణంగా .వంగవు. వాటిని సాధనతో,: సమగ్రమైన 
ఏకాగ్రతతో “వంచాలి. "రక తిరిగి ఇఅవి పైకి లేవకుండా వాటిని 
బిగించిబంధించాలి. దేనితో గుణముతో :- 'ఛగవద్గుణముతో. భగవద్దుణాను 
సంధాన భోగ్యతతో కాలక్షేపము జరుపుకొంటున్నంత సేపు అహంకార, ' 
మమకారములు “తల ఎత్తవుకదా. 


అలాగే (ప్రణవమేధనుస్సు అనుకొన్నప్పుడు రూడ- అధనున్సువ వై వెన: 
వరమాత్చో “బంద బీవాల్ళు. అనో ఆ(ాలున్లాయి. కదా ఆరెండింటిని 
సంధానము చేసేది గూడ: గుణమేభగవద్దుణమే. సాధారణంగా వివాహాల్లో 
వధూ, వరుల 'మధ్యతెర అడ్డంగా ఉంచుతారు: వధువు ల క్షీ స్వరూపిణిగా, 
వరుని శ్రీమహావిష్ణు స్వరూపునిగా భావిస్తారు. 


"అస్టెవరాయ శ్రీమవోవిమ్డు 'న్వురూపాయ 
మవోలక్ల నయావిణోమ్‌ ఇమాం కన్నాం" అని సంకల్పము. 
వీరిద్దరిమధ్య తెర. అడ్డుఉంటుంది. లక్ష్మి అంటే జీవాత్మ. విష్ణువు 


పరమాత్మ, వధూవరుల వివాహమంకే జీవాత్మ పరమాత్మల కలయికే కదా. 
వీరిద్దరి మధ్య అడ్డుగా ఉండేతెర అంటే జీవాత్మ యొక్క ప్రకృతే. ' 


ఈ ప్రకృతి ఎటువంటిది? “భగవత్తిరోధానకరి” అంటే భగవంతుని 
మరిపించేది. "న్వభోగ్యబుద్ధి జనని"- అంటే తు న స. 


పురోహితుడు, పెద్దలు-సకల దేవతా- మహార్తిజన -విశిష్ట పదార్థముల 
ఆశీర్వాదముతో - ఈ అడ్డు తెరను *తొలగించి వధూ వీరులను "ఒకటి 
చేస్తారు. వారి శఐక్యాన్ని ఉంకా మంగళ సూత్రముతో - బ్రహ్మబంధముతో 
బలపరుస్తారు. 'అక వారి. జీవితాల్లో ఎప్పుడు అడ్డు తెర ఉండదు. జీవాత్మ 
యొక్క (ప్రకృతి -ఇకముందు జీవోత్మ ఎపరమాత్మల సంబంధానికి ఎప్పుడు 
అడ్డంగా నిలువదు. జీవాత్మకు-తాను 'పరమాత్మకే సంబంధించిన .దాననని 
తాను పరమాత్మ భోగమేకల దానని “పరమాత్మనే ఆశ్రయించే దానినని 


- అనన్యశేషత్వ -అనన్యభోగ్యత్వ, అనన్య 'శరణత్వ సములనే ఆకారత్రయ సంపద 


కలిగి జీవాత్మ శాశ్వత బ్రహ్మానంద (ప్రాప్తిని Ree 


అయితే అహంకార, మమకారములను, పూర్తిగా సంకోచింపజేయడం 
195 = 


శ్రీరామాయనమః 


స్వప్రయత్నంతో ఎంతటి మహానుభావునికైనా సాధ్యము Pre Dae 
"బలవానింద్రియ(గ్రామో, - విద్వాంసమపికర్ణ తి". 


జీవాత్మ -పరమాత్మల మధ్య అడ్డుగా నిలిచే స్వార్థ ప్రకృతిని 
_ వశీకరించుకోవడం స్వప్రయత్నంతో సాధ్యమయ్యేపనేనా? ,. 


కొంతవరకు మన మనస్సులో భగవద్దుణాను సంధానముతో సాధింప 
వచ్చునేమో. 


కాని శ్రీరామచంద్ర పరమాత్మ - తానే ఈ ప్రయత్నానికి పూనుకొన్నప్పుడు 
(శ్రీకృష్ణరూపములో “మాశుచః" అని మనను మనప్రకృతి బంధాన్ని గురించి, 
ఏడువి వద్దని - "మోక్షయిష్యామి" తానే విముక్తిని కల్లిస్తా నని అభయమిచ్చినట్టు 
"తానే వదిలించినప్పుడు (పకృతి బంధవిముక్తి మనకు మహాసులభమౌతుందీ. 


ప్రకృతి ధనుస్సుయొక్క రెండు కొనలను, అహంకార, మమకారాలను 
వంచాలని ఆమవాత్ముడు సంకల్పించినప్పుడు - అవి సంకోచింపబడడమే 
కాదు. అవి పూర్తిగా విరిగి పోతాయి. ముక్కలు అవుతాయి. వాటి స్వరూపములే' 
నశించిపోతాయి. ప్రణవధనుస్సు యొక్క రెండు కొనలను-పరమాత్మ, జీవాత్మలను 
'కలుపడానికి ఆ పరమాత్మ సంకల్పించిననాడు. ఆమధ్య దూరాన్ని తనకృపా 
స్వభావము (కృపా గుణముతో తొలిగించాలను కొన్నప్పుడు ఆధనుస్సుయొక్క 
రెండు కొనలు, జీవాత్మ-పరమాత్మలు ఒక దానితో మరొకటి కలిసి ఆనందించడం 


Fe సుసాధ్యమౌతుంది. "యమేవైష వృణుతే తేనలభ్యః" తసైష ఆత్మా వివృణుతే 


తనూం స్వాం"- తాను అభిమానించే వాళ్లకు పరమాత్మ లభిస్తా డనీ కఠరోపనిషదుక్తి 


196: 


జీలామాయనమః 


శ్రీసీతారామచంద్ర స్వామినే” ననుః 


సీతాకల్యాణము 


"విశ్వామిత్రుని ఆజ్ఞను పురస్కరించుకొని జనక చక్రవర్తి ఇవధనుర్భంగ 
వృత్తాంతాన్ని దశరథ చక్రవర్తికి తెలుపుతూ, ఆయనను కుటుంబ వరివార. 
సమేతంగా సీతారామకల్యాణం కొరకు రమ్మని ఆహ్వానించాడు. 


దూతలు అయోధ్యకు వెల్లి దశరథ మహీపాలునికి జనకుని ఆహ్వానాన్ని 
అందించారు. విశ్వామిత్రుని వేంట: రామలక్ష్మణులను పంపినప్పటి నుండి 
ఏవార్త తెలియక ఆందోళన చెందుతున్న దశరథ మహారాజుకు జనకుని 
ఆహ్వానము- -ఆకలి గొన్నవానికి అమృతము లభించినట్లు మహానందాన్ని 
కల్పించింది. 


థశరథ భూజాని కౌసల్యాది రాజపత్నులు, వశిష్టాది మవార్హులు సుమంత్రాది 
మంత్రులు, చతురంగ సేనావాహినితో, ఇతర పరీవారంతో “వాయువేగమనో 
వేగములతో ప్రయాణించి మిధిలకు చేరారు. 


తెల్లవారి జనక మహీజాని-తన తమ్ముడు కుశధ్వజాని | కుటుంబసమేతంగా 
సాంకాశ్యనగరాన్నుండి రావించాడు. 


వశిష్ట మహర్షి దశరథ, చక్రవర్తి యొక్క (వంశ పూర్వానుక్రమణికను) 
'ప్రవరను వీనిపించగా. శతానందమునంద్రుడు జనక చక్రవర్తీ యొక్క పూర్వ 
రాజుల క్రమాన్ని వివరించాడు. 


విశ్వామిత్ర మహర్షి, దశరథ, జనకుల వంశముల వైభవాన్ని కొనియాడి, 
ఆ రెండు గొప్పవంశముల మధ్య సంబంధము ఎంతో శ్రేయస్కరమని, 
' అపూర్వమని అభిప్రాయపడ్డాడు. 
జనక చక్రవర్తి సంతోషభరితుడై తనకూతురులైన సీతాదేవిని ఊర్మిళను 
-న్రీరామునికి, లక్ష్మణునికి, తన తమ్ముని కూతురులైన మాండవి, శృతకీర్తు లను 
భరత శతృఘ్నులకిన్వడానిక అంగీకరించాడు. 


ఆ రోజే సౌమ్యనం పాల్గుణ శు12మఖా నక్షత్రము కనుక నాందీ్రాద్దాది 


197. 


శ్రీరామోయ నమః 


పితృకర్మలను చేయాలని, తెల్లవారి భగప్రజాపతికి . సంబంధించిన ఫల్గుణి 
నక్షత్రము(ల)కు వివాహములము జరుపాలని నిశ్చయించారు. 


దశరథ చశ్రవర్తి ఆరోజు కుమారులతో గోదాన వ్రతాన్ని పితృ 
శ్రాద్దాన్సినిర్‌వర్తి ౦పజేశాడు. ఆరోజే భరతుని మేనమామ యుధాజిత్తు వచ్చాడు. 
సామ్యసంవత్సరము ఫాల్గుణమాసము న 6వ నక్షత్రం ఉత్తరఫల్గుణి 
వివాహానికి శుభం. 


తెల్లవారి వివాహ మంటపములో వేదికను ఏర్పరచి, వశిష్టుడు దానిని 
అలంకరిరిపజేశాడు. నవధాన్యాంకురములతో: రూడిన గురుగులిను, ధూప 
పాత్రలను, శంఖపాత్రలను, (స్రుక్సువాదులను అర్హ్యపాద్యాది పాత్రలను 
సమకూర్చాడు. అక్షతలను తెప్పించాడు. | 


దర్భలను యధావిధిగా పరచి, వేదిపె పై అగ్నిని కల్పించి, మంత్రముల 
ననుసంధిస్తూ విధి, విధానంగా హవనం చాడు. 


ఆ తరువాత సర్వాభరణ భూషిత అయిన సీతాదేవిని శ్రీరామచంద్రున 
కెదురుగా అగ్ని సమక్షంలో: నిలిపారు. 


. కౌసల్యానందవర్ధనుడు, దశరథ తనయుడైన శ్రీరామచంద్రునికి సీతాదేవిని 
అప్పగిస్తూ జనకరాజర్షి ఈ విధంగా అన్నాడు. : 


"ఇయం నీతా- దామంచ్యద్లా! 


1 ఈ అద్దాల పెళ్లి మంటపంలో సీతాదేవి యొక్క "అనేక ప్రతిబింబాలను 
చూచి, కలవరంతో నిజమైన సీత ఏదో అని ని వేదుక్కుంటుస్నాహాశజదిగో 
_ఈమేనయ్యా. నిజమైన సీత! 


2. సీతను నీవింతకు' ముందు చూడలేదు కదయ్యా!ఆమె ఎవ్వరో. నీకు 
- తెలియదుకదా! ఇదిగో ఈమేనయ్యా సీత. 


Es రామంచంద్రా!తలయెత్తి సీతను చూస్తే నిన్ను - సఘుకుడన:' 
" లోకులనుకొంటారని తలవంచుకొని ని ఉన్నానామారపన్యూ ఇదిగో నీ . 
సీత! లన 


4 శ్రీరామా! "ఈసీ త ఎవ్వరో తెలుసా! ఈమె సాక్షాత్తుగా లక్ష్మీదేవి యేనయ్యా! 
వ్‌ శీనావుభర్రోనవు, సాక్షాత్తుగా శ్రీమన్నార్వాయణాడివే ప. కాని 


198 మ 


శ్రీరామాయనమః 


10. 


ఒక మానవుడిగా కౌసల్యాతనయుడివిగా bu జెన్న దాన. 
ఈ సీతోఅయోనిజ! 


శ్రీరామా!సాధారణంగా వరులందరు వివాహంలో వధువు సౌందర్యవతి 
లభించాలని కోరుకొంటారు కదా! ఈ సీతాదేవి ఎలా ఉందో తెలుసా! 
రతీ దేవిని మించి లావణ్య శోభలతో మెరిసిపోతోంది-నీ వధువును 


కనులనిండా చూచుకో. 


రామా! రైతు తన ఫలాన్ని పొలంలో చూచుకొంటాడు కదా!అలాగే 
నాకు యజ్ఞభూమిలో నాగటిచాలులో లభించిన అపూర్వఫలమే ఈ 
ఈ సీత వైభవాన్ని వింటావా? ఈమె మర్హ్యా మర్యు_లను కలిపేదయ్యా! 
(శంకరులు) 

ఈ- సీత చేతనా చేతనములను నియంత్రించేదయ్యా (రామానుజులు) 


ఈ సీత బద్ధముక్తు లను నియమించే స్వభావం కలది.(మధ్వాచార్యులు) 


ఈ సీత సమస్త లోకవాసులకు పురుషకారమును కావిస్తుంది. . 


ఈ సీత నాకు భూమిలో లభించిన అనర్హ రత్నము. ఈ సీత నాకు 
అపురూపంగా దొరికిన అపూర్వమైన బంగారము. 


ఈ సీత నీకు వీర్యశుల్కంగా లభించింది. అయితే రామా!ఇంతటి 


"బంగారు తల్లి ఈ సీత-తల్తిలేని పిల్ణయ్యా! 


"మమసుతా!" :-రామా! సీత తల్లిలేని పిల్ల అయినా అనాధ అనుకోకు 


4.ఈమె నాబిడ్డకంటె గారాబంగా పెరిగిన బిడ్డ - ఈ బిడ్డ నౌ (ప్రాణానికి 
ప్రాణమయ్యా! 


రామా!నాబిడ్డ సీత!గారాబంగా మాత్రమే పెరిగిందికాదయ్యా!ఈ సీత 


మాజనకుల సంస్కారాన్ని ఆచార వ్యవవారాలను పూర్తిగా పుణికి చ్చుకొందయ్యా! 


"2. అమమసుతా!నాగారాబాల కూతురు. - ముద్దుల మూట ఈ సీత - 


“అయితే తల్లి గారింటిపై మమతతో నీ వెంట రావడానికి" సందేపొస్తుందనుకోకు, 
నాస్వభావాన్ని అలవర్చుకొన్న వైదేహి ఈమె. ఈమెను, పాధారణలవలె 
అహంకార, మమకారములు బంధించవయ్యా! 


199 


శ్రీరాయాయ నమః 


నహధర్మ చరీతవ:- "రాజర్డీ! మోకూతురు గారాబంగా పెరిగింది కదా! 
అందాల రాశికదా! సరే భోగార్హము ఈమె ఉంటుంది. ఈమె ధర్మకార్యలకు 
నాకు. పనికి రానిది” అంటావా -[రామా!అలాకాదు. భోగానికి, యోగానికి 
కూడ నీకీమెయే పత్ని- ఛర్మకార్యాలలో కూడ నీతో ఉండి, తానుకూడ 
పాలుపంచుకొంటుంది. 


ప్రతీచ్చ చై చెనాం:- అలాగా!అయితే ఈ సీతను నేను చేపట్టడానికి మో 
అనుమతి లభించినప్టేనా?అని అడుగుతున్నావా?రామా!నా ఇష్టపూర్తిగానే 
సీతను నీకిసు స్తున్నాను. ఈమెను స్వీకరించవయ్యా! 


.  థ్యోదంతో-1 రామచంద్రా! నీవు పురుషులకే పిచ్చి కల్గించేంత మోహన 
మూర్తివి. ఈ సీతేమో అద్భుత సౌందర్యరాశి. మా ఇద్దరి దాంపత్యమును 
చూడ లేక లోకుల దృష్టి తగుల వచ్చునయ్యా!లోకులు మా అనన్య 
దాంపత్యమునకు హాని కల్గించవచ్చునయ్యా!భద్రము సుమా!మోకు శుభమగు 
గాక! 

2. శ్రీరామబ్బ్మదా! ఈ సీతాదేవి అతిలోక సౌందర్యవతి. 
ఈమెనెట్టాకాపాడుకొంటావో? ఈమె అలౌకిక స ఎవ్వరికి 
కన్నుకుట్టుతుందో ?భద్రము సుమా! 


3. శ్రీరామా!నీవేమో వీరాధి వీరుడవు. సాహసమే నీవృత్తి ఈ సీతేమో 
సాక్షాత్తు లక్ష్మీదేవి. మా ఇద్దరికి స్థిరత్వము నక. es రామా! మోరిద్దరు 
కాపురము ఎలా చేసికొంటారో" 


రామచంద్రా! ఈ సీతాదేవి మహాపతి[వత!మహానుభావు రాలు!నిన్ను 
నీడవలె ఆ(శ్రయించి ఉంటుంది. ఈమెను నీవు చేపట్టవయ్యా! 

జనకమహారాజు ఈవిధంగా శ్రీరామునితో సంభాషిస్తూ -రామచంద్రుని 
హస్తములో మంత్రజలపూతంగా సీతను కన్యాదానం చేశాడు. 

ఆశుభ సమయములో బుషులు, సురలు, బాగు!బాగు!అని ప్రశంసించారు. 
పుష్పవృష్టిని కురిపించారు. దుందుభి మొదలైన మంగళవాద్యాలను మోగించారు, 


జనకుడదే విధంగా ఊర్మిళను లక్ష్మణుని చేతిలో మాండవిని భరతుని 
చేతిలో, శృతకీర్తిని శతృఘ్నుని వాస్తములో నుంచారు. అందరికి కన్యాదానములు 
జరిగాయి. 


200. 


శ్రీరామాయనమః 


నలుగురు రాజకుమారులు. - లక్ష్మీదేవి యొక్క నాలుగు స్వరూపముల 
వంటి రాజ్యకన్యలతో పాణిగ్రహణం చేశారు. అగ్నిప్రదక్షిణములు, ఉపకార్యాలు 
నిర్వర్తింపబడ్డాయి. 
అప్పరసలు నాట్యం జేశారు. గంధర్వులు మధుర. గానం చేశారు. 
| సీతారాముల కల్యాణము మహాద్భుతంగా విశ్వశ్రేయస్కరంగా, లోకులందరి 
కనులపండువుగా అతివైభవంగా నిర్వహింపబడింది. 
సీతారాముల కల్యాణము లోక కల్యాణకరమైనది వారి పరిణయమును 
గాంచిన సురాసుర మానవులు, త్రైలోక్యవాసులు సంతోష పరవశులయ్యారు. 


ఆనాడు త్రేతాయుగంలో సౌమ్యసంవత్సరఫాల్లుణ శుద్ధత్రయోదశి ఉత్తర 
ఫల్లుణిలో జరిగిన సీతారాముల వివాహమును ఈ నాటికి కూడ మవోత్సవంగా 
మనము జరువుకొంటున్నాము. ఆనాడు మన ఇంట్లోనే వ గ కూతురుదో 
పెల్లి జరిగినంత సంబరము ఉంటుంది. 


సీతారాములు ఆది దంపతులు. లోక పితరులు. వారి కల్యాణ 
మహోత్సవాన్ని మనం ఆనందంతో జరుపుకొంకే ఆ 'జగత్సితరుల ఆశీస్సులతో . 
మన జీవితాలు ప్రతి క్షణం కళ కళ లాడుతుంటాయి. 


ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవలసి ఉంది. సీతాదేవి 
మనవలె ఒక జీవాత్మ. జీవాత్మ లమయిన మనమందరము పరమాత్మకు భార్యల 
వంటి వారమే. పరమాత్మ ఒకనినే "సహస్ర సీర్హాపురుషః" అని వేదము వివరించింది. 

"స్త్రీ ప్రాయ మితరం జగతోజగత్తులోని సకల చేతనులు స్త్రీప్రాయులే. 
అందువలన సీతారాముల కల్యాణమంటే జీవాత్మ, ప 
జీవాత్మ పరమాత్మల సమాగమము సకలలోక శుభావవము. అందుకే సీతారాముల 
పరిణయము మనకు అమిత ఆనందప్రదము. 


సీతారాముల కల్యాణ సందర్సముగా జనక మహారాజు స్వయంగా, 
"ఇయం సీతా" ఇదుగో సీత అని సీతను రామచంద్రునికి అప్పగిస్తుంకే - 


201 


వ్త్రూంంయరురవమఃి 


త్ర స్తానంలో మననే ఊహించుకొని, మెడను వంచి - శ్రీరామునితో మంగళ 
త ధారణ చేయించుకొన్నట్టుగా పాణి (గ్రహణము శు 
ంచుకొని మురిసిపోతుంటాము 


ఆనాడు జనక మహారాజు' సీతాదేవికి వాడిన "అయోనిజ" మొదలైన 
1ణాలన్ని జీవాత్మలమైన మన అందరికి వర్తిస్తాయి. మన ఆత్మకూడ 
వలె అయోనిజయే. పరమాత్మ సంతోషంతో స్వీకరిస్తే తప్ప మనకు వేరే 
దు. మన ఆత్మ శ్రీరామ చంద్రస్వామితో సమాగమము చెందడం, 
కు పరమాత్మకు కూడ భద్రము సీతను వేరు చేసే రావణుని వలె - 
ను మన (ప్రకృతి) అహంకారము రాముని నుండి వేరుచేస్తుంది. భద్రమే 
గా 


మన ఆత్మ పరమాత్మను నీడేవలె ఆగశ్రయించేదే. పతివ్రత వలె భగవంతుని ' 
ఎ ఇతరులను, ఇతరమును కోరదగనిదే. పరమాత్మతో అనన్య సంబంధము 
వా కలిగినదే. అటువంటి మన ఆత్మ- పరమాత్మతో కలువాలని 
కం, కలసినట్లు అనుకరించడమే సీతారాముల కల్యాణ మహోత్సవం 
పుకోవడం. 


శ్రీ సీతారామ కల్యాణము - 5వ (త్రేతాయుగంలో “సౌమ్య సంవత్సర 
అ శుద్ధత్రయోదశి - - ఉత్తరఫల్లుణి - - అభిజిల్లగ్నంలో జరిగినప్పటిక్‌ -. 
లయములలో శ్రీరాముడవతరించిన శ్రీరామ నవమి సుప్రసిద్ధమగుటచే 
జే 'జరుగుతుంది: లేదా శ్రీ రామచం(ద్రస్వామిని ఆయాదేవాలయాలలో 
ప్టచేసి క రోజు జరుగుతుంది. 


అతిళం 


202... 


శ్రీరామాయనమః 


సంప గర్వ భంగము అయోధ్యా పురాగమునము 


హల 


చె సకల లోకాలకు ఆహ్లాదకరమైన సీతా కల్యాణ మహోత్సవము ముగిసింది. 
తెల్లవారి విశ్వామిత్ర మహాముని సంతోష సంపూర్ణ స్వాంతుడై, వారందరి 
వీజ్కేలు తీసికొని, హిమవచ్చిఖర ప్రాంతానికి తపశ్చర్యకై తిరిగి. వెళ్లాడు. 


జనక మహారాజు సీతకు తదితర తనయలకు అనేకములైన కానుకలు 
సమర్పించాడు. జనక మహీపాలుని 'సెలవగైకొని, దశరథ, చక్రవర్తి ఎ కుమారులతో, 
కోడళ్లతో, రాజకుటుంబాంతః పురకాంతలతో,. పురోహిత, మంత్రి, సామంత 
సేనాపరిపారముతో అయోధ్యకు తిరిగి ప్రయాణానికి బయలుదేరాడు. 


హఠాత్తుగా మార్గంలో సుడిగాడు చుట్టుకొంది. వృక్షములు * ఫెళ 
ఫెలార్భటులతో విరిగి "పడిపోతున్నాయి. సకల దశలు గాఢ తమస్సుతో 
నిండి. పోతున్నాయి. భూమి భయంకరంగా కంపించింది. పక్షులు అప్రదక్షిణంగా, 
మృగములు (ప్రదక్షిణంగా భయంతో తిరుగజొచ్చాయి. 


దశరథ మహారాజు భయకంపితుడై వశిష్ట మహామునితో ఈ అకాల. 
మహాప్రళయానికి కారణము విచారించాడు. త్రికాల , వేది అయిన 
ఆమవార్తి."మవారాజు!ఆతి త్వరలో ఒక మవావద సంభవింపబోతుందని పక్షుల 
అ ప్రదక్షిణము సూచిస్తుంది. అయితే మృగాల ప్రదక్షిణము-త్వరలో నే తిరిగి 
ఆ ఆపద తొలిగిపోతుందని సూచిస్తోందని 'తెలిపాడు. 


ఇంతలో దట్టంగా అల్లుకపోయిన జడలతో, భుజము .పై క్రూరమైన 
గండ్ర గొడ్డలితో మహాభయంకరా కారముతో మహాగ్రహోదగ్రుడైన జామదగ్ని 
వారిముందు ప్రత్యక్షమయ్యాడు. 

వశిష్తాది మహర్షులు శాంతి సూక్తములు జపిస్తూ భార్గవ రామునికి 
పరిచర్యలు" చేశారు. వారి మర్యాదలను స్వీకరించి ఆ పరశు రాముడు 
దశరథ రామునితో "దాశరథీ!నీ పరాక్రమము. నీశివధనుర్భంగము మొదలైన 
.. వృత్సాంతములను' విన్నాను. శివధనుర్భంగము ద్వారా నీవు అమర్యాదగా 
ప్రవర్తించడం నాకు ఆగవోన్ని తెప్పించింది" శివుడు పరశరామునికి ధనుర్విద్యా 
గురువు. గురువు యొక్క (శివుని) ధనుస్సును విరువడం జామదగ్నికి 


కల్గించింది. స్ట 03 


యాయనమః 


- "శ్రీరామభద్రా! ఇదిగో జామదగ్శికి చెందిన మరొక ధనువు. నీవు వీరుడివైతే 
) పూరించు. నీ బలాన్ని" ప్రదర్శించు. నీ బలాన్ని చూచి. ఒకవేళ నీవు 
సమాన వీరుడవని నాకనిపిస్తే , నీతో ag యుద్ధము చేస్తానుఅని 
వానకరంగా మాట్లాడాడు. 


భార్గవ రామునీ భీకర రూప దర్శనముతోనే దశరథుని సగము ప్రాణాలు 
రాయి: ఆయన క్రూర వాక్యములతో మిగిలిన ప్రాణాలు కూడ 
ట్లుగాఉన్నాయి. ఆయన ధైర్యము పూర్తిగా నశించింది. అయినా పుత్ర 
వాపాము వేలన దుఃఖాకులుడై "భార్గవా!నీకిది న్యాయమా!నీవు ఇరువై 
పర్యాయాలు నిక్షత్రియం చేసి, శాంతము కలిగి యజ్ఞము చేసి కాశ్యపునికి 
భూమండలాన్నంతా దానంగా ఇచ్చి వెళ్లావే?తపస్సు చేసికొంటూ నీ 
వితాన్ని (ప్రూంతంగా గడుపుకొంటున్నావే?మళ్లీ ఆగ్రహానికి రావడం 
టి తపోమయ జీవునికి న్యాయమా? = 


జమదగ్ని నందనా! వృద్దాప్యంలో పుత్రకామేష్టిని బేసిపుత్రులను 
వానయ్యా! శ్రీరాముడు - నాప్రాణమయ్యా!కనికరించి నా కొడుకును 
ఎవయ్యా! నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. నాకు పుత్రభిక్షను 
దింపవయ్యా! లేక పోతే నా సర్వనాశనము తప్పదు"అని దీనాతి దీనంగా 
మితాడబొ చ్చాడు పరశురాముడు. దశరథుని ప్రార్థనను సరకు చేయక, 
భద్రునితో, "రామా! నాధనుస్సు యొక్క వోషాన్ని తెలుపుతాను విను. 
ము ఆశివధనుస్సును, ఈ వైష్ణవ ధనుస్సును అతిదృఢంగా విశ్వకర్మ 
చి - శివ కేశవులకు సమర్పించోడు. హరి హరులలో అధిక వీరుడెవ్వరో 
)కోదలచి-దేవతలు వారి మధ్య యుద్దాన్ని కల్పించారు. వారిద్దరు పరస్పర 
తో భయంకరంగా పోరాడజొచ్చారు: 


మహాదేవుడు విజృంభించి శివధనుస్సుతో పోరాడుతున్నాడు. 


విష్ణువొక్కసారి ఆగ్రహంతో "హుంకారము"గావించాడు. "మహాశివుడు ౧. 


మయ్యాడు. దేవతలు వారిద్దరిని యుద్ధము నిలుపుమని వేడుకొన్నారు. 
తే శివుని. నిర్వీర్యునిగావించిన విష్ణువునే అధికునిగా బుమలు, దేవతలు. 
రించారు. 


పరమశివుడా ధనువును జనకుని వంశపూర్వుడైన దేవరాతునికి దేవతల 
7 అందించాడు. మహావిష్ణువు తన ధనువును బుచీకునికి ఒసగాడు. ఈ 


స్సునాకు బుచీకుని నుండీ 3 సకం ద్వారా సంక్రమించింది. 
204 


శ్రీరామాతునమః 


నీకు చేతనైతే ఈ మహాధనువును యోజించు శరాన్ని సంధించు, నీవు 
వీరుడవని నాకు తోచితే నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాను.అని మరొక సారి 
హెచ్చరించాడు. 


భార్గవ రాముని పలుకులు శ్రీరామునికి రుచించలేదు. ముఖ్యంగా తన 
తండ్రి గోరైన దశరథుని ౧ ప్రార్థనను జామదగ్ని సరకు చేయక పోవడం 
ఆయనకు ఆగ్రవోన్ని SN అంతే కాక కు మాటి మాటికి 'నీవు 


వీరుడవని నాకనిపిసే" అని రెచ్చగొట్లాడు తన శౌర్యాన్ని శంకించడం ఆ ' 


మహావీరునికి "అగ్నిలో ఆజ్యం పోసినట్టు"తనను అవమానపరిచినట్లు 
అనిపించింది. 


శ్రీరామభద్రుడు పరశరామునితో పరుషంగా "జామదగ్నీ! నీవు పిత్యాణము 
తీర్చుకోవడానికి ఇరువై ఒక్క మ. నిక్షత్రియం చేశావని విని నీ 
పితృభక్తిని గౌరవించాను. | 


కాని నన్ను వీర్యహీనుడిగా తలచి చులకనగా నీవు పలికిన పలుకులను 
సహింపలేకున్నాను. అంతేకాదు నాముందే మా తండ్రి గారిని నీవు 
నిరాదరించడాన్ని క్షమింపలేకున్నాను. నీవు మా ఆచార్యులైన విశ్వామిత్ర 
మునీంద్రుల బంధువని ఇంతవరకు ఉపేక్షించాను. కాని తపము చేసికొంటూ 
కాలము గడుపవలసిన నీకు అకాలక్రోధము కలుగడం, నీవు వాచాలతతో 
'పేలడం, ఎంత మాత్రం క్షమార్హమైనవి కావు", అని క్రుద్దుడై-తాటకా "తాటకేయ 
సంహర అయిన రామభద్రుడు జూమదగ్ని ధోనువును లాగుకొని 
.శరసంధానంగావించి - “భార్గవా! నీవు (బాహ్మణుడవని, విశ్వామిత్ర 
సంయమాందుని సమిపబంఢువని -పాణములను తీయడంలేదు. అయితే 
నాబాణము వ్యర్థముగా పోదు. నీపాదగతినైనా, నిరోధిస్తాను -లేక 
నీతపోలోకాలనైనా “భస్మం చేస్తానని" తోక తొక్కిన మహాసర్చం వలె బుసలు 
గొటాడు. 


రామభద్రుడు పరశురాముని ధనువుతో పాటు, ఆయన (బహ్మతేజాన్ని 
కూడ లాగుకొన్నాడు. స్త స్తబ్ధుడైన భార్గవ రాముడు "దశరధ. రామా! నేనింతకు 
ముందే కాశ్యపునికి ఈ భూమిని దానం చేసిరాత్రులు ఇక్కడ ఉండనని 
జట్టు బెట్టుకున్నాను. నేను గురువుకిచ్చిన మాటను జవదాటజాలను కాబట్టి 
'నాతీపోలోకాలను నీ బాణంతో దగ్గం చేయి" అని పలికాడు. రామభద్రుడలాగీ 
దగ్గం గావించాడు. పరశురాముడు దశరథ రామునికి (పదక్తిణచేసి - - అంజలి 
ఘటించి - మల్లీ తపశ్చర్యకై మహేంద గిరికి వెళ్లాడు. 

205 


కో 


శ్రీరామాయనమః 


. పరశురాముడు వెళ్లి పోయాడన్న వార్త వినడంతోనే దశరథునికి. పోయిన 
ప్రాణాలు తిరిగి వచ్చాయి. మూర్చనుండి తేరుకొన్నాడు. తన కుమారులు 
మల్లీ జన్మించినట్లు భావించాడు. మహా సంతోషంతో తన పరివారంతో 
జవేసత్వాలు లభించి అయోధ్యకు తిరిగి వెళ్తాడు. . 


డొ ద్ది రోజులు అయోధ్యలో గడిపిన తరువాత భరతుడు తనమేనమామ 
అయిన యుధాజిత్తుతో కేకయ దేశానికి వెళ్లాడు. సత్వమును ఛాయ 
అనుసరించినట్టు భరతుని విడిచి ఉండజాలని పరమభాగవత దాస నిఖామలకి 
శతృఘ్నడు భర్‌తునితో కేకయదేశానికి తీసికపో బడ్డాడు. 


అయోధ్యలో సీతారాములు ఒకరి మనస్సును మరొకరు తెలిసికొని 
పరస్పర (ప్రేమతో, అతి మనోహరంగా ఆనందంలో ఓలలాడారు. 


పరశు రాముడు శ్రీ మహావిషు ష్లువు యొక్క అంశావతారము. దుర్మార్లులై 
విజృంభించి లోక సంక్షోభానికి కారకులైన క్షత్రియులను సంహరించడమనే - 
దుష్కృత వినాశమనే -అవతార ప్రయోజనాన్ని నిర్వర్తించడము కొరకు విష్ణ్వంశ 
భార్గవ రామునిలో ప్రవేశించింది. ఆయన తన పితృహంతకుడైన కార్త వీర్యుని 
నిగ్రహించడంతో పాటు, ఇరువై ఒక్క పర్యాయాలు దుష్టక్షత్రియ సంవోరంగావించి 
తన. పరశువు యొక్క రుధిరధారలతో తన తండ్రికి తర్పణం జేశాడు. 
చివరలో యజ్ఞము గావించి -కాశ్యపునికీ భూదానం చేసి ప్రశాంత చిత్తుడై 
మహేంద్రగిరికీ జ వెళ్ళాడు. దీనితో. భగవంతుని 'అంావతార మ ] 
నెర వేరింది. + 

లోక కంటకుడైన రావణుని నిర్యాణం కొరదు- దేవతల ప్రార్థన వై పై 
శ్రీమహావిష్ణువు స్వయంగా దశరథనందునుడిగా అవతరించాడు. పూర్ణావతారము 
పుడమి పైకి ఏతెంచింది. 


పరపరాముడు శివధనుర్భంగమును గురించి విని అనవసరంగా. అవాంకార 
భరితుడై ఆ(గహోదగ్రుడయ్యాడు. ప్రయోజనము తీరిన .అంశావతారము 
| పూర్ణావతారముతో ఎదురుపడింది. భార్గవ రాముని ధనుర్ణహణము ద్వారా 
అంశౌవ తారతత్వము - జామదగ్నిని వీడి - పూర్ణావతార స్వరూపుడైన 
: శ్రీరామభద్రునిలో లీనమైంది. జామదగ్ని 'కేవల వ్యక్తిగా, మీగిలాడు. 'శ్రీరామునిచే 
'తపోలోకములు కూడ దగ్గము కాగా మరింత క్షీణతేజుడై మహేంద్రగిరికి 
. తపముకై తిరిగి వెళ్లాడు. 


206 


(శ్రీరామాయనమః 


జగన్నాటక . సూత్రధారియైన జనార్దనుడు తన అంశను (విభూతిని) 
మనలో కొందరు వ్యక్తులలో తన ఇష్టంతో ప్రవేశపెట్టుతాడు.. వారి ద్వారా 
తాను అనుకొన్న కార్యాలను ఆచరి౦పజేస్తాడు. వారు కేవలము నిమిత్త 
మౌత్రులు. ఈజగన్నాటకంలో మనము కేవలము అతడుసృష్టించిన పా పాత్రలము. 
అతడాడించినట్టు ఆడవలసి ఉంటుంది. 


ఈ సృష్టి రహస్యము తెలియక - మన పాత్రల పరిమితిని గుర్తింపక. 
మన ద్వారా జరీగిన ఏవో కొన్ని పనులకు మన ప్రతాపమే శారణమనుకొంటాము: 


"రోన్యో స్త్రి స్ర్తి సదృ శోమయా? అన్నట్లు నా అంతవారు లేరని అహంకరిస్తాము. 


"కొండతో పొ్టేలు కొట్టుకొన్న ట్లు" ఆ విక్వాత్మునే అవమానపరుస్తాము. 


మన అవసరము తీరిందని పరమాత్మ భావించినప్పుడు మన పాత్రను 
ఈవిశ్వ నాటకరంగాన్నుండి నిష్టమింపజేస్తాడు. లేక మన పొత్ర ప్రాధాన్యాన్ని 
తగ్గిస్తాడు. పాత్ర ప్రాధాన్యము తగ్గడం. పరశురాముని ద్వారా (గ్రహిస్తాము. 
మన . సాధారణ నేత్రాలకు అగుపించని - ఆ సూత్ర దారికి వినములమై 
అహంకార రహితులమై అనవరతము అంజలి ఘటించడమే మన కర్త వ్యము. 


ఉఆంతనశనం . 


207. 


[| 
న్న 


/ 
జ్‌ 


ఉపయుక్త గ్రంధావఆ 


వ. 


1. వాల్మీకి ree pi ' శ్రీ గోవిందరాజ వ్యాఖ్యానము 

2.. మంధర (రామాయణము శ్రీ వావికొలను సుబ్బారావు 

3. రామాయణంలో వేదాంతార్థాలు శ్రీ. తెకం. గోపొలాచార్య స్వామి వారు 
4. రామయణ రత్నాకరము శ్రీ. తకం. గోపాలాచార్య స్వామి వారు 
5. రామయణ-తత్వదీపికలు శ్రీ భావ్యం అష్టళాచార్య స్వామి వారు . 


6. అంతరార్థ రామాయణము శ్రీ వేదుల సూర్యనారాయణ శాస్త్రి గారు 


7. శ్రీ వాల్మీకి రామాయణ దర్శనము 


(ca 


పాండురంగ నాస్తి అథవలె 


..8. శ్రీ మద్రామాయణము - విశ్వశ్రేయము డా. మల్లాది గోపాలకృష్ణ శర్మ గారు 


1 ౨. రామయణము ఉషశ్రీ 


శీరామాయనమః . . 
శ్రీసీతారామచంద్రస్వామినే నమః 
కృతజ్బతాంజలి 


న శయపతి. ఆయున తనపై నాలో చిన్నతనం నుండి తన్మయత్వానిక 
"బీజ ప్రదుడైన' త. డై-నాతండ్రి రామయ్య తండ్రి! 


భగవంతుడనుగహించిన రామభక్తి బీజాన్ని తమప్రవచనామృత వర్షంతో 
(ప్రభవింపజేసిన పరమ భాగవతోత్తములు మ. వ్‌ మత్‌ 
ఆచినృసింహదేశికులు. 


(ప్రభవించిన రామభక్తి అంకురాన్ని వికసింపబేసిన విఖ్యాత విద్వాంసులు 
సంతానంగోపాలాచార్య స్వామివారు, మహావిద్వాంసులు మరంగంటి 
న్రీ శ్రీరంగాచార్య స్వామివారు. 


వికసించిన రామానురక్తి కుసుమాన్ని "శ్రీరామాయణానుభవంగా" 
మంగళాశాసనంతో ఫలింపజేసిన మహానుభావులు కులపతులు తె.కం. 
గోపాలాచార్యస్వామి వారు. | 

రసాస్వాదనంతో -రసభరితం చేసినవారు వ్యాఖ్యానకళావోచస్పతులు 
శ్రీభాష్యం అప్పళాచార్య స్వామివారు. 

"శుభాశంసనం"తో శోభాయమానంగావించిన 'మహిమాన్వితులు, 


ప్రాతస్స్మరణీయ పాదారవిందులు శ్రీశ్రీశ్రీ త్రిదండి(చిన్న) శ్రీమన్నారాయణ 
రామానుజ జీయర్‌ స్వామివారు. 


భగవంతుడికి, ఈ భాగవతోత్తములకు త్రికరణ పూర్వకదాసోహములు. 


అదే విధంగా నాపై గాథాభిమానముతో "బాఢ(ప్రశంసాసూక్రముతో" 
నన్ను అభినందించిన ఆప్త విద్వత్కవులు వేముగంటి నరసింహాచార్య 
కవీంద్రులకు, ఆదినుండి నా ఈ "శీరామాయణానుభవ" గ్రంధానికి అన్ని 
విధాల అండగానిలిచిన ఆప్తులు "కవితా న కర స్వామి 
వారికి కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. 


శ్రీసీ సీతారాముచఫి[దుల పాదారవింద వఖలక్షు షర పశుడశై 
"శ్రీరామాయణూనుత్తవో ' కకపంగా సమర్పించిన“ అక్తేకలజాలో- విషయాలను " 
మిత్రులు శ్రీరామరాజు వకీలు గారితో కూడవిని సంతోషించడమే కాక 


శ్రీరామాయనమః 


“శ్రీ రామాయణానుభవానికి" గ్రంధరూప "శాశ్వత. ఆలయాన్ని. సమకూర్చ 
సంకల్పించిన "అపర రామదాసులు" సిద్దిపేటలో సుప్రసిద్ధ న్యాయవాదులు 
మరా శ్రీ సిరికొండ వేంకటరావు గారు 


"ప్రభావ" వంతమయిన మాజనకుల (నృసింహ) నామ మంత్రము : 
"నాటికి, నేటికి, ఏనాటికి కూడ మాన్యులను, సామాన్యులను కూడ తన్మయులను 
కావిస్తునే ఉంది. తర తరాలుగా మానాన్నగారి మహిమాన్వితమైన 
నామమంత్రానికి విశుద్ధ జీవనానికి వ్యాముగ్దులైన శ్రీసిరికొండ వేంకటరావుగారు 
ముద్రణ భారము మొత్తాన్ని తాము, "తమవారు"వహించడానికి సమ్మతించారు. 

సిరికొండ సంకల్పించింది. సిరిని సమకూర్చింది. పుస్తకము. పూర్తి 
అయింది. భాగవతోత్తముల కరకమలాలను అందుకొనే భాగ్యము లభించింది. 

సిరికొండ వారికి వారి సంబంధులకు, శ్రీ అంకిరెడిపలి రామరాజు 
వకీలు గారికి మహోదారులు ధర్మ కార్య నిర్వాహకులు, “శ్రీ కన్టయ్యలాల్‌ 
బల్దేవా గారికి, ప్రపన్న వంశ సంజాతులు, రామభక్తి ధురంధరులు శ్రీయుతులు 
కూర ee కూర అంతయ్య గారికి, వైశ్య (శ్రే శ్రేష్ణులు త్రీ జిల్లా వేంకటేశం 
గారికి, గట్టురాం రాజేశం గారికి, ధర్మ 'సేవాతత్సరులు, మహోదారులు త్రీ 
వాల నారాయణ రావు గారికి, డా. చాకంటి రామచందర్‌రావు గారికి ద్రవ్య 
దాతలందరికి శ్రీ వల్లభుడు సమస్త శ్రీలను సర్వకాలాలలో సమకూర్చుగాక: 


"శీరామాయణానుభవానికి” రమణీయంగా శాశ్వతంగా అక్షరాకృతిని 
సమకూర్చిన . మిత్రులు, శారదా ముద్రణాలయాధిపతులు (కరీంనగర్‌. 
' శ్రీనాగభూషణంగారికి, వాసుదేవరావు గారికి, సహకరించిన తర 
హృదయ పూర్వక కృతజ్ఞతలు. 


ఎందోరో మహానుభావులు - అందలికీ వందనాలు. ' 


లు 


అబి, శ్రీనివాసా చారు 


ద్రవ్య దాతలు 


1. శ్రీ. రామాలయ భక్తులు సుభాష్‌నగర్‌, నిజామాబాద్‌ 1 16-00 
జ. శ్రీమతి శ్రీ వేంకట రామమ్మ, నారాయణరావు (అనంతగిరి 1! 16-00 


3. శ్రీమతి శ్రీ సిరికొండ అమృతమ్మ, బాలకిషన్‌రావు (దాచారము 11 16-00 


4. శ్రీమతి శీ 


శ్రి శ్రీ రామగిరి అననూయ, తిరుపతిరాను (కాజిపురము 1116-00. 
5. శ్రీమతి శ్రీ సాది గోపమ్మ,. రామందర్‌రావు (నూకలమట్జు 1! 16-00 
6. శ్రీ కస్ట్యయ్యలాల్‌ బట్టేవా - (సిద్దిపేట) 2,516-00 


7. శ్రీ కూర సండరినాథ్‌ & సీతారామాంజనేయ కళామంటిరం సిద్దిపేట 2,1 16-౦౦ 


8. శ్రీ జిల్లా వెంకటేశము సిద్దిపేట. . ,516-౦౦ 
౨9. శ్రీ గట్టు రాంరాజేశం, సిద్దిపేట , 116-00 
10. శ్రీ కూర అంతయు, సిద్దిపేట ,01-60 
11. శ్రీ ఎ. రామరాజు, వకీలు, సిద్దిపేట 1,1 16-00 
12. శ్రీ ఎన్‌. వేంకటరావు, సిద్దిపేట . . bt sis 
13. శ్రీ వాల నారాయణరావు (పటన్‌చెరువు 2, | 16-00 


14. శ్రీ డా. చాకుంట రామచందర్‌ రావు, సిద్దిపేట , | 6-00 


